


శష్టసాహిత్యంలో 
జానపద విజ్ఞాన ధోరణులు 


బి రామాచార్యులు 


సర్వహక్కులు ; రఛయిళలి 


(పథమ ముద్రణ, 1990 


పతులు 1000 
మూల్యం గూ. ల్‌0)- 


(ప్రతులకు : 

బి. సుందరవల్లి 
Te1=400/25 /2, 
శ్రీనివాస నగర్‌ (తూర్చు), 
హ్రైదరాభాగు = f00 088 


ముఖచి తం (3 
కి, కరుణాళల్‌ 


ము[దణ ! 
ఢ్రీలక్మీ వేంకటేళ్వర వవర్‌ (పిన్‌ 
హిమాయత్‌నగర్‌, హైదరాబాదు = 500 029 





ఈ (గంథం శ్రీ తిరుమల = తిరుపతి దేవస్థానం వారి 
ఆర్థిక సహాయంతో ము[దింపబడింది. 





అభినందన 


జానపద విలాసం ఆంగధ్యపదేశ్‌లో ఈనాడు మంచి ఊపు నందుకుం 
టున్న అధ్యాయనా౭శం ఎంతోమంది పరిశోధకులు, అన్ని విశ్వవిద్యాలయాల 
లోనూ, దీనిపై అపేక్ష చూపిస్తూ, కొత్త వెలుగుల్ని ఈ రంగంలో |పసరించ 
డానికి ఉద్యు క్తులవుతున్నారు. 


శోధన దృష్టిని చూపిస్తూ మంచి [గ్రంథాన్ని తెలుగు పరిశోధకులకు అర్బించ 
గలభిగారనడానికి ఈ _గంథమే తార్కాణం 


ముఖ్యంగా జానపద సాహిత్యంలోని వివిధ (ష్మకియల చొజవాటు 
నాగర సాహిత్యంలో ఏ రకంగా ఉన్నదో ఈ [గంథం విపరించి చూపుతున్నది 
పాటలు, కథాగేయాలు, సామెతలు, ఆటలు, (నతాలు మొదలై నవన్నీ శిష్ణులు న్స్‌ 
రకంగా చెప్పుకొన్నారో, ఏ కవి ఏ విధ.గా వర్ణించాడో ఇందులో వినరింస 
బడ్దాయి " 

[హ్మక్రియా భేదాలు, వాటి నిర్మాణ విశేషాలు (గ్రహిస్తే జొనపద, నాగర 
ఖేదాలను బట్టి వాటిని వేరు చేయవచ్చు కొని ఆటలు, (వ్రతాలు, సామెతలు 
మొదలై నవి రెండు పకాలకూ చాలా వరకు సమానంగానే ఉంటాయి వీటిల్లో 
మనం వేరుగా, స్పష్టంగా చూపించగలిగిన భేదక లక్షణం బాహ్యమైనదిగా 
ఉంటుందే తప్ప, ఆంతర మైనదిగా ఉండదు, ఉదాహరణకు 'సొమెత' అనేది 
రెండు వర్గాలకూ సమానమే కాని దానిని స్పష్టం చేసే భాష విషయంలో 
రెంటికీ మధ్య తేడాంను గుర్తించవచ్చు 


శ్రీ రామాచార్యులు నాగర సాపొత్యం నుండి వీరి కుష్పపోసిన సామెళలు 
పై నిషయాన్ని అధ్యయనం చేయడానికి చక్కగా అక్కరకు వస్తాయి 


జానపద విజ్ఞాన రంగంలో నిరంతర కృషి జరుగనలసి ఉంది ఇటు 
వంటి గంథాలు ఎన్నో (ప్రకటితం అయితే కాని, పరిశోధకులకు ఆకర (గంథాలు 
తయారు కొవ్చ 


ఈ కృషిని అభినందిస్తూ ఈ గ్రంథానికి స్వాగతం వీలుకుతుశ్నాను, 


'హిదరాబొదు 
1 64441990 నాయని కృష్ణకుమారి 


కృతజ్ఞతలు 


జాతీ జీవన విధానానికి దర్పణంలాంటిది జానపద విజ్ఞానం |పభువుల 
పరిపోషణలో పీరమెక్కీనా కవులు తమ సమకాలీన జీవన విధానాన్ని తమ 
కావ్యాల్లో వర్ణించక తప్పలేదు, నేలవిడిచి సాము చేయలేమన్నట్టుగా జానపద 
విజ్ఞాశాంకాల్ని ఎన్నింటినో తమ రచనల్లో [ప్రాసంగికంగా చొప్పించడానికి 
[పయత్నించారు, కొందరు కవులు తాము జానపద కపవులమేమో అన్నట్టు జాన 
పద థోరణుల్ని విశేషంగా తమ కావ్యాల్లో 1పమోగించారు శిర సాహిత్యంలో 
అపారమైన జానపద విజ్ఞానాంశాలెన్నో నికి ప్తమై ఉన్నాయి వాటిని వెలికితీసే 
[ప్రయత్నం ఈ [గ్రంథంలో చేయబడింది ఒక్కొక్క అంశం పైననే (పత్యేక 
పరిశోధనా (గంథం రావాల్సిన అవసరం ఉంది పరిశోధకులు "మున్ముందు a 
(ప్రయత్నం చేయగలరని ఆశిద్దాం 

శః (గంథం రూపు ఏద్దుకో వడానికి రూసకల్పన చేసి వెన్ను తట్టి (ప్రోత్స 
హీంచిన మాన్యులు డా॥ ఓగేటీ ఆచ్యుతరామళాస్త్ర గారికి, మ్మితులు డా॥ చిగిచర్డ 
కృష్టా రెడ్డి గారికి, కావలసిన కావ్యాల్ని అండించిన తెలుగు విశ్వవిద్యాలయం 
(గింఛాలయాధికారులకు హృదయపూర్వక కృతజ్ఞతలు 

ఈ (గంథం వెలుగు చూడడంలో తమ వంతు సహకారాన్ని అందించ 
డమేగాక అభినందనలు పలికిన డా॥ నాయని కృష్ణకుమారిగారికి హృదయ 
పూర్వక నమోవాక్కులు 

ఈ (గంథ ముదణకు ఆర్థిక సహాయం అందించిన తిరుమల. తిరుపతి 
దేనస్థానం అధికారులకు, సకాలంలో పుస్తకాన్ని చక్కగా మ్నుదించిన శ్రీ లక్షీ 
వేంక చేళ్యర పవర్‌ (పైన్‌ మేనేజరు పి (్రీనివాస్‌ గారికి, వారి సిబ్బంది వి 
(సభాకర్‌, పి. దాస్‌ గార్భక్సు ముఖష్మత చ్చి తాన్ని మనోవారంగా చిత్రించి 
ఇచ్చిన ప్రముఖ చితకారుడు, మితుడు కే కరుణాకర్‌ గారికీ, 

ఇంకా ఈ | గంథ (ప్రచురణకు తను వంతు బాధ్యతగా భావించి సహాయ 
సహకారాలందించి తోడ్సడ్డ సోదర మ్మత (శేయోఖిలాషులందరికీ నా హృదయ 
పూర్వక కృతజ్ఞతలు, 


వ, రామాచార్యులు 





ఇ 
గ! 
3 


షి. 


ft 
క 





దీ, రామాచార్యులు, ఎం,వీ,, ఎం ఫీల్‌, 


పుట్టీండి 
త్‌ల్లిద ర్మడులు 


విజబ్యాఖ్యాసం 


పరిశోధన 
వృత్తి 


ముదిత (గంథాలు 


అమ్ముదితాలు 


చా 


వచి 


17-1051, గుళ్లీదుర్తి కోవెలకుంట్ల, కర్నూలు జిల్లా 
శ్రీమతి ఏ తిరుమలకు, శ్రీ వీ రాఘవాణాక్యులు 


|పాథమిళ ఉన్నత విద్యలు * గుళ్లదు శ్రి 

కళాశాల విద్య? వి,ఆర్‌ కళాశాల, నెల్బారు 

ఎం, పీ* ఎం.ఫీల్‌, ః శ్రీ కృష్ణదేవరాయ విళ్యవిక్రాలయం 
ఆనంతపుఠం, 


పీహె్‌,డి. శ్రీ కృష్ణదేవరాయ విశ్వవిద్యోలయం, 
“కానపద నృత్యకళ = గొరవ సం|పదాయంో 


: ఆంధోపన్యాసకుడు, జి పుల్గారెడ్డి జూనియర్‌ కళాళాల, 


హైదరాబాదు = వీరీ 


తెలుగు సామెతలు = మానవ స్వభావం 
(ఎం విల్‌. సిద్ధాంత | గంథం) 
శిష్టసాహిత్మంలో జానపద విజ్ఞాన ధోరణులు 


జొనవద గేయాలు = కుటుంబ జీవనం, 
జానపద విజ్ఞానం జ జారథ్ధ, 
జానవద కళారూపం = గంగిరెద్భులాట 


విషయసూచిక 


జానపద శబ నిర్వచనం = [ప్రమోగం 
జానపద విజ్ఞానాంశాలు 
శిష్టసాపిత్యంలో జానపద వాజ్మయం 
జానపద గేయాలు=10, జానపద కథాగేయాలు.8%, 
జానపదుల సామెశలు-ర్‌ కీ, పొడుపు కథలు=101, 
జానపద కళలు 
జానపద కళాకారులు 
జానపదుల ఆఓలు 
జొనపదురి సాం ఘికాభారొలు 
(వరొలునోములు*101; పెంగ్లీ005| 
శకునోలుంీ1 2, కలిట్టుఃలీ! 8; 
మందు పెట్టు అదారం=£ 10, జొళరలుంల8!, 
జొనపదులి వైద్యం 
జానపదుల పనిముట్లు 
జానపదుల వాద్యాలు 
జానపదుల ఆభరణాలు 
జొనపదుల ఆహారాలు 
ఉపయుక్త | గంథనూచి 


పుట సంఖ్య 
1-4 

ర్‌ం 
10.107 


108.124 
125-1865 
188.190 
191220 


280.248 
244.949 
250-252 
268-255 
2502204 
285 


జానపదశద్ధ నిర్వచనం = _పయోగం 


శజనానామ్‌ పదమ్‌ జానవదమ్‌" అని జానపద ళద్దానికి నిర్వచనం 
చెప్పబడింది జానపదం, జనవదం, జానపదుడు, జనపదుడు అనేవి తెలుగు సాహి 
త్యంలో జానపద వాజ్మయాన్ని గూర్చి చెప్పేటప్పుడు (ప్రయోగించడం కలదు 
జనపదం అన్నా జాన్‌పదమన్నా ఒకటే “జానసదమన్నా యిడే అర్థమని విశ్వ 
నిఘంటువులోని 'భవేజ్ఞనపదోఒపి జనపదేశయో' అన్న వాక్యంవళ్లి సిద్ధిస్తుం 
దని, డా॥ ఓగేటి అచ్యుతరామళాన్త్రి గారి అభి ప్రాయం 


జనపద, జానపద శబ్దాలకు దేశం, గామం, పల్లె, జనులుండుతావ అని 
వివిభ నిఘంటువులు అర్థాల్ని సూచించాయి. జనపదుడు, జానపదుడు అనే ళబ్దా 
లకు మనుష్యుడు, (గొత్తువాసీ; పల్లెయంగుండువాడు అనే అర్థాలు నిఘంటువుల్లో 
క్రనిస్తాయి, 


శంస రంలోనూ తిలుగులోనూ కప్పులు, పండితులు జనపద, బానవథ 
గల్ఞాల్ని దేశం, విక్రయం, (గొతుం అనే అర్థాల్లో వాడినట్టు తెలియవచ్చును, 


సంస్కృతంలో జనపద/జొనపద్‌ శబ్దం: 


“ఆర్యావర్తః పుణ్యభూమిర్మ ధ్యం  విన్ణ్యహిమాగయోః, నీవృజ్ఞనపదో 
దేళవిషయొ తూపన ర్తనమ్‌” అని అమరంలో చెప్పబడింది జనపదం అనగా 
పల్లెటూరు, జానపదులనగా జనపదాలందుండువాళ్ట అని అనుకోవడం కలదు, 
జొనపదులనగా పామరులు, అనాగరికులు, పళ్లెటూరివాష్ట అని సర్వసాధారణంగా 
(పయోగింపబడుతూ వచ్చింది కొని నేడు జానపదులకు సంబంధించిన అంళొ 
లెన్నో గామాల్లోనే కాకుండా పట్టణాల్లో నగరాల్లో కన్ఫిస్తుండడం వల్లి జానవ 
శద్దొనికన్న ఆర్థం విస్తృతపరచవలసీ ఉంటుండి సంస్కృ తథారతంలోని 
శోకృతయజ్ఞశ్చ మేధావీ బుధోజానపదన్మచి ఆనే క్రోళం కూడా శానపదుల్ని 


1, ఓగెటి వ్యానపీరి' = పుట్‌ కలి సాహిత్యసభా (వచురణ 1988 
లి భారతం 88 అ 41 శ్లోకం 


ల శిష్టసాహిత్యంటో 


యేజ్ఞం చేసిన వాళ్టతో, పండితులతో సమానంగా చేసింది 


జనపద శబ్దం జాతీపరంగా, (పజలపరలగా, విషయసరంగా (వయోగింవ 
ఖడీందని యాజ్ఞ్యవ ల్కంలోని “*ర్సులాని బాతీః ేజళ్ళగ్‌కాన్‌ జనపదానఫి “అనే 
ళ్జోకం వెబ్లుత్తుంది, 


సంస్కృత భారతంలో జనపద శబ్దం" విషయం, దేళం, నాడు అనే 
అర్థంలో వాడినట్లు “అత ఊర్థ్యం జనపదాన్ని బోధగదతే మమ త్మ్యతమే కురు 
పాంచాలాః సాల్వా మాదేయ జాంగలాః శూరసీనాః పుళిందాశ్చ” అనే శోకం 
చెబుతుంది భారతంనందే మరోచోట “వర్ష్గమెరావతం రాజన్నానా జనపదా 
వృతమ్‌, ధనుస్సంసే మవిరాజద్వేవర్ణే దక్షిజో కరే”, అనే శ్లోకంలో 'జనపధ' 
శట్టం (ప్రయోగింపబడింది. 

భవభూతి ఉత్తమ రామభర్మిత |పథమారికంలో “ఉపస్తువంతిదేవం ఫొర 
జొశపదా?” ఆని జానపథ శద్దొన్ని (గామం అనే అర్థంలో వాడాడు నూలతీమాథ 
ఖ్టంలోన్ని చతుర్ధాంకంలో “గ్బేర్రీ శంకర పృరజానపదాఃోొ అని (పయోగిందాడు, 
ఇచట శంకర పురం పురం కావచ్చు లేజా |గాళుం భయినా కావచ్చు, ఫ్రే నొట 
కథలోనే పర్గెపడుచును సంగోధిస్తూ “జనపద మదా" అనీ అన్నాడు, 

కొశీదాసు మేఘసంబేశంలో పర్టిషడుదు అనే అర్థంలో 'జనపదవధూ' 
(1-16) అని సంబోధించాడు జనపదం ఆంటే దేశం అనే అర్థంలో “అహ్మో 
నరం జనపదం” (1=58) అంటూ జనపద శబ్దాన్ని _పయోగించాడు, 

భ్రీహర్షుడు |ప్రియదర్శికలోని (ప్రథమాంకంలో “వింధ్య శఖరా|క్షలేషు 
జనపదేష” అంటూ [గామం అనే అర్థంలో చెప్పాడు 

విశాఖదత్తుడు తన ముదారాక్షసంలోని అరవ అంకంలోని “చంద 
గుప్తస్య జనపదెన నృళంసా [పతిపత్రి ' అనే శ్లోకంలో జనపద శబ్దాన్ని 
(గానుం, దేశం, రాజ్యం అనే అర్థంలో (ప్రయోగించాడు 





శీ. భారతం భీష్మ ౨90 ఆ 
4 భారతం, భీష్మ = 6 ఇ 


జానపద విజ్ఞాన ధోరణులు క్ట 


కవి తయంలోని వ్మ్‌రన పురజనులు), జానపదులు అని 'పేిర్కాంటూ 
జానపద శబ్ధాన్ని (గామీణులనే అగ్భంలో వాడీనట్టు తెలియనచ్చును : 


కకానపదుల్‌ పురీజనులు సంతసముం 1[బమదంబెలర్పనీ 
వైనశుభోదయంబ హృదయంబుల గోరుచున్న వారస 
మ్మానము నొంది కౌరవసమాజము నిన్ను భరింప భూరితే 
జోనిధివై వెలింగెదవు సూర్యుని చాడ్చున సీవయుమ్మ హిన్‌”, 


కళనభూతివాడిన “పొరజానపదాః (కజా"” అశే దాన్నే వరన స్వీక 
రించి ఆటూఇటూ మార్చి “జానపదుల్‌ పురీజనుల్‌” అన్నాడేమ్మో అని డాక్టరు 
ఓగేటి అచ్యుతరామకాన్ర్రిగారి అభి పాయం, 


అర్థిసాని పెద్దన “మనుచరిత'లో “దేశం”. అనే అర్గంలో జనపద 
శబ్ధాన్ని (పయోగించాడు , 


అట్ల చకురాస్య వంశ కలళోదథి పూర్ణశళాంక | తీర్ణయా 
(శాచఖ శీలిన్హై జనపదంబులు పుణ్యసదీ నదంలులున్‌”, 


తెనాలి రామలింగడు తన పాండురంగ మవోత్మ్యంోలో కొపు కోడల్ని 
గూర్చి చెప్పుచూ 'జానపద్యోగగామి అని అంటాడు. 


“శానపసంగముల్‌ దిగిచి తత్సరణిం దనపెంపుపెద్దగా 
బూని వచించు నక్కపట పూరుషునిక్క మనమ్మె నెమ్మదిన్‌ 
జానపదా[గగామి తన జాతియ నాతియుగూడి దేవునిం 
గానిజదేశికో త్రమునిగా బరమాప్తు నిగా దలంచున్‌ గొ 


పాలవేకరి కదిరీపతి “భకస ప్తతి” అనే కావ్యంలో జనపద శబ్ధాన్ని 
(గామం అనే అర్థంలో వాడాడు 





5 ఆంధ మహాభారతం ఆర ర$-=లీ46 

6 ఓగేటి వ్యాసపీరి పుట 44 సాహిత్య సథ్యాపచురణ 1986. 
7 మనుచరిత 770 ఆ ప సా. అకాడమీ 

8 పఫాండుకంగ మహాత్మ్యం 8-58 ఆ(పసా అకాడమీ 


శ్ర శిష్టసాహిత్యంలో 


అనీ తక వి కయంబు లుపడేళ మ్మాతంబులుగా జారాన్వేషణంబులు 
(ధాన కార్యంబులుగా సమీప జనపథంఖుం నండి వచ్చియున్న యాఖీరువుల 
పరిభాషలా నాన బెటింగిగొ 

ఆయ్యలరాజు నారాయణ కవి 'హంసవింశతి'లో *గామల' అనే అర్థంలో 
జనపద శబ్ఞాన్ని (వయోగించాడు 


శజనవదములు పురగిరులున్‌ 

గనులు వనులు నదులు నిధులు కట్టల్‌ మిట్టల్‌ 
కనుమలు పేటలు తోటలు 

మునుకొని కనుగొనుచు బోయ మోలన్‌ లీలన్‌” 


మరోనోట భారతదేశపుర(గామాల్ని ఫేర్కొంటూ, 


రాయదుర్గము గుత్తి రాయవేలూరానె 
గొంది మాఫనారి కాశిగోలకొండ 


tae Ytre 4400 +e oe ere 


99 శ ete 299 tag 


శ్రామచం[ జాపుర మాూమూకు బెజవాడ 
కొండూరు కాండూడ కోటకొండ 


మొదలుగాగట్లు జనపదమ్ము లను థుర్గ 

ములను బేటల బోశీల బురులవలయ 

వర్తకులు వచ్చిరచ్చట వస్తు శతులు 

బేర సారంబులాడేడు పిర్మి మెజసి”,, అంటూ జనపద శబ్రొన్ని 
1పస్తావింబాడు, పై సేర్ణన్నీ (గామాలేకాక, పట్టణాలు, నగరాలకు సంబంధించి 
నవి కావున జనవదం అంటే (గ్రామమే కాదని నగరాలు పట్టణాలనీ కూడా 
(గహింపవచ్చు. 

కవులూ, పండితులేకాక జానపద విజ్ఞానంపై పరిశోధన చేసిన వాళ్లం 
దరూ జానపద గేయాలనీ, జానపద సాహిత్యమనీ, జానపద కవిత్వమనీ, జాన 
పద కళలనీ, జానపద నృత్యాలసీ పేర్కొనడమేగాక, జానపదమనేది వ్యవవోరం 
లోను ఎక్కువ |పసిద్దమైంది 
9 శుకసప్తతి లి-ఓక0 = ఆ|పసా అకాడమీ 

10. హంసవింశతి = 5= 867 ఆ ప సా అకాడమీ 
11 హంసవింశతి = ధ్‌- లిక్‌? ఆ [ప సా భికొడమీ 


జానపద విజ్ఞానాంశాలు 


జొనవదులందు (పచారంలో ఉండేది, జానపదుల జ్రీవన విధానానికీ, 
ఆచార స్యవహారాలకూ స బంధించినది అంతయూ జానపదమే అవుతుంది మానవ 
జీవితానికీ సంబంధించిన (ప్రతి అంశాన్ని కలుపుకొని “జానపద విజ్ఞానం' అని 
చాలా మంది పరిశోధకులు ప్రయోగించడం జరిగింది 'FOlklore” అనే ఆంగ్ల 
పదానికి నమానార్థకంగా తెలుగులో “జానపద £జ్ఞానం' అనే పదం (ప్రాచుర్యాన్ని 
పొందింది జానపద విజ్ఞానాన్ని గూర్చిన పరిశోధకుల అభిప్రాయాల్ని పరి! 
లిద్దాం, 


జొనపద విజ్ఞానం మానవుని సంస్కృతిలో ఒక భాగమంటారు డాక్టరు 
అర్వీయన్‌ సుందరంగారు “జానపదుల జీవనానికి సంబంధించిన గేయాలు, 
కథలు, సామెఠలు, భాష, నమ్మకాలు, దుస్తులు, ఆటలు, వంట, వైద్యం, కళలు 
మొదలై నవన్నీ జానపద విజ్ఞానంలో భాగాలే” 


డాక్టరు నాయని కృష్ణకుమారిగారు జొనపద విజ్ఞాన వీభాగాల్నీ గొర్చీ 
(వాస్తూ “మనుష్యుని కౌటుందిక జీవనం, నిత్యాణార పద్ధతులూ, వావివరు 
సలు, విధినిషేధాలు, జనన మగణాలు, సాంఘీక శాస్త్రానికి సంబంధించీనవీ, 
మనుష్యుని మేధోవికాసం, పరిణామక్రమం, నృళాస్త్రవిజ్ఞానానివి ఆదికాలం 
నుండి వచ్చే (పభుత్వ విధాన పద్ధతులు, నాయకుడు వానికి సంబంధించిన 
గుంపుల మీడ ఆధిక్యత, రాజుకు మనిషికీ మధ్య నిర్ణయింపబడిన సంబంధాల 
సామాన్య నూ(తాలు, సుఖలబ్దీనిచ్చే మానవుని నై తిక జీవనపద్ధతి అన్ని రొజ 
నీతికి సంబంధించినవి, (వతి వ్యక్తి జీవితంలో విడదీయరాని విధంగా పెన 
వేసుకపోయిన మళసిద్ధాంతాలు, (నఠాలు, పూజలు, అభారకాండలు, శకునోలు, 
నమ్మ కొలు, మంగతతం| తాలు, దయ్యాలు, అజేయ శక్తులను గురించిన ఊహల 
పారమ్యం ఇశస్నీ జానపద విజ్ఞానంలో భాగాలే అన్నారు, 
అంధం జొనపద విజ్ఞానం | (ప్రవేశిక పుట* 1 

జి పరిశోధన = పుటలు 157, 168 





రీ శిష్టసాహిత కంలో 


డాకరు తంగిరాల వెంకట నుబాంగావుగారు జానపద విజ్హానాన్సి ఐదు 
జ భి కనాబ్న 
_్రధాగ భాగాలుగా విభజించారు 


జానపద సాహిత్యం లేక శాద్దీక కళలు 
జానపద భాష 
జానపద కళలు లేక శాబ్దిక కళలు 

, జానపద శాస్త్రములు 

ర. వస్తు సంస్కృతి లేదా జానపద పరికరములు 


= 6 500 *ా 


ఆచార్య జి నాగయ్యగారు జానపద విజ్ఞానాన్ని గూర్చి వివరిస్తూ “కాన 
పదులకు సంబంధించిన వాజ్మయమేకాక జానపద కళలు, భావ, నృత్యము, 
సంగీతము, నాటకము, జానపద వైద్యవిధానము, జానపదుల ఆచార వ్యవహో 
రాలు, వేషభూషణములు మొద లయినవన్ని యు చేరును” అని అన్నారు. 


డాక్టరు బిట్టు వెంక టేశ్వర్గుగారు జానపద విజ్ఞానాన్ని మూడు ముఖ్య 
భొగాలుగా విభజించారు 
1 శబ్దసహిత కళలు లేక వాక్షహితకళలు (Verbal arts) ia 


వాక్సంబంధమైన అన్ని (క్రియలు ఇందులో చేరును, గేయాలు, 
నచనం, పొడువు కథలు, సామెతలు, జానపద భాష, 


ల్లి శబ్దరహిత కళలు లేక వా్యాగహిత కళలు (Non-Verba 81131) ja 


చి తలేథినం, శీల్చం, ఆటలు, మందులు, వస్తువాహనాలు, వేషభూష 
ణాలు, మగ్గులు మొదలై నవి, 


8, మి్మిశ కళలు (Mixed arts) {= 


నాటకం, వీధిభాగవతం, కోలాటం, పగటివేషాలు, గారోడి విద్యలు; 
వ్మిపవినోడాలు, జాతరలు, పూనకాలు మొదలై నవి 





8 ఎల్లోరాగారి “జానపద సాహిత్యంతో ఉదొహృతం : పు*80 

కీ తెలుగు సొహిత్య సమీక్ష = 2వ సంపుటం ః పుట "కక 

క్‌ పల్నాటి సీమలో కోలాటం = తెలుగు విశ్వవిద్యాఆయం (పచురజ | 
పృద 78 


జొనపద విజ్ఞాన ధోరణులు 7 


అలెగ్జాండర్‌ (డౌఫ్‌ తమ ‘Science of Folklore’ అనే (గ్రంథంలో 
జానపద విజ్ఞానాన్ని ఎనిమిది విధాలుగా వింగడించారు, 


1 జానపద సాహిత్యం = కిన్నరకథ, వినోదకథ | పాణికథ, స్థల ఐతిహ్యం, 
సంచార ఐతిహ్యం, గద్యకథలు, సామెత, గీతాలు 
సస్య సాహిత్యం {Plant Lore) 
మూఢ నమ్మకాలు 
[పాణి సాహిత్యం (Animal Lore) 
* ఖనిజ సాహిత్యం 
* సంప్రదాయాలు ఆచారాలు 


మంత విద్యలు 


౨౨ క ర అః ఊఊ 69 10 


నృత్యం, నాటకం 


రినర్జీ ఎం జొర్సన్‌ జానపద విజ్ఞోనంలోని నాలుగు స్థూల విభాగాల్నీ 
పేర్కొన్నాడు" 


1) మోఖిక జొనవద విజ్ఞోనం (011 ౧611016) := జానపద గేయాలు 
కథా గేయాలు, జానపద పురాణాలు, ఐతిహ్యాలు, గద్యకథలు, సామెతలు, 
పొడుపు కథలు, మాండలికాలు నుడికొరాలు, తిట్టు ఒట్టు మొదలై నవి, 


2) సాంఘిక జానపదాచారాలు (500181 [01 Coustoms) ;* 
పుట్టుక, వివాహం; మరణం మొదలైన హానికి సంబంధించిన ఆచారాలు, 
కుటుంబం సంబంధ బాంధవ్యాలు, పండుగలు వినోదాలు, ఆటలు జనపడ్‌ 
వైద్యం, నుతం, నమ్మకాలు మొదలైనవి 


ఓ) వస్తు సంస్కృతి (Materlai Culture) , భోతీక జీవిత్‌ 
సీంటంధి వన్చపు౨. వస్తురూప కళలు, చితకళ, శిల్ప, వాస్తుకళ, వృత్తి పనీ 
ముట్టు; దుస్తులు, ఆలరికరణ, అభరణాలు, ఆహార సామ (గి, పూజా సామాగిః 
శీలావీ(గనోలు, డారు విగహోలు మొ॥ 


శీష్టసాహిత్యంలో జానపద నాజ్బయం 


జానసదగేయాలు |= వాగుపమైన జానపద కళల్లో జానపద గేయా 
లొక విభాగం “5101 50808" అనే ఆంగ్ల పదానికి సనూనంగా “జానపద 
గేయాలు" అని తెలుగులో అనేకమంది సాహిత్య పరిశోధకులు వాడడం జరిగింది, 
"Folk Songs, Folk Literature 5016-6016 అను మాటలకు జానపద 
గీతములు, జానపద సాహిత్యం లేదా జానపద సారస్యతం, జానపద విజ్ఞాన 
మను మాటలు వాడుట పరిపాటి” 1 అని ఆచార్య రామరాజు గారి అభి పాయం, 


జానపద గేయాలని బహుళ | ప్రాచుర్యాన్ని పొందిన వానిని పండితులు, 
విమర్శకులు అనేక 'ఫేర్టతో సీలవడం జరిగింది. “శ్రీ ఖండవల్లి లక్ష్మీరంజనం 
గారు “పకా వాజ్మయమసీ,' (క్రీ తల్లా వజ్ఞ్యల శివశంకర కాన్షి, (శ్రీ అడిదము 
రామారావు (సభ్యతులు “వద వాజ్మయమనీ', శ్రీమల్ణంపల్లి సోమశేఖర శర్మ గారు 
“అనాదృత వాజ్మయమసీ, శ్రీ వావిలాల సోమయాజులుగారు 'గేయరచనలనీ”, 
శ్రీ వేటూరి ప్రభాకరళాస్త్రిగారు “మధుర కవితలనీ', శ్రీ శ్రీపాద గోపాలకృష్ణ 
మూర్తిగారు “దేశి సారస్వతమనీ' పిలునగా శ్రీ పంచాగ్నుల ఆదినారాయణకాన్ర్రీ 
గారు. శ్రీ ఉన్నన లక్ష్మీనారాయణ గారు శ్రీ టేకుమళ్ళ కామేశ్వరరావు గారు 
శ్రీహరి ఆదిశేషవుగారు. శ్రీ నేదునూరి గంగాధరంగారు శ్రీ తూమాటి దొణప్ప 
గారు జానపద గేయాలిని పిలిచిరి గొ మొత్తం మీద జానపద గేయాలనే 
ఎక్కువమంది. పరిశోధకులు (ప్రయోగించడం జరిగింది జానపద గేయాలనే 
బౌ త్తరాహులు లోక సాహిత్యమనీ లోక్‌గీత్‌ అని పిలుస్తారు 'జనపదగీతె' అని 
కన్నడంలో పిలువగా తమిళంలో 'నాట్టుప్పురప్పాల్లక్‌' అనీ “వాయ్‌ మొ ఇల 
క్కియం' అనీ పిలుస్తారు 


జానపద గేయాలు కథోరహితిలు, కథా సహీతాలు, అనీ రేండు వీథి 
లుగా ఉంటోయి కథా రహీతగేయాలే జానపద గేయాలుగా, కథా సహిత 








1 తెలుగు జానపదగేయ సాహిత్యము (పవేశీక = పుట ర 
వీ, తెలుగు జోనషడగేయ సాహిత్యము (ప్రవేశిక = పుటలు 1, శీ 


జానపద విజ్ఞాన ధోదణులు it 


గేయాలు జానపదగేయ గాథలుగా విమర్శక లోకంలో [ప్రాచుర్యాన్ని పొందాయి. 
[వస్తుతం కథా రహిత జానపద గేయాల్ని గూర్చి చర్చించబడుతుంది, 


జానపద గేయాలను గూర్చి పరిశోధన చేసినవాణ్ళ జాశపద గేయాల్ని 
ఆనేక విధాలుగా విభటించిరి జానపదగేయ సాహిత్యంపై తొలుత పరిశోధన 
గావించిన వారు ఆచార్య బి. రామరాజుగారు. వీరు తమ “తెలుగు జానపడ గేయ 
పాహిత్యము” అనే పరిశోధన [గంథంలో జానపద గేయాల్ని పౌరాణిక గేయా 
లనీ, చార్మి తక గేయాలనీ, మత సంబంధ గేయాలనీ, పారమార్థిక గేయాలనీ, 
శ్రీలపాటలనీ, |కామిక గేయాలనీ, పిల్లల పాటలనీ, శృంగార గేయాలనీ అద్భుత 
రస గేయాలనీ, కరుజరస గేయాలనీ, హాస్యపు పాటలనీ వర్గీకరించి విపులమైన 
పద్ధతిలో ఒక్కొక్క విభాగాన్ని పరిశీలించారు 


డాక్టర్‌ ఆర్వీయన్‌; సుందరం గారు అంధుల జానపద విజ్ఞానం ఆనే 
[గ్రంథంలో జానపడ గేయాల్ని జాపర్లీ కరిస్తూ “ఆశయాన్నిబట్టి పాటల్ని పురుషుల 
గీతాలు, స్త్రీలపాటలు, ఉభయుల గీకాలు, పిల్లల పొటలు అని నాలుగు రకాలుగా 
విభజింపవచ్చు రసాన్నిబట్టి చూస్తే వలపు పాటలు, హోస్యగితాలు మొదలైన 
విభాగాలు ఏర్పడుతాయి గేయాల [క్రియాత్మక గుణాన్ని తీసుకుంటే పని 
పాటలు, |కీడాగీతాలు, నృత్యగికాలు మొదలై న విభాగాలేర్పడుతాయి,  ఇ్టే 
లయను గాయకులను వాద్యాలను తీసుకొని విభాగాలు చెయ్యవచ్చు”ఆని విభజిస్తూ 
అన్ని రకాల గేయాల్ని కలుపుకొని (కంద విధంగా విభజించారు, 


పని పొటలు 
పారమార్ధిక గేయాలు 
బాంధన్య గీతాలు 


పిల్లల సొటలు 
వేడుక పోటలు 
వలపు పొటలు 
హాస్యగితాలు 
కన్నీటి పొటలు 


చ ౫౫ రా ఈ జా లి 595 = 


(పుట, 50, 61) 


19 శీష్ణసాహీత కంలో 


పద్యానికం టే ముందే వదం పుట్టిందని విమర్శకుల అలి పాయం “చిత 
విచిత కార్యశమనీయమైన (పకృతి దేవతా చిద్విలాసమను చూచి యానంద 
పరనపడై (పాళ్ళత జీవియగు ప్రాక్షన మానవుడు చిందులు (లొక్కుచూ 
పాడిన పాటయే మానవలోక కవిత్వావిర్భావమునకు శ్రీకారము, ఆ కవిత్వము 
ఆడుచు పాడినది కనుక దానికి 'ఆటపాటి లేక “నృత్యగితము అని పేరు 
కనుక పద, పద్య కవిల్లో పదమే (పాచీనమనీ పదకవిత నుంచి పద్యకవిత్య 
మావిర్భవించినది ౩ పేర్కొనబడింది 


తెలుగులోని దేశిపారన్యతమంతా జానపద గేయాలే అని పరిశోధకుల 
అభిప్రాయం ద్వివదలు, రగడలు, తరువోజలు, మధ్యాక్క_అలు, దరువులు, 
ధనళములు మొదతెన దేశి రచనలన్నీ జానవద గేయాలుగా చెప్పబడ్డాయి శ్రీ 
ఎలోరాగారు 'జానపద సావాత్యం' అనే (గ్రంథంలో దేశిరచనల్ని గూర్చి ఇలా 
వివరించారు "దేశిరచనలు రెండు విధములు ఒకటి పాట రెండు పదములు, 
పదములు- తుమ్మెద, |పభాత (మేలుకొలుపులు) వెన్నెల (చందమామ) కోవెల, 
చిలుక, కిరాళ, గొబ్బి, నివాళి (హారతులు మంగళ ములు) మువ్వ గోపాల, వారిహరీ 
పదాలుగా చెప్పవచ్చును ఇక పాటలు= లాలి, జోల, ఏల, సువ్వి, ఉయ్యాల, 
జాజరీ, ఐరేని, అప్పగింతలు, _శావణ శ్యుకవారాలు, అక్కల, శోభనం, ధవ 
శనులు, చద్దులు, సుద్దులు, చిందులు, కీర్తనలు, సంవాదాలుగా చెప్పవచ్చు WwW 


డాక్టరు బి రామరాజుగారు కుప్పలు తెస్పలుగానున్న జానపద రచనల్ని 
పేర్కొన్నారు, “ఊయెల పాట, గౌడుగీతము, రోకటిపాట, తుమ్మెద పొట, 
మేలుకొలుపులు, గొబ్బిపదము, వెన్నెల పదము, జొజర, కోలాటపు పాట, ఏల 
పదము, చిలుకసదము, సువ్వాల, గౌరీకల్యాణము, ధవళము, లాలి, జోల, 
తలుపు దగ్గర పాట, చందమాను పదము, _్రకుకమ్మ పొట, తెల్పపొటంగ్వొ 


అప్పకవి యక్షగానాలలోని పాటలకు లక్షణాలను |వాస్తూ సెంగ్రిపాట, 
లాలిఫొట, శ్రధవళము, సువ్వారేసుప్వి, ఆర్థచం|దికలు, ద్విపదభేదాలు, రగ 
డలు పేర్కొనెను (4న ఆళ్వాసం) 





8 గౌతమ వ్యాసాలు క్షేతయ్య పద సాహిత్యము 
4. జానపడ సొవాత్యం , పుట 77 
క, తెలుగు జానపదగేయ సాహిత్యము , పుటలు = 82, 828 


జొనపద విజ్ఞాన ధోరణులు 18 


శష్టసాహిశ్యంలో జానపదగేయ ధోరణులు : 


తెలుగు సాహిత్యంలో మార్గ కవిత్వమనీ, దేశికవిత్వమనీ రెండు మార్గాలు 
కనిపిస్తాయి. నన్నయ తిక్కనాది కవుల కావ్యాలు మార్గకవితా రీతికి చెందినవి, 
ఆయితే నన్నయకు ముందే దేశకవితా రీతులు శాసనాల్లో ఉన్నట్టు ఆధారాలు 
కనిఫీస్తాయి, 


“కడప జిల్లా పొట్టదు ర్తి, మాతెపాడు శిలాశాసనం [కీ శ 6న కలాబ్దా 
నికీ చెందిన కొసనం, ఇది వచనమే అయినా ఇందులో ద్విపదగతి, రగడగర్శ్భి 
తమై ఉంది, ఇది చోడమహారాజు పుట్టించిన దేశికవిత కాకపోదు Ww 


యద్ధమల్లుని బెజవాడ శాసనంలో రగడలు కనిపిస్తాయి గణగవిజయా 
దిత్యుని అదధ్ధంకి కొసనం (9న శతాబ్దం)లో తరవోజ కలదు నన్నయ భార 
తంలో తరువోజ, మర్యాక్క, అక్కర, మధురాక్కరలు కనిపిస్తాయి 
“నన్నయ 11 తరువోజలు, శీతి మధ్యాక్కరలు, 1 అక్కర, 1 మధురాక్కర 
రచించెనని డాక్టరు వి రామరాజుగారు పేర్కొనిరి (చూడు తెలుగు జానవథ 
గేయ సాహిత్యము, పుట 49) 


నన్నెచోడుడు ; తెలుగు సోహిత్యంలో దేశికవుళను స్తుతించి దేశికవితా 

మార్గాన్ని కొనియాడిన (పథమ కవి నన్నెచోడుడు. కుమార సంభచంలో కవి 
స్తుతి యందు 

నును మార్గకవిత లోకం 

బున వెలయగ దేశికవిత బుట్టించి తెనుం 

గున నిలిపి రం|ధ విషయం 

బున జనజాళుక్య రాజు మొదలుగ బలువుర్‌ గ అంటూ దేశికవి 
తను గూర్చి చెస్పడమేగాక నన్నెచోడుడు తన కొఆంలో (పజల్లో ప్రచారం 
పొందిన ఆంకమాలికల్ని ఊయెల పాటల్ని, గౌడుగీతాల్ని, రోకటి పాటల్ని 
పేర్కొనడం జరిగింది 





6 పరిశోధన (వథమ సంచిక తొలి తెలుగు కాసనం-దేశికవిత వ్యాసం 
7. కుమార్‌ సంభవం = 1=ల్లితి 


14 శష్టసాహిత్యంలో 


పార్వతీదేవి బాల్యంలో శివార్చన చేయ సమయంలోనే వివిధ (శీడల్ని 
ఆడుచు వివిధ విద్యల్ని అభ్యసించిందని వర్ణించు సందర్భంలో అంకమాలిక ల్ని 
ప్రస్తావించాడు : 
శోహీరు[ మోల సద్భక్తి నాడుచోటన నొట్య 
విషయమ్ము లన్ని యు వెలయ గఆచె 
లీల నీశ్యురు నంకమాలికల్‌ పాడుచో 
గీతి భేదంబుల రీతులెటిగగొ 
'అంకోనూలికలు' అనగా '“స్తోతము' అని శబ్ద రత్నాకరంలో చెప్పబడింది, 
బహుకా ఈళ్వరుని సమీపంలో స్తోతం చేస్తూ పాడిన పాటలే అంకమాలికలయి 
ఉండవచ్చు. “అంకమాలికలు రాగయు క్షమురై యుండునోని , శ్రీరామరాజు 
గారి అభిప్రాయం, 
మధునూన సమయలలో శ్రీలవిరవా బాధను వర్ణించు సందర్భంలో 
కొందరు స్రీలు ఊయెల పొటలు పొడినట్టు వర్ణించబడింది ; 
శనిని కింకపండు డొలుమేన జేసీన 
దపము పండటండి దరువనంబు 
లువీదలింపుమిగుల నూయల పొటలు 
వాడు నుధుమదమున బాడెగపలు "గ 
మద్యపానమత్తులై న ఎలుక న్రీలు “గౌడుగీతాల్ని' పాడినట్టు వర్ణించబళ్ని 
పద్యం . 
“జీటీక కల్చుదావి మదసింధురగామినులన్ని కేజియల్‌ 
వాబుదు గౌడుగీతములు వాడుచు బొల్పుగ గాలి యాడుచున్‌ 





8 కుమార సంభవం - 8-88 ఆ, (ప సా, అకౌగమి 
9 తెలుగు జానపదగేయ సాహిత్యం పుట 4రి జానపద విజ్ఞాన పచు రణ 
10. కుమార సంభవం = 4.89 


జానసద విజ్ఞాన ధోరణులు + 


గోజడమాడుచున్‌ బతులకు నళవర్తులుగాక మేరకున్‌ 

మీలుచు వన్నెకాంతలు రమింతుకు తద్విపినాంతరంబునన్‌ “| 
గొడ్రజాతివారు పాడుకొను గేయములను గొడుగితములందురగ్శొని ఆచార్య 
రామరాజగారు పేర్కొనిరి. కాని కుమారసంభవంలో నన్నెచోడుడు ఎటికస్త్రీలు 
గౌడుగితాల్ని పాడినట్టు [వాయడం జరిగింది 


మరో సందర్భంలో శబర స్త్రీలు పటికపు రోటిలో వెదురు బియ్యాన్ని 
పోని గౌరుకొమ్ముతో దంచుచు రసోత్కటంగా పెక్కు రాగాలతో రోకటి 
పాటల్ని పాడినట్టు వర్టించాడు * 


“పబికపులోల మత్వెదురు (బాలొగి బోయుచు గౌరుకొమ్ము రో 
కటగొని దంచుచున్‌ కబరకామిని వెక్కులు రాగమల్‌ రసో 
త్కటమ.గ బాడెజుట్టిన మృగంబులు సోమ మనుష్యరూప ధూ 
ర్భటి ముని మఖ్యలోకగురు జంగమలింగము మల్లికార్డునున్‌ 


రోకటి షాటలు నన్నెచోడుని కాలం నుండి ఈనాటివరకు వినిపిస్తూనే 
ఉన్నాయి. జొన్నలు, వడ్డు మొదలైన ధాన్యాల్ని దంజీ సమయంలో [శనను 
మకచిపోవుటకి పొడు పాటలనే రోకటి పాటలని పేర్కొనడం జరిగింది, 


మరికొందరు ఏటుకన్ర్రీలు పొటలు పొడుగూ వాణీధరుని పూశించినట్టు 
కింది పద్యం వ్యక్తం చేస్తుంది * 


“వేణుజ మౌ _క్రీకముల్‌ దొడి 
వీణులకీంపెసగ నెణుకు వెలదులు (పీకిన్‌ 
వాజీధరు బొడిరి గి 
ర్వాణాధిపళోగి భువన వంద్యున నింద్యున్‌”,, 


11 కునూర సంభవం = రీ=4ర5 

12, తెలుగు జానపదగేయ సాహిత్యం పుట, 581 

18 కుమార సంభవం ర=క7 ఆ |ప సా అకాడమీ 
14 కుమార సంభవం రిఎకీరి ఆ, ప సౌ, అకాడమీ 


18 శిష్టఫాహిత్యంలో 


ముదితలందరూ వివిధ రాగాల్లో వినవింపుగా పాడుచూ విశ్వేశుడై న ఈక 
కని (పార్థించిరని వర్జించబడిన సన్నివేశం ; 


"ఆన నక్కజంబుగా నన్నిమే యెజఖుగ 
కొడుచు శంకరు నంకమాలికలు 
పనిగొన సాహి ఫలమంజరమున 
లొరా? నాందోలి ఖైరవినాట 
ననుపార నాలతుల్‌ నూల్కొనజేసి 
మనురీతి తోడ మనోరాగలీల 
విననింపుగా బెక్కు. విధములబాడి 
వినుతించి రింతులా విశ్వేకనీకు”, 


జేశిరచనయైన "తఠువోజ”*లో వర్ణించడం మరో విశేషమని చెప్పకోవచ్చు, అరక 
మాలికల్ని సావుశిఫల మంజఠమున పాడినారట. 


ఫొల్కూరికి సోమన ; పండితారాధ్య చరితం, బనవవురాణం సోమన 
(పసిద్ధ రచనలు నన్నెచోడుని తర్వాత జానపదగేయ ధోరణుల్ని ఆధికంగా 
శేర్కొాన్నవాడు పొల్కురికి సోమనాథుడు. నన్నయ తర్వాత తెలుగు సాహి 
త్వంలో దేశికవితకు, అందులోనూ ద్వివదకు పెద్ద పీఠం వేసీనవోడు సోమ 
నాథుడు, ద్విపద (పాళస్త్యాన్ని సోమన 'బసవపురాణం'లో ఇలా ఖంటాడు ; 


*ఉరుతర గద్య్మపద్యోక్తుల కంటె 
సరనమై పరగినిజానుదెనుంగు 
చర్చింపగా సర్వసామాన్యమగుట 
గూర్చెద ద్విపదలు గొర్కిదైవాజ”, 

“ఆతత సకల పురాతన భక్త 
గీతార్థ సమితియే మాతృకగాగో బసవపురాణాన్ని రచిం 
చాడు కావుననే డా॥ జి వి సుబమజ్యంగారు బసవపురాణాన్ని గూర్చి 








15 కుమార సంభవం 90-185 అ, (ప సా అకాడమీ 
16 ఇఫవ పురాణం (పథమంపుట? ఆ [ప సా, ఆకాఢడమీ 


శానపద విజ్ఞాన ధోరణులు 17 


“పురాణకల్పము నంధును, వస్తుసంవిధానము నందును, ఛందో నిర్వహణము 
నందును, భాష్మావయోగమునందను, దేశీయములై న సం(పదాయములను, నవీన 
గుణములను మేళవించి (వథమాంధ స్వతంత ద్విపద పురాణముగా నో 
నాథుడు నిర్మించెను”, ఆని ఊల్లేఖి. చారు, 


మాది రాజయ్య వివిధ పుష్పఫలాలతో పూజించు సమయంలో వివిధ 
రాగాలతో గీతాల్ని ఆలపిస్తూ పొడి ఆడినట్టు వర్జీంచబడింది ; 


శీనదేవు సంస్తుతి సేయచున్నంత 
రమణ బ క్రీఫాది రాగంజులకును 

నమర నన్నియు దండియలు నియోగిధచి 
యే రాగమున సకలేవ నకర్ణి 
యాకాగవీణ దానలరి థ్వనింప 

విఠచిత స్రీగాగ పురుషరాగమ లు 
సరసమై లక్ష్యలక్షణ నిర్వికొక 

పూరిత నాథగంలీ5 వినూత్న 

సరో క్రి గీళంబులార భోడుకును 
దమతమ కఖిం వాద్గంఖులు (మోయ 
(గమమొంద గేఫికగతీ నటింపుచును”,, 


బసవేశ్వరుని పెండి సమయంలో ఆకందగీతాలు, ళంకరగీతొలు జతీ 
గీతాలు అత్యంత భక్తితో పాడినట్టు సోమనాథుడు వర్ణించాడు * 


నలిరేగి వేణువీణా వాద్యవితతు 
లులియళు లీలతో నొాక్క్మమోయ 
నానందగీతంబుల గ్గించు వారు 

పూని శంకరగీతములు వాడు వారు 


17 బసవ పురాణం పీరిక = పుట ౫౫! ఆస సా అకాడమీ 
18 బసవపురాణం తృతీయ = పుట 1లీ[్‌ 


ణి 


మాతా 
య 


శిష్టసాపాత గంలో 


జతి గీతములమీధ జప్పటలిడుచు 

నతిశయ శవథ క్తి నాడేడు వారూ 
“పండి తారాధ్య చర్మితంగలో కావ్య కళను గూర్చి చెప్పుచూ నవరసాణ తోలు 
శాడుచుండగా తేటతెన్నగున క్వివదను ఠఛింళునని ద్విపద (పాళస్త్యాన్ని మరో 
సారి సోమన కొనియాడుట జరిగింది ; 


“సత్క్భృతి యననూత్న సంగతిదనర 
దొమ్మిది రసములు దులుకొడు దొని 
యిమ్మడి వర్ణన లెనగంగ ద్విగుణ 
మగు నలంకారంబుల నరారు దాని 
ద్విగుణార్థ భావముల్‌ దీటుకొనగ 
జేట తెనుంగున ద్విపథ రచింతు 


కీషా (పకళణంలో శైవభక్తులు అత్యంత భక్తితో అంబఫ్రాదాజ్ఞాల మీద పడి 
(పణుకిస్తూ పదాల్ని, పద్యాల్ని కూర్చి ఫాడుచుండి రట ? 


"ముదిత సద్భక్తి సమున్నత మహిమ 

ఏద వీద్యముల గూర్చి పొడెగువారు 

[వకటించి దరిడనాయకుని గీతములు 

సుకరో క్రి పొడుచు సోలిడువారు 

మటీయు బురాతన మహిత గీతములు 

దణితజి బాడుచు దమకించువారు, 
“వాద్య పకర ణంలో సోమనాధుడు తనకాలం నాడు పచారంలో ఉన్న శుమ్మెద 
పదాలు, [(పభాతపదాలు, పర్మతపదాలు, ఆనందపదాలు, శంకరపదాలు, నివాళి 
పదాలు, దాలేవ పదాలు, గొబ్బిపదాలు వెన్నెలపదాలు మొదలైన పదాల్ని గూర్చి 
_పస్తానీంచాడు. 





19 బసనపురాణం (ప్రధమ = 89 పుట 
20. పండితారాధ్య చరిత = దీశా (పకరణం పుటలు 18, 19 
81 పండితారాధ్య చరితం . దీక్మాపకరణం పుట = 180, 


త్రానపద విజ్ఞాన ధోరణులు 19 


న్ఫా ద్యంబుగా సత్కవీశ్వురుల్‌ వొగడ 
మదినుబ్ఫీ సంసారమాయా స్తవంబు 
బథములు దుమ్మెభ పదముల్‌ (వభాత 
పదములు శంకర సదముల్‌ నివాళి 
పథములు వాలేశు పదములు గొబ్బి 
పదములు వెన్నెలపదములు సంజ 

వర్ణన మటిగుణవర్ణన పదము 
లర్జవఘోవ ఘూర్జిల చుండ 

బాడుచు నాడుచు బరమ హార్షమున 

గూడి సద్భక్త సంకుల మేగుదేరో 


సోమనాథుడు పేర్కొన పె పదాల్ని గూర్చి డాక్టర్‌ బి రామరాజుగొరు కట్లు 
నివరించిరి “సోమనాథుడు ఫేర్కొన్న సంసార మాయా స్టంబు పదములు 
వైరాగ్య గీతములై యుండును తుమ్మెద, నివ్వాళి వాలేశు, గొబ్బి, వెన్నెల 
పడములీమాటలనే ఫొదాంతములంథు గలిగిన ఈనాటి పొటలవంటివే కాబోలు 
(ప్రభాత పదములనగా మేలుకొలుపులు స్ఫుగించుతున్నవి పర్వత పదములు 
శ్రీల పర్వత [వళంన శేయశవి కాబోలు. శంకర పదములు భక్తి గీతమరై, 
యుండును, సంజవర్జన, గజవెర్ణన పదమలు మాయమైపోయినవో లేళ మారు 
వేష్షమున నజ్ఞాత వాసము గడ పుచున్నవో తెకయదు న 


(శ్రీ ఎల్లోరా “వెన్నెల పదములనగా చందమామ పడము నీ, నివాళిపదము 
లసగా నోరతులు, మంగళమ.లనీ”, వివరించిరి 


“గొబ్బి పాటల్ని సంక్రాంతి పండుగ సమయంలో ఆడపిల్లలు, స్రీలు, 
మండలాకొరంగా తిరుగుతూ నృత్యం చేస్తూ పాడతారని *్క డాక్టర్‌ పి, లీలా 
వతమ్మగారు పేర్కొన్నారు 





22 పండితారాధ్య చరితం నాద (ప్రకరణం పుట “618 

88, తెలుగు జానపదగేయ సాహిత్యం పుట, క0 

బి4, జానపద సాహిత్యం = పుట 71 

25 అన్నమయ్య సంకీర్తనల్లో జానపద గేయ ఫణికులు పుట; శిరి 


£0 శీష్టసాహిళ [9లో 


"సర్వత |స్రకర జెకేలో భక్తులు ఆటలాడుచూ పాటలు పొడుచు ఫోవృళున్న 
సందర్భంలో బస్తపగీకాల, వీలల; నాళతుల వస్టావన కలదు, 


“అత్యంత భక్తి సమ్మగత మెజసి 

నిత్య లింగార్భన నియమముళ్‌ దీర్చి 

యిన్టలింగ (వసాదేచ్చో భోగ 

పుష్ట సుఖవా_ఫ్రి బొంద నంతంత 

బసవన్స గితముల్‌ వసరించు వారు 

బసవపురాణ మొప్పగ జద్యువారు 

భరతో కి నేలలు వాడెడువారు 

నరు దంద జిందులకాడైడువారు 

నాళతుల్‌ సేయుచు నలరెడువార్యొ 
“ఎస వగీతములు' బహుశా బసవనికి సంబంధించి భక్తులు పాడు భ క్తీగితాలు 
ఆయి వృంశవచ్చు, ఏలలన్లు గూర్చి పరిశోధకుల ఆభిప్రాయాలు (పచారంలో 
ఉన్నాయి, తాళ్ళపాక చిన్లతిరమలయ్య వీలలక్షణాన్ని గూర్చి చెసిన పద్యాన్ని 
చ్రూగ్తండి 


“నాయకాహాన పూర్వమై నయముగలిగి 

మ్రేచ్చపరికాష దగిరాగ మితమైన 

యేలపొట పదంబునా నిలజెలగు 

మపొత నాయక సంబుద్ధి మధ్యమగుచుొ, 
ఏలల్లో తాత్విక భావాలు లౌకిక శృంగార సన్నివేశాలు, మధురభక్తి పూరితాలు 
కలవు ఏలలను గూర్చి ఆచార్య బి రామరాజుగారి అధీ పాయం * “జానపద 
గేయ రీతులలో ఏలలదొక విశిష్ట స్థానము ఎత్తుగడలోను, మధ్యసంబుద్ధిలోను, 
ముక్షొయింపులోనూ వలలను  తిభంగి ధనస్సుతో పోల్చవచ్చును మొదటి 
పాదపు ఎత్తుగడతో విల్లెక్కుబెట్టి మధ్యపాదప్ప సంబుద్ధితో బాణము సంధించి, 





వరి పండితారాధ్య చరితం పర్వత పకరణం పుటలు రిరిక్ర, 866 
ఆంధ గ్రంథమాల 
తీ? తొగు సంకీర్తన అక్షణు , 65వ పద్యం 


జానపద విజ్ఞాన ధోరణులు ల్లీ! 


నారిసారించి, మూడవ పాదప్పు ముగింపుతో ఎదుటికొర్తిఇగుండె గ్లూఢరల్భి భావ 
ములను బాణములను నాటవచ్చును అవి భ_క్తీభొ ల జ్ఞైసండు క కిభావ 

as కాలు భా యా 
ములు కొనిండు ఆ రెండింటికిని కావలసిశంత శ క్తి ఏలపాట యను విల్చునుండీ 
అభించును స్ట 


భక్తులందరూ నక్షత పర్వతాన్ని ఎక్కుచూ మిక్కిలి భక్తితో “చేదుకో 
మల్దయ్య చేదుకో" అంటూ వివిధ పాటల్ని పాడుకుంటూ పోవడాన్ని హాల్కురికి 
సోమన వర్ణించాడిలా 


“చేదుకో చేదుకో శ్రీగిరినాథ 
చేదుకో మల్లయ్య చేదుకొమ్మ నుచు 
జేదుకో చేదుకో శ్రీకై లనిలయ 
చేదుకో మబ్బ్లయ్య చేదుకొమ్మ నుచు 
జేదుకో చేదుకో చేనేత నొడయ 
చేదుకో మల్లయ్య చేదుకొమ్మనుచు 
గనుకని పాటలు గట్టివాడుచును 
జనిచని చిందుల జతులవాడుచును 


అచ్చమై జొనవదగేయ వాణిని సంతరించుకొని ద్విపద రచనలో సాగినది, 


నాచన సోముడు ; ఉత్తర హరివంశం రచించిన సోమనాథుడు 
“సంత విలాసం” అనే గోష్టీ విషయక ఏకాళ్వాస ప్రబంధాన్ని రచించాడని 
లక్షణకోరుల ఉదాహర ణాన్నిబట్టి తెలుస్తుంది. ఆ (గంథంలోని జొజర పాటను 
లక్షణకారు లనేకులు ఉజాహరించుట జరిగింది ఆ పాట యిది, 


“పీజాగానం వెన్నెలతేట 

రాణమీరగా రమణుల పాట 

(ప్రాణమైన పిన బాహ్మ ణవీట 

వొణలు మెళ్తురు జొజఅపొటోో 
28 అన్నమయ్య పాటలలో జానపద రీతు (వ్యాసం) 
29 పండితాకొధ్య చరిత. పర్వత (పకరణం . పుట 870 
80 ఆల్బధుల సాంఘీక చర్మిత = పుట, 78 లో ఉదాహ్నతం 


£2 శిష్ట సాహిత్యంలో 


తొజర పొటల్ని గూర్చి ఆచార్య రామరాజుగారు “ఇప్పటికిని తెలంగా ణమున 
జార పొటలు “కాముని పున్నమి” పండుగ దినములందు జానపదులు పాడుదురు 
నేటి జాజర పాటంకిది మాతృకయై యుడనోపు” అని వివరించిరి (తెలుగు 
జానపదగేయ సాహిత్యము, పుట 51), 


“తెలుగు = కన్నడ జానపద గేయాలు" అనే (గంథం నందు అర్వీయన్‌ 
సుందరంగారు జాజరపాటను గూర్చి వివరిస్తూ “ఈ జాజర పాటలను కోలలు 
తడ్తూ పాడుతారు. వీటిని పాడేటప్పుడు కస్తూరి, గంధప్పొడీ, పుప్పొడి మొదలై న 
వాటిని చల్లుతారు. ఈ పొడికి “శొజరి ఆని పేరు జాజరపాటలు శృంగార 
హోస్యరన (వధానములై ఉంటాయి” అని పేర్కొన్నారు. (పుట 169) 

జాజర పొటల్ని పర్షీకరిస్తూ డాక్టరు పొన్నా రీలానతమ్మ గారు “లోక 
న్యవహారంలోని జాజర పాటల్ని రెండు విధాలుగా వర్తీకరింపవచ్చు వివిధ 
భావాత్మ కాలు, శృంగార పూరితాలు” అని విభజించిరి (అన్నమయ్య సంకర 
నల్లో జానవవగేయ ఫజితులు = పుట శీర్‌) 

“*ఒల్లని నినుగని వుడికేను నీ 

చిల్లర చేతల జమిడేను 

కబ్బగంధవొడిగా గేనుపై 

ఇల్లకు చల్లకు జాజర” అనే అన్నమయ్య సంకీ రనంలో గంధపు 
పొడిని _పీయసి పై (సీయుడు చమిటను వర్ణించబడింది, జాజర పాటలు పాడుతూ 
పరిమళ (ద్రవ్యాలు చలుకుంటారని వెబ్బడ వుతుంది, 


జొజటి పాటలు వసంతకాలంలో పొడుట (ప్రసిద్ధి అని శబ్దరత్నాకరం 
చెబుతుంది, “జాజర, జాజర అను పల్లవితో పాటలు వసంతకాలమున జాడుట 
సంప్రదాయ సిద్ధమే ్రీతిరుపతి క్లేతమున సంకీ ర్రనాచార్యులలో |బథములగు 
తాళ్ళపాక అన్నమయ్యగారు తమ శృంగార సంకీర్తనలలో నీజొజర పట్టవిగా 
గల పాటను రచించి యన్నారో, అని పేర్కొంటూ తాళ్ళపాకవారి |కీండి 
చరణములను ఉదావారించిరి 








81, కల్ల రత్నాకరము ! పుల 842 : 1969 (పచురణ 


జానపద్‌ విజ్ఞాన ధోరణులు 98 


మొల్లలు దురుమల ముడిచిన బరువున 
మొల్లపు సరసపు మురిపము నా 

జల్లి పుప్పొడి జారగపతి పై 
చల్లిరతివలు జొజొర 


© 
౦ 
న 


ఈ జాజర పాటలను జాణరీ, జాజరీ ఆనుపర్ణవితో తెలంగాణ మందు 
వ్యవసాయ కూలీలు నేచకి పాడుచుండుట కలదంటూ సురవరం |ప్రతాపరెడ్డిగారు 
వరంగల్‌ జిల్దా మానుకోట తాలూకాలోని ఒక పాటను ఉదాహరించిరి 


“దాబీరి జాజీరి జాజీరీ పాపా 
జొజులాడవె గాజుల పాష 

తూర్పునుండి వచ్చెరా తుష్పతలనక్కా 
పడమటినుండి వచ్చెరా పర్యతాలనక్కో 
ఆ నక్క యీనక్క. తోడెరా బొక్కా 


పోతనామాత్యుడు . పోతన భాగవతంలో గోవిందు పాటల్ని, ఊయెల 
పాటల్ని గూర్చి [పస్తావించాడు * 


చూడుడు నా కళ్యాణము 

పౌడుడు గోవిందుమీది పొటలు దయతో 
నొడుడు వారి భక్తుల కథ 

తే శహములలోన ముక్తికేగగ నిచ్చటన్‌ శో 


గోవిందు పొటల్ని గూర్చి డాక్టర్‌ బి రామరొజుగారి అభిప్రాయాన్ని పరిశీలిద్దాం, 
"గోవింద నామములను పేరు ఈ పాటలలో |పతిచరణము చివర గోవిందాయను 
పదముండుట వలన గలిగినది స్త్రీలు (అధికముగా వితంతువులు) గోవింద 
నామ స్మరణము చేయుచు రామాయణగాధను చెప్పుకొను పాటలివి” గోవిం 





52 ఆః ధుల సాంఘిక చర్మిత పుట-80 ఆంధ సారస్వత పరిషత్తు 
88 ఆం ధమహో భాగవతము 10-506 
రీ4, తెలుగు జానపద గేయ సాహిత్యం ; పట 92 


లశ శిష్ట సాహిత్యంలో 


దుని మీద పాడిన పాఓలైనా రామాయణ సంబంధి పాకికైన విద్ణుత త్త్వమును 
(పకిపాదించునవే కదా ! 

“ఊయెల పాటీ అని పేర్కొనక పోయినా యశోదను వర్షించు సంద 
రృంలో బాలుడైన థభ్రీకృష్ణుని జోకొట్టి పాటలు పాడెడిదని పోతన్న (వాకాడు, 


“కాలు నంకించి పాడెడి పాటవలన 
దరువులిగురొ త్ర జెరుగింత దరువ జొచ్చె్క 


శ్రీనాథుడు = శ్రీనాథుకు భీమేశ్వర పురాణం, శిపర్మాతి మాహాత్మ్యం, పల్నాటి 
పీరచర్మితలోనూ జొఫపద ధోరణుల్ని పవేశ పెట్టాడు అందుకే కాబోలు 
శ్రీహరి ఆదిశేషువుగారు శ్రీనాథ మహాకవిని జానపద కవి అని పేర్కొన్నాడు 
“శ్రీనాథుని జానపద కవులలో చేర్చినందుకు కొందరు విమర్శకులు తమ అనం 
గీకారమును వెలిబుచ్చారు. కొని జానపదులు రచించినవీ, జానపదులకోసం రచిత 
మైనవీ జూశపద రచనలనుఏ ఉచితమని నా అభిప్రాయము. అందువలన 
శ్రీనాధుని విద్వత్కవులలో విద్వత్క వియనీ, జానపద కవులలో జానపదకవి 
యనీ పరిగణించుట సబబని నా యుద్ధేశము్య 


శ్రీనాథుడు “భీమేశ్వర పురాణములో యక్షగానాన్ని, జాజరపొటను 
పేర్కొన్నాడు వ్యాసాదులు దశారామములో (ప్రవేశించు సందర్భంలో దవ్నా 
భామమును నర్శిస్తూ యక్షగానాన్ని (ప్రస్తావించాడు, 
తోక్టీర్షింతు రెద్దాని క్పీర్ధి గంధర్వులు 
గాంధర మున యక్షగాన సరణిోో, 
యీక్షగానానికి సంబంధించిన గేయభేదము తెన్నో శ్రీనాధుని కాలానికి బహుళ 
ప్రరారం చెందాయని ఊహింపవచ్చు 


భీమేశ్వర పురాణములోనే వసంళర్తు వర్ణనంలో జొజర పాటను పేర్కొ 
న్నాడు ! 





a 





కిర్‌. ఆం[ధ్ర మహాభాగవతము = 10-864 
86 జానపడగేయ వాజ్మయ పరిచయము పుటం”, 1967 
87, థీమేళ షర పురాణము 605 


జానపద విజ్ఞాన ధోరణులు లీర 


“జాదుర జాదురంచు మృదు చర్చరి గీతులు వారుణీ రోసా 

స్వాడయ దాతిరేక ముల జర్మిదిక కాయగ దక్ష వాటికా 

వేదుల మీదటన్‌ గనక వీణలు మీటుచు బొడిరచ్చరల్‌ 

మోద మెలర్పగా భువన మోహన వ్మిగహ భఖీమనాథునిన్‌” 
జాదుర జాజర ఒకడేనని శబ్దరత్నాకరము సూచిస్తుంది “తెలుగున జూదము, 
జూజము = ఏరవాది, విరవాజి = జాది=జాజి మొదలైన పదములవలి జాదర 
జాజర ఆయినదిగ్క్‌ 


నాచన సోమనాథుడు జాజర పాట |బావ్య్మణ వీట రాణించెనని పేర్కొనగా 
శ్రీనాథుడు అప్సరసలు పాొడిరని చెప్పెను వసంతకొలంలో భఖీమేళ్వరునికీ 
మోదం కలిగించుటశై అప్సర సలు పాటను (శాజర) పౌడుచుండిరి ఈ జాజర 
పాఓను తెలంగాణ (ప్రాంతంలో నేటికి పాడుచుండడం గలదని పూర్వమే ఉదా 
హృతం, 


“శినరా|తీ మాహత్మ్యము'లో థభీనాథుడు ఎత్తిలి, పంజళము, ధవళ 
గీతాల్ని పేర్కొన్నాడు, గర్భవతియెన సుశీలకు సీమంత పుంసవనాలు జరిపిన 
సందర్భంలో పట్టణంలోని (పలు నృత్యం చేస్తూ పాటలు పాడిరని వర్ణించ 
బడీంది, 


“వేడ్క నృత్యంబు లాడిరి ఏీధులందు 
బాడిరె త్రిలి, పీకకుహూ పంచపమున 
బంజళంబున ధవళ (పబంధగీతి" 40 


"పై పద్యంలోని “ఎత్తిలి ఒక విధమగు దేశిగానమని తోస్తున్నదనిగో సురవరర 


(ప్రతాపరెడ్డి గారు షేర్కొ_నిరి, “పంజశముో అనగా “పంచాలి అని శబ్దర క్నా 
కరం అఆర్థాన్నిచ్చింది, "పాంచాలి గీతికా విశేషమని సురవరం | ప్రతాపరెడ్డి 


88. ఖీమేశ్వర పురాణము 5=108 

89 శబ్బ్దకత్నాకరము పుట = 6842 = 1969 

40 శివర్మ్శాతి మాహాత్మ్యము 2-5ఉ ఆంధ సారస్వత పరిషత్తు 1968 
41 ఆర్మధుల సాంఘీక చర్చిత. పుట 174 ఆంధ సారస్వత పరిషత్తు 
42 ఆంధ్రుల సాంఘీక చర్చిత + పుష 178 ఆంధ సారస్వత వశిషళ్తు 


26 శిష్ట సాహిత్యంలో 


గారి అభిప్రాయం ధవళగీతాల గురించి పలువురు నీమర్శకులు నిర్వచించారు, 
శబ్బకల్పడుమంలో, 


శ ధవళ రాగవిశేషః పరతమతే 

హిందోళ రాగస్య అష్టమ సుతః 

ఇతి సంగీత శాస్త్రమ్‌” ఆని చెప్పబడింది ధవళముల గూర్చి 
ఆవార్య యస్వ జోగారావుగారి అభ్మిప్రాయమిది *ది యొక మంగళగీతము 
ప్రాచీన కాలమునుండీయు ౭హు యక్షగాసములందు (బయు క్రమగుదు వచ్చి 
నది మ్ముత్తెనునలు హోరతిపట్టు సందర్భమున గన్నట్టును దీనినొక హారతి 
షాట యవవచ్చును ధవళ శబ్దమునకు కర్పూర విశేషమనియు నర్థము కర్పూ 
రము తెల్లనిది ఆ ర్మాతిక ముఖ్యదవ్యము. అందులకే హారతి ఫాటలకును 
అ పేరు వచ్చియుండును క్‌ 


“ధవళగీతాలు జయాన్వితంగా వుండడం, ఆశీర్వాదాత్మ కంగా వుండడం 
వివాహ సమయాల్లో పొడబడడం షష్ట్యంతాలుగా వుండడం" అనేవి ధవళ 
గీతాల ఇక్షణాలుగా డాక్టర్‌ పొన్నా లీలావతమ్మగారు పేర్కొనిరి పద కవితా 
పితామహుడై న తాళ్ళపాక అన్నమాచార్యుడు ధవళాల్ని రచించి కీర్సన చేయడం 
జరిగిందని విమర్శకుల ఆభీ పాయం, 


శ్రీనాథుడు కాశీఖండంలో కూడా “పంజళము”ను పేర్కొన్నాడు, 
“సాడిమెచ్చించె నొకయింతి పంజళమునో్య 


శ్నేద్రప్రాట్రి ఎట్టనార్యుడు ; “మలహణ చర్మిత"లో నుల్ల ఇ పుష్పగం 
ధులు (శతిగూర్న పదములు, చిందులు, గీత్మపబంధాల్ని పొడుకొందురన్సీ దే 
రచనలని సేర్కానబడ్డ మఐజరుల్ని; ద్విపదల్ని చదువుకొందుర ని (కంది 
పద్యంలో వర్దించఒడిను 
“స్వర మండలంబును జం్యతంబు నోక వేళ 
నింపమీఅగ వాయించు చుందు 


శయం. 


క్షి, ఆంధ యక్షగాన వాజ్మయ చరిత పుట= 884 
44 అన్నమయ్య సంకీర్తనట్టో జానపదగేయ ఫణితులు = పుట 12కీ 
శీఫ్‌ కాశీ ఖండము ఢి-డీ6ర్‌ వావిళ్ళ [పతి 





జానపద విజ్ఞాన ధోరణులు yl 
కిన్నెర వీణెయు గేలిమై నొక వేళ 
ముట్టి చూతురు జగన్మో హనముగ 
సౌంపుదండెలు శ్రుతిగూర్చి యొకవేళ 
పదములు జిందులు బాడుకొద్యదు 
గీత (వవంధముల్‌ కే?జీక్కిణి పంతు 
లనుకొందు రొకవేళ మనములలర 
నార వృ త్తంబులును జూర్థికావ యును 
మంజరులు ద్విపదలును సమంజన ముగ 
జదుపుకొనుచుందు రొకవేళ సరసలీల్ళో 


పొలవేకరఠి కధిరీనతి ; సకస ప్తతిలో సువ్వాలు, శోభనములు, ధన 

శములు, గొబ్బీపాటలు, జోలపాటలు, ఏలపాటలు సందర్భానుగుణంగా పేర్కొన 
బడ్డాయి మం|తసాని ఒకతె పథనతి అనే స్త్రీకి తన అక్కరడిమిత్తమై 
సువ్వాలు, శోభనములు, ధవళములు మొదలైన పాటలు నేర్పినదని వర్ణించబడిన 
పద్యమిది 

"ల లలనొామణి కొగ 

య్యా యొకానొక్కవేళ నక్కజతో సు 

వ్యాలు నోోభనములు ధవ 

కాలు న్మొదలైన పొటలం ద గనేర్చునోో? 


సువ్వాలి, శోభన) దవళాలు స్రీలు పాడే పాటలని పై పద్యాన్నిబట్టి తెలుస్తుంది, 


ొసున్యాల' ఆనగా ఆడువారు పెండ్రిండ్ర యందు 'సువ్వి' అను పదముతో ఆలో 
పము బేసి పాడెడు పాట” అని శబ్గరత్నాకరం తెలుపుతుంది 


సోవొన, సోఎనము, శోభనము అనే మూడు పదాలు శబ్దర త్నాకరంలో 
కలవు, మూడింటికీ శేరువేరు అర్ధాల్ని ఇవ్వడం జరిగింది, 'సోబని అనగా ఒక్‌ 
దినుసు పెండ్తిపాట అనీ, 'సోవినము' అనగా మంగళము అనీ 'శోభనము' అనగా 


నానా 
46 మలహణ చరిత . పుట 1 20 శృంగార కావ్య [గ్రంథమండలి 1940 


2౪ శష్ష సాహిత్యంలో 
ల్‌ 


(గ్రహీయోగము, సుందరం అనే ఆర్థాఎగలవు, "శోభనము పాఓకు ఆచార్య 
యస్వీ జోగారావుగారి వివరణ ఇలా ఉంది. 


“దాని పేరే చిప్పుచున్నట్టిది యొక శోభన గీతము తఅచు వివాహ సంద 
ర్భోంములందు మంగళవోరతుల వేళను, మంగళ స్నానోదిక సమయములందు 
(బయు క్షమనై నడి తఖిచు ధకళము తోడి జంఓపాటవతె గన్నట్టును కది 
యాడువారి వేడుకపాట కాని విష్ణుమాయా విలాస ముశ “తాళ ధ్వనితో నెనుణు 
నటియింపుచు వీణాముని నారదుడు శోభినము విసిపించెన్‌” ఆనియున్నది, ఇది 
సాధారణముగా వష్ద్యంతము చినర “శోభనమే అనునదూతపదముగా వచ్చు 
చుండును దీని రచనా |ప్రకియకొక నియతిలేదు గతి వైవిధ్యము బహు 
ళము 4 


ధవళాలను గూర్చి పూర్ణమే చర్చించబడింది మరొకచోబ కూడా 
“బైట జార్చులును సొబాన పాటలు” (8-849) ఆని [పయోగం కలదు. 


రెడ్డిసాని మన్మధావస్థను వర్షించు సందర్భంలో 'గొబ్బి పాటల్ని 
సేర్కొనెను 
“బభకునందములు గొబ్బిళ్ళ పాటల కొప్పు 
సవరించు నేర్చు శేసన్నవగలు౦ూ 
గొబ్బి పాటల్ని గూర్చి సురవరం |పతాపరెడ్డిగారు “గొబ్బి యనునది గర్భ 
తద్భనమై యుండును, స్త్రీల వలయాకార ముగా చప్పట్లు చరచుచు పాడు పాటల్ని 
గొబ్బిళ్ళు అందుకని వివరించారు. 


జక స_పతిలోనే “బాపనమ్మ పాటలొను పేర్కొన్నాడు, బహుశా అనాడు 
బొపనమ్మల పాటకు విశేష (ప్రచారం ఉండేదేమో ! ఆ పద్యమిది + 


"మన్నప్పరుషుని జెడనాడు మగువమీద 
బోయి పులుగాని పురువయి పుట్టుననుచు 


48 అంధ యక్షగాన వాజ్మయ చరిత పుట 84? 
49 పకన పతి 2484 
560 ఆం|ధుల సాంఘీక చరిత + పుట 860 





వొనపధ్‌ విజ్ఞాన ధోరణులు 29 


బాపనమ్మలు చెప్పిన పాటమేతె 
యనుచు నేనుందు నినుదూలుకొనగ వెల 


ఏలపాటల (వస్తావన కూడా కలదు, 


“వీధినేగెడు (పొఢవిటడు పాడెడు వింత 
యేల పదాల'ై యాలకించు” 


కొందరు పధికొంగనలు తను పిల్లల పాలబుగ్గలపె ముద్దాడుచు పాడిన 
పొటల్లో జోలపాటల (పస్తావన కలదు. 


“అగ్గలపు నిగ్గులు గల పాలబుగ్గల'పై ముద్దాడి నిద్దంబులై 
వైణవడోలికల బాలకుల నునిచి జోలలు వాడుచుళొ, 
అని వరి ంచాడు ఊయెలను ఊపుచు జోల పాటల్ని పాడడం నేటికి మనం 
చూస్తుంటాం 


హలాంకుడను రెడ్డి భార్య ఏకులు వడికించు సన్నివేశాన్ని వర్టించుపట్ట 
“భ్రూది పొటల్ని' పేర్కొనడం జరిగింది 8 


శ పాఠంపు పతుచుల బనిగోంటివే దూదీ 
యనెడి పొటలదేనె చినుకులీనో 


తేనెచినుకులీను నట్టివే దూదిపొటలని థభావం. ఈ దూది పాటలనే ఆచార్య 
బీ. రామరాజుగారు 'రొట్నముపాటలై యుండునని అన్నారు 


కోజపవిగోపరాజు ;- “సింహోసన ద్వా(తింకిక”లో వేసవి కాలమును 
వర్దీస్తూ వెన్నెలగుడి పాటల్ని (పస్తావించాడు 


51 శకస ప్రతి 8.148 

క52 శకస ప్తతి 2 - 172 

5కి పకస పకి 8 = 450 

56 శకస ప్పతి 2=429 

కక్‌ తెలుగు జానపద గేయ సాహిత్యము పుట = $8 


80 శీష్టసాపిత్యంలో 


శబనిచేసి గంజియెనను నం బలై నను 
నెనచల్లగా లాగి యెచటనై న 
ఐడియుండి వెన్నెల గుడీ పాట 
వాడగా బేదలకొత్మ సం ప్రీతిగలుగోో 


రామరాజ భూషణుడు : “వసుచరి_ తలో జోలపాటల్ని, గొనబు 
పొటల్ని (పస్తావించాడు 


గిరిక వొల్య[కీడల్ని వర్షించు సందర్భంలో జోలపాట పాడుటను వర్టిం 
చాడు, 


“జలంకం బార్చి పాండు జలజాచ్చాద పాళికగప్పి తమ్మినం 
కుల దెలిదేనెలుగ్గలిడి (కొందరగల్‌ గదలించు కల్పతో 
స్ధీలల గుమారు సుతును ఘటించి భజించు నదీంలాను కో 
మలకుము ధాగతాళికుల మంజారనంబున జోల వాడుళున్‌,, 


పసిపిల్లల్ని నిట పుచ్చకంకోసమై తల్లులు పొడేపాటల్ని జోల పొటలని అంటారు 
“జో అచ్యుతానంద జో జో ముకుంద రానెపరమానంద రామగోవిందా" ఆని 
చిన్నపిల్లల్ని న|దపుచ్చుతూ పాడడం ఇప్పటికీ మన ఇండ్లలో చూస్తూనే ఉన్నాం, 
జోల పొటలను గూర్చి ఆచార్య రామరొజుగారు” గృహథ్రీ కవనమున జోల 
పాటలు ముఖ్యములు, లాలి పాటలు పిల్లల నాడించుటకును, జోల పాటలు పిల్లల 
జో కొట్టి నిద పుచ్చుటకును పాడెదరు ఇవి శంకరాభరణ, నవరోజు, ఆనంద 
భైరవి, శ్రీరాగము అందుండునని ఆన్నారు క” 
మరో పద్యంలో గొనబు పాటల్ని పేర్కొన్నాడు 
“గొనబు పాటలు నేర్పు గుముదర సామోద 
సామోద మధుపకర్ధాంత సమితి” (8-28) 





56 సింవిసన ద్వాతింశిక 9.5 
ర్‌ వసుచర్మిత లిఎ2, శేషాచలం అండ్‌ కో. 
58. తెలుగు జానపద గేయ సాహిత్యము = పుట 472 


జానపద విజ్ఞాన ధోరణులు 8! 


'గొనబు అనగా “మనోజ్ఞము ఆనే అర్థాన్ని శబ్దరత్నాకరం సూచిస్తుంది, 
మనోజ్ఞమైన పాటల్ని పాడి అనందింపకేసే వారేమో 

పింగళి సూరన $= 'కళాపూర్ణోదయము" నందు పల్లీపాటల్ని, పెండ్లి 
పాటల్ని, జోల పాటల్ని సందర్భానుగణంగా [ప్రస్తావించాడు జా బవతి వీణ 
ముట్టి వాయిస్తూ పాడిన పాటల్ని ఇలా వర్ణించాడు 


“గామ విశేష మూర్చనలేరు పడ మంద 
మధ్యమతార సామ్మాగి దనర 

ధాతు మాతువులు గీత (వజఒంధములందు 
నసమాన లీలమై నతిశయిల్లో 


శ గామ విశేషమూర్చనలు” ఆనగా పల్లెపాట పిశేషమలని ఆర్థం చెప్పుకోవచ్చు 
మధురలాలసను నిిదపుచ్చుటకై తల్టిదం|డులు జోల పొటలు పొడిరట, 


"హైలుపుగ దన్నువే నిదుర పుచ్చుటకై తమ తల్లిపైడి య 

య్యల నిడియాచచో గువలయాథిపు పొటలు పొడినంగరం 

బలరుచు గేరిశేరినను నన్యుల పాటలు పాడినంగరం 

బలయు నేడ్చులోకులవురావతి భక్తి యటంచు నవ్యగన్‌గో 
కువలయాధిపుడై న చం దుని పాటలు పాడితే బాలిక సంతోషంతో కేరింతలు 


కొడుతుందని వర్టి ంచడాన్ని బట్టి చూడగా జోలపాఓలు చందునికి సంబంధించి 
నవై కూడా ఉంటాయని ఊహింపవచ్చు 


మధురలాలస కళాపూర్ణుల వివాహాన్ని వర్ణించే ఘట్టంలో పుణ్య శ్రీలు 
"పెండ్లి పాటల్ని పొడీరని చెప్పబడింది 


మంగళ సూ తము గ ఫైగు 
రంగాక్ని నలతనంగ రాజేం[దుడు పు 





క9 కళా పూర్ణోదయము ల-87 
60 కళాపూర్ణోదయము 6-195 ఆప సా అకాడమి 


89 శిష్టసాహీత్యంలో 


ణ్యాంగనల పెండి పాటలు 
మంగలికోళ్ళ మృదుగీతి మధురిమ నెనయన్‌” 


'పిండ్రికీ సంబంధించిన పాటలు (పచారంలో కలవు. ఆచార్య బీ రామరాజు 
గారు కొన్ని పెండ్రీ పాటల్ని ఇలా వివరించారు” కల్యాణ పాటలు, గంధం 
పాటలు, కొట్నాల పాటలు, తలుపుదగ్గర పాటలు, బంతులాట పాటలు, బుస్వము 
పాటలు, వధూవరుల పాటలు, అలుక పాటలు, మఖము కడుగుపాటలు, కట్నాల 
పాటలు, పతిభక్తి పాటలు, మిధున విడెముల పాటలు, అవిరేణి పాటలు, అప్ప 
గింతల పాటల వంటివిగాక |పతీచిన్న విషయమునకు అనగా పసుపునకు, తిలక 
మునకు తలంటుకు, ఊయలకు, వసంతము లాటకు, పొనుపుకు కూడా పాటలు 
పొడుదురు ష్‌ 


* సభావతీ |ఫద్యుమ్నము"లో సూరన ఏల పాటల్ని పేర్కొన్నాడు 


నానా తాళములు యధో క్ట స్ఫూర్తి 
ఐళగు నేలాది (పబంధశయముు 


ముక్కుతిమ్మన = “పొరిజాతావహర జము"లో యక్షకాతి (ప్రజలు 
'మేళము'గా నేర్పడి పొటలు పొడుచున్నోరని వర్టించిను, 


కులు వీరలో యతివ 1! మేళము గూకి 
పోడుచుందురు దిక్పాల సభలో 


“మేళము' అనగా గుంపుగా కలిసి ఆడుటలేదా పొడుట అని ఆర్థం, “భోగము 
వేళము' అని ఒకప్పుడు పచారంలో ఉండేది. ఇప్పటికి కర్ణాట | పాంతంలో 
గొరవయ్యలు గుంపులుగా చేరి పాటలు పొడుతూ నృత్యం చేయుటను 'గొరవ 
మేళి అని పీలుస్తారు, 


61 కళాపూర్ణోదయము 7.76 ఆ [వసా అకాడమి 

62, తెలుగు జానపద గేయ సొహిత్మము పుటలు 477, 478 
68 (వభావతీ (పద్యుమ్నము 4-99 వావిళ్ళ వారి (ప్రచురణ 
64. పారిజాతాపహరణము 2-9 8 


జానపద విజ్ఞాన ధోరణులు $8 


చేనముకార వేంకటకవి $- 'విజయవిలాసము"లో ధవశములను, ఐరేని 
ఫాటలను |పస్తావించడాన్ని బట్టి చూడగా ఆనాటి కొలంలో అవి బహుళ (ప్రచా 
రంలో ఉండేవని చెప్పవచ్చు, మణిష్పరంలో వనవివోరం చేయుచున్న రాజ 
తనయల చేష్టల్ని వర్ణించు సందర్భంలో ధవళగితాల ప్రస్తావన కలదు 


“*నుంగళ స్నాన సం భమము దెల్పెడిరీతీ 
గెలన గెందామర కొలనదేలి 
ధవళముల్‌ విని చొక్కు. హవణుదెల్పెడు లీల 

హో? గోయిల పల్కు_లాలకించి" 


సుభ దార్జునులను పెండ్లికొడుకు పెండ్లికూతురగ ఆలంకరిస్తూ దవళములు 
పాడిరని వర్ణించాడు, | 


శోకద్టరి మంచిలగ్నమున గంకణముల్‌ కరపంకజంబులం 

నెట్టిరి మేనులన్నలుగు మేలి మృగీమద కుంకుమంబులం 

జుట్టిరి తై శికంబుల విపద్ధ మనోహర పుష్పమాలికల్‌ 

పట్టిరి చీర ంటాండు థకళంగులు పొడుచు నుల్లభంబులన్‌ sg 
'సేరంటార్నిడు 'పింగ్రీ సతుయంలో పాడిరనీ చప్పడంవల్ల ధవళమఃలు పెండ్డి 
హీటలకు సంబంధించినవని ఊహింపవచ్చు, 


సుభ దార్జునుల విబాహవర్ణన సందర్భంలోనే మరోచోట ముశ్తెదువలు 
బరేని పొటలు పాడుచు ఐరేనికుండలు తెచ్చిరని వర్థీంచజడింది, 


“ఐలేని గొనివచ్చి రై దువుల్‌ పాటలు 
పాడుచు శుభవేళ వేడుకలరోో 


అవిరేణి, ఐరేని రూపొంతరాలు. ఆవిరేణి పూజను గూర్చి ఆచార్య బి రామరాజు 
ఇలా వివరించారు. “| బాహ్మ ణేతరులందరిలోను అవిరేణుల పూజించుట కలదు. 





65. విజయవిలాసము 1=129 వావిళ్ళ [పతీ 1965 

66 విజయవిలాసము 8-76 వావిళ్ళ [పతి 1065 

67. విజయవిలాసము తీరిక వావిళ్ళ (పరి 1965 
B 


84 శిష్ట సాహిత్యంలో 


అగ్నమునకు పూర్వమే యనిరేణుల నిక్సెదరు ఇది లక్ష్మీ పూజ. వధూవరులకు 
శుభము ఆశించి చేయునట్టిది కుమ్మరి (కొత్త "పెద్ద కుండలను అలంకరించును, 
కుండలపై నుండు చితములం దొక్కొ.క్కప్పుడు పర్టికీపై నెక్కిన వధూవరులు 
గూడ చి|తింపబడుదురు ప్యతమ.లు, ఫలములు, పుష్పములు చ్చి తింపబడును 
లగ్నమునకు పూర్వము పురోపితునితో వధూగృహము నుండి కొందరు పోయి 
కుమ్మ రికి కావలసినది యిచ్చి అవిరేణుల దెచ్చికొందురు ఇంటికి తెచ్చి వానినొక 
చోట ధాన్యముపై నిలిపి లక్ష్మీ దేవినావావీన చేయుదురు. అట్టు నిలిపిన అవి 
రేఖలను పూజించుచు 'పేరంటాం[డు పాటలు పొడెదరు వానినే అవిరేణి లేదా 
ఐరేణి పొటలని పిలుస్తారు. తెంంగాణంలో ఈ ఎరేజిపూజ ఈనాటికి పెండ్లి సమ 
యంలో జరుపడాన్ని మనం చూడగలము 


ఇంతవరకు తెలుగు శిష్ట సాహిత్యంలోని జానపదగేయ (కథార హిత) 
ధోరణుల్ని గూర్చి పరిశీలించడం జరిగింది, 





65. తెలుగు జానపద గేయ సాహిత్యము పుట, 480 


జానపద కథా గేయాలు 


గేయాలు, కథాగేయాలు రెండూ ఒకటే కాని వేరువేరు మాతం కావు, 
భావ (ప్రధానమైనవి గేయాలు కాగా కథాంశాలు (ప్రధానమైనవి కథాగేయాలు, 
రెండూ పొడబగేవే ఏదో కథను ప్రధానంగా ఎన్నుకొని కథను తెలియజెప్ప 
టకై గేయంగా పాడీ విన్పించడంవల్లి వీటిని కథాగేయాలని పీలువడం జరిగింది. 
కథాగేయాన్ని డొ ఆర్వీయస్‌ సుందరంగారు ఇలా నిర్వచించారు, “వా గూప 
మైన సంప్రదాయం కలిగి, తరతరాలుగా అనేక ఫారాంతరాలతో పచారం 
ఫొంది, సాఘూహిక వికాసం కలిగిన కథాగేయాలే కానపర కథాగేయాల”, 


తెలుగు సాహిత్యంలోని శానపర కథాగేయాల (పీస్తావనన్న గూర్చి ఫరిశీ 
లిద్ధాం, 
ఫొల్కురికి సోమనాధుడు 

జానపద విజ్ఞాన వీషయాలనెఫ్నిఒటికో శన కావ్యాల్లో (వవేశ పెట్టినవాడు 
పాల్కురికి సోమనాథ్రడు, _ జునరదగేయ శీళుల్ని, నృళ్యాల్ని, నృత్యథంగి 
ముల్ని పాల్కురికి సోమన పేర్కొన్నట్లుగా మరే తలుగు కవి 'పేర్కొనలేదన్న 
ఆశిళయో కీ కానేరదు. “ఆతశ బసవపురాతన భక్రగీళార్థ సమితిటీ మాళ్ళ 
కణ" తను బనవప్పరొణం రచిస్తున్నట్లు చెప్పుకున్నాడు. 

“పండితారాధ్య చరి[త'లో శ్రీగిరి పరుసకై వచ్చిన శివభక్తులను గూర్చి 
సోమన వర్టించెను జంగమకోట్ట నడకల్ని, వృద్ధవపోధనుల నడకల్ని, మిండ 
జంగముల, శీలవంతుల, విరక్తుల; శివయోగుల, అభ్యాసయోగుల, పుణ్యాంగనల, 
జోగుఆ, పీచ్చుకుంటుల, చెంచు ధర్మాళ్ళుల నడకల్ని వర్ణించు సందర్భంలో 
భక్తులందరునూ పాటలు పొడుచూ, ఆఓలాడుచూ, శివభక్తుల కథల్ని పాటలుగా 
పాడుచూ పోవుచుండీరని చెప్పబడెను కొవుననే డాక్టగు నాయని కృష్ణకుమారి 
గారు “సోమన నాటికి శీవభ క్ష కథలను పాటలరూపమున వెలార్చెడి పీచ్చుకుం 
ట్రుండిర అని పేర్కొ న్నారు 


1 అంధుల జానపద విజ్ఞానం పుటారికి ఆకాడమీ |పచురణ 
2 జానపద గేయగాథలు = పుటం£4 ఆంధ సారస్వత పరిషళ్తు 





86 శిష్టసాహిత్యంలో 


“పర్వత (పీకరణం'లో భక్తులు వివిధ కథల్ని పాటలుగా పాడేవారని 
వర్ణించాడు స 


క, థ్రీ బసనపురాజంటి 


నేలలు వెట్టంగ నింపుసొంపారు 

₹రిచే [గాలుచు జదివెడువారు 
జొతుర్యమెసగ బసవదండనాథు 
గీతంబులాదిగా గీతాదుతై న 

సకల పురాతన చారుగీతములు 
(ఎకటించి _పకటించి పాడెడువారు 
జదువుల బొటల సంగతిలేమి 

బొదలి మాటలయందు ఫొగెడెడివారుు, 


ధండనాథుడై న బసవని కథల్ని ఫాటలుగా పొడుకొనెడివారని తెలుస్తుంది. 


మరోచోట భక్తులు భారశాది కథల్ని తోలునొమ్మ లాటగా ఆడిఫాడి విని 
వీంచే వాళ్లని సోమన వర్ణించాడు 


“కారశాది కథల జ్రీరమజుగుతి 

నారంగ బొమ్మల నాడించువారు 

గడు నద్భుతంబుగ గంబసూ[ తంబు 

బడరంగ బొమ్మల నాడించువారు 

నొదట గంధర్వ యక్షవిద్యా ధ 

రాదులై. పాడెడు నాడెడువారు 

వివిధ (పచ్చన్నవేషముల్‌ దాల్చి 

యధికోత్సవము దులుకాడనట్లాడు", 
భార తానికి సంబంధించిన కథలను తోలుబొమ్మలా ల ద్వారా ఆడుతూ పాటలు 
పాడుతూ నృత్యం చేయగం కన్ఫిస్తుంది, ఆటీ, పాటలతోకూడి ఉండి (వదర్శన 
యోగ్యంగా కధాగేయాలుంటాయని తెలుస్తుంది కావుననే డాక్టరు నాయని కృష్ణ 


శ పండితారాధ్య చరిత - పర్వత ప్రకరణం పు-428 
4 పండితారాధ్య చరిత =పర్యత (పకరణం= పుటలుఒకీ లిక్‌, 488 


జానపద విజ్ఞాన ధోరణులు 87 


కుమారిగారు “జానపద గళనాళ వినిర్గతనులై, యసంస్కతములై యక్షరగణ 
నిబద్ధములు కాసివై, కేవలము గేయగుణమును కలిగియండుటయే కాక కించి 
న్నృత్త గుణమును కూడ కలిగి పదర్శనార్హతను సంతరించుకొనిన కథలు 
కలిగినవే కథాగేయములనీ, కథకుడు కాలికి గజ్జెకట్టి చేతవాద్యమలు ధరించి; 
వంతపాట గాండు ససోయముశ నావేశపూరితుడై , కించిదవయవ చాలనమున, 
పదవిన్యాసమును లయఃజద్ధముగ (ప్రజాసమూహము నెదుట గానము చేయుచు 
అని వివరించారు. 


పర్వత |పకరణంలో ఆంగ ధదేశము పరుసను గూర్చి వర్ణించు సండ 
రృంలో శివభక్తుల కథల్ని పాటల రూపంలో భక్తులు పొడుచూ నృత్యం చేస్తు 
న్నట్లు చెప్పబడింది 


“డేదుకో మల్లయ్య చేదుకొమ్మనుచు 
గనుకని పాటలు గట్టి పాడుచును 
జని చని చిందుల జతుల కొడుచునుో 


నురియు 


“"సంగద బసవన్న శరణని కోలుతు 
బండితారాధ్యు శ్రీపతి పండితయ్య 
బండార బసనయ్య బాయక కోలుతు 
శంకరదాసమయ్య తెంకమంచయ్య 
బఇంకయ్య శివర్మాతి సంకయ్య శరణు 
యేలేపశేతయ్య యిండే కాంతయ్య 
మోగళి మారయ్య మున్నయ్య శరణు 
జూవూరి (బహ్మయ్య బాచి రాజయ్య 
కోవూరి (బహ్మయ్య గొగ్గయ్య శరణు 
కిన్నర (ఎఐహ్మయ్య శేశిరాజయ్య 
కన్నడ అహ్మయ్య గణదాసి శరణు 





6 తెలుగు జానపద గేయగాథలు పుటలు=£0, 2! 
6, పండితారాధ్య చరితము , పర్వత (పకరణం పృటా870 


89 


శీష్టసాపొత ఎలో 


బాచయ్య సవరద బాచయ్యి వీబ్బ 
జబాచయ్య మడివాలు మాచయ్య శరణు 
సిరిగిరి శరణు శ్రీగిరినాథ శరణు 
సిరిగిరి మల్చియ్య శరణుల శరణు 
అనుచు సీకియ నుబ్బియాడుచు బాడు 
చును జేర్చి పేర్చి యుత్సుకతమైనడవ”? 


శివభక్తుల కథల్ని పాటలుగా గట్టి పాడుచూ అడుచూ ్రీపర్వతమునకు నడచు 


చుండిరట 


శ్రీనాథుడు : శ్రీనాథుని “పల్నాటి వీరచరిత' అంధదేళంలో (పసిద్ధ 


మైన పీరగాథా ద్విపదకావ్యం ఆనలైన పల్నాటి చర్మిత నేడు లభ్యమగుట 
లేదని విమర్శకుల అభ్మిపాయం 


“పల్నాటి వీర చరి త'లో బాలచంద్రుని తల్లీ భారతాది కథల్ని వినుమని 


చెప్పి వ్యిపులను పిలిపించి వాళ్ళచేత భారత కథను వినిపించినట్టు వర్ణించబడింది 


“ఆటపాటల పైన అలసితివేని 
నిననయ్య వాలుడ విశదంబుగాను 
విబుధుల విపుల పేల్వ బంచి 
వినుము భాగనతంబు విజ్ఞాబమొదవ 
భారత రణకథ పాటించి నినుము 
ధీమ్మ డొనర్చిన వివిధ శౌర్యముల 
ఆచలితబుద్ధితో అలిపు పత 
(దోణుండు నెరపిన దోర్భల గరిమ 
మనమున బట్టింపుమానిత సుతుడ 
కర్గుండు జూసిన ఘనపరా క్రమము 
సూక్ష్మబుద్ధితో జూడుము తనయ 
శల్యునియందున్న శస్త్రచాతురిని 
జొగరూకతమెయి చర్చించుకొడుక 





గ పండితారాధ్య చరిత్రము + పర్వత (ప్రకరణం పుటలుం8ి75, 816 


జొనపిద విజ్ఞాన ధోరణులు 89 


దుర్యోధనుని మానధూర్వహ పటిను 
ఆసక్తి తోడుత ఆరయమాత్మ జుడ 
చాపంబు విడిచిన సవ్యసాచికిని 

కృష్ణుడు చెప్పిన గీతలయందు 
కర్మరహస్యముల్‌ గాంచు కమార 
నేర్చినవానిని నేరుపుమీర 

దృఢ థైర్యమున ఆవరింపగవలయుో, 


వినుకొండ వల్ల భరాయుడు ; కీడాభీరామంలో పల్నాటి వీరుల 
కథను వర్టీంచడు జరిగింది గోవిందళర్మ ఓరుగల్లులో (ప్రవేశించనంత పల 
నాటి వీరపురుషుల పరమదై వమైన శివలింగ భవన వాటిలో నీరానీకంగా పాడుచు 
పలనాటి వీరుల ద్విపద (ప్రబంధమును కథగా చెప్పడం విన్నాడట, సుమారు 
పడి పద్యాల్లో పల్నాటివీరుల కథ చెప్పబడింది, 


పల్నాటి వీరుల చర్మితను తెలుపు ద్విపద (పబం ధమును వీరాసీకంగొ 
పాడుచుండుటను వర్ణించిన పద్యాన్ని చూడుడు . 


గ దుతకాళంబున వీరగుంధితక ధుంధుంకిటాత్కార సం 
గతీవాయింపుచు నొంతరా?క యతి గామాఖిరామంబుగా 
యతిగూడం ద్విపద (వబంధమున వీరానీకముం బాడినొ 

కత |ప్రత్యక్షరముం గునారకులు పీట్కారంబునందూలగన్‌ "౪ 


పల్నాటిపీరుల కథను పొడునపుడు వాళ్ల చేయచున్న అభినయాన్ని 
వర్ణించిన పద్యమిది . 
గర్జించియర సి జంఘాకొాండ యుగళంబు 
ఏీరసంబెబకోల | వేయనొకడు 
అలీఢపొద విన్యాస మొప్పగ [వాలి 
కుంతాభినయము గై కొను నొకండు 





8. పల్నాటి వీరచరి(త పుటలు=కిలి, కికి.2 వ భాగం 
9, (శ్రీడొధీరామము 116 న పద్యం, కాకతి పన్టీకేషన్స్‌ 1977 


40 శిష్టసాహిత్యంలో 


బిగువు గన్నుం నుబ్బు వెవరు జూప్పలతోడ 

ఫీట్కార మొనరించు బెలుచనొకడు 
పటు భుజావస్టం భ పరిపొటి ఘటియిల్ల 

ధరణి మాస్ఫోటించి దాటునొకడు 
ఉద్ది (పకణింప నొశ్కరుండోల వాడు 
బయలు గుట్టంబు భంజిల్థ బటిపు నోకడు 
కొడుము దాబింపు చును బెద్దగొలువులోన 
బడతీ సల్నాటీ వీరుల బాడునపుడు”్య 


పల్నాటి వీర దరి తాన్ని పల్నాటి వీర భారతం అని కూడా అంటారు. 
భారతంలో లాగే పల్నాటి వీరచర్మి తలో రాజ్యభాగం కోసం అన్నదమ్ములు 
యుద్ధం చేయడం (పథాన కథావిషయం, శ్రైవ వైష్ణవ విభేదాలే పల్నాటి వీరుల 
యుద్ధానికి కారణమని శ్రీహరి ఆదిశేషువు గారంటారు “*పిర శై వానికే, అప్పుడే 
పల్నాటిలో కాలూనికొని |పబలనునుతున్న వైష్టవానికే కలిగిన సంఘర్షణ కూడా 
ఈ వీర భారతంలో ద్యోతకమవుతుంది ఈ శై వవైష్లన మత సంఘర్షణే వీర 
చరి తానికి మత (పాముఖ్యం కలిగేటందుకు కొంత కారణమేమోనని నా ఆని 
పాయలో, 


అయితే పల్నాటి యుద్ధునికి కోడి పోరు, చాప కూడు సిద్ధాంతం [ప్రథమ 
కారణాలని | కింది పద్యం చెబుతుంది 
“*ఆరువల్లి నాయరాలి దుర్మ| తంబు 
కోడిపోరు చాపకూటి కడుపు 
(పథమ కారణములు పల్నాటియే కొంగ 
వీర పురుష సంq్మప్రవోరమునకు” 12 


సల్నాటీ ఫీర కుమారుం వేషధారణాన్ని గూర్చి పొడుచున్నదనీ వర్ణించ 
బడిన పద్యం ఈ విధంగా కన్చిస్తుంది క 





10. [క్రీడాభిరామము , 117వ పద్యం 
11 జనఫదగేయ వాజ్మయ పరిచయము, పుట 89, 1067 (పచురణ 
12 [క్రీడాభిరామము : 119 న పద్యం: కాకతి సబ్టీకేషన్స్‌ 


జోనపద విజ్ఞాన ధోరణులు శీ 


“వచ్చని పిండి గంధమును బొలముసేసయు నెజ్జై పూవులన్‌ 
(గుచ్చిన కంరమాల్యములు గొప్పున గల్గిన వేణి బంధముల్‌ 
కుచ్చుల వీఠసంబెటయు (గొత్త మణుంగగు కా సెపుట్టమున్‌ 
అచ్చల కెక్కినట్టి రవణంబులు వీర కుమార శోటికిన్‌ో 


ధీరుతై న వీర పురుషుల ఐతిహ్యోన్ని పల్లె దేశాలందు అనేక విధాలుగా 
చెప్పుకొందరని వర్ణింపబడిన పద్యం, 


“ఇచ్చోట భుజియించీ రేక కొర్యస్లులె 
సామంత నృపతులు చాపకూడు 


ఇచ్చోట జింతించె నిచ్ననుపాయంబు 
నళినాశ్నీ యాక్వెల్లి నాయురాలు 


నిజమను కుద్ధికై నిప్పుల యేటిలో 
నోలలాడె నిచ్చోట వీలసాని 
ఇచ్చోట బోరిరి యిల పణంబుగ గొల్బ 
సవతి తల్పుర బిడ్ధలవనిపళులు 
ధీరులగు వారిరేవురు వీరప్పురుషు 
జై మదోద్ధతి నిచ్చోట నాజిబడిరి 
యనుచు జెప్పుదు రైతిహ్య మచట నచట 
జనుప పెద్దలు ఫల్టై దశములందుో్కో 
మగవారు సమరాగణంలో జగదేకస్తులంచు క్లాఘింపడగా ఆడవాక్ట తమ (పభో 
వంతో మగసింగాలని షొగడునట్లుగా (పసంగించుచుండీరని కథకుడు చెప్పిన 
విషయాన్ని వక్టించిన విధం + 


“*మగసింగంబులు సంగరాంగణములన్‌ మ త్రీల్లిరన్మత్తుతై 
జగదేకస్తుతులంచు నేమిటికి సంళ్లిఘింప | నా భూమిలో 





18, కీడాథిరామము 180వ పద్యం : కాకతి పన్టీకేషన్‌ 
14. |కీడాథిరామము , 1ఏీకి వ పద్యం : కాకతి పబ్లికేషన్‌ 


‘ శి 
AR శిష్టనాపిత్యంల్‌ 


జిఫరు పిదుల ౧ సు ఓబ్బెతం బత్నీణ (పభావంబున 
మగసింగ.బ లుగా నెలుంగుదుప పుంభావ (పనంగంబులన్‌ 1; 
పీ, పురిముల చర్మితను గచ్చుచేసి గద్దె పలకపె (్రాసినారని చెప్పి 
కథ ముగించ్‌ డుతుంది 
తోర్షోల దాపున [చిపష్తాటి గూడయుశ్న 
గిచ్చుచేంన చ్యితింపు గద్జోషలక 
|చాసినా డె చూడరా వై శ్యరాజ 


శ్రీ దిహ్మోడి వీరనాసీర చరిత 1" 


కీడాభీరోముం నందే ఏకావీరాదేవి, మాహురమ్మ కథల ప్రస్తావన 
కలదు, “కాకతమ్మల సైదోడు వీశవీర” అసి | కీడాభిరామంలో చెప్పబడింది 
కానన కాకతి దేవతతోపొటు ఏకవీరా దేవిని పూజించిరని చెప్పవచ్చు 


న. 


'ఏక పీరా*పిబ గూర్చి (క్రీడాభిరామ పీరికలో థ్రీ వి ఎన్‌ శాన్ర్రీగారిట్లు 
వివరించారు “ఏకవీర “రేణుకాదేవి పరశురాముని తల్లి, ఆ కొలమున (పజలు 
నూహురమ్మను దేవతగా భావించి నర్చించుచు జాతరలు చేయుచుండిరి” 
మరియు "వ్మరగొల్లంను వారు ఏ: వీరాదేవి కథలను పొడుచుండిరని తెలియ 
చుష్నదని” వస్తూ, ఇప్పటికీ వాడుకలో షరగొల్లలు పాడచున్న ద్విపద 
(పబంధాల్ని 'పేర్కాన్నారు.. అవి పరథకామ విజయను; పరశురామ రామాయ 
ణము, మాహురమ్మ కథ, ఏకవీరాదేని కథ "| 


ఏక వీరాదేవి కథను మాలలు కూడ చెప్పుదురని (క్రీడాభిరామంలోని 
పద్యం వెల్లడి చేస్తు.ది మాలెత ఏక వీరాదేవి కథను చెప్పిన విధం, 


*అలరుంటోడి జనంగను (ప్రమద మధ్యానద్ద ఘంటాధ్వనుల్‌ 
చెలగుంబొడె సమ_స్తళోక జననిన్‌ (శ్రీ యేకవీరాంబికన్‌ 





కేర్‌, (క్రీడాభిరామము 194వ పద్యం 
16. (క్రీడాభిరామము 125 వ పద్యం 
17, క్రీడాభిరామము , పీరిక * 4డిఎపుట 


జోసపద్‌ విజ్ఞాన ధోరిణులు 48 


వలరాజొక్కొక నూచ్చి ఈ బగ్యరి మున్‌ (దొణంబు గల్బింపగా 


గలకంరీకల కంరకీబుల కువూకాఏంబు తోరంబుగన్‌”; 


(పజలందిరూ ఆనడ భావంతో తాాల్ని జవనికల్ని వాయిస్తూ ఏక 
వీరమ్మను, మాహురమ్మను పూజిస్తారని, కింగిపద్యం వర్ణిస్తుంది 


“*అకలంక స్థితీ గోర కొర్మెదిరు (హ్మాసంద భావంబునెన్‌ 
సళలానందమయైక మాళిలగచున్‌ సం తోషచి త్తంబునన్‌ 
తకదుందుమ్ములు తొళమల్‌ జవసికల్‌ తిందానలమ్మ యమ్మకున్‌ 
ఏకవీరమ్మకు మూహుర మ్మికు నధోహీంకార నుధ్యాత్మ కన్‌" 


ఏీకనీరాదేవీ ఎదుట నిలుచుండి సవనీల చ్మ్యకవర్తి పఠశంూముని కథను 


పాడెనట, 
క్ష నిక్షీప వికన్వర స్యరవిరా 
స శ్రీనివాసంటు జవనికందు 
గట్టివ తంతికి గఎర ఫెతికి గూడ 
జొక్కంబుగా నారిసొబగు మీఖ 
సాలాపముల జీద్ద సాళవ సంకిర్ణ 
వివిధ రాగంబుల చవులు చూపి 
థను ఢమ ధ్వనుల బొటారించి యెడ నెడ 
గ తెర మార్గంబు బిత్రరిల్ల 
వాద్య వైఖరి గడునెజవాది యనగ 
నేక వీరా నుహోదేవి యెదుట నిల్చి 
పరభరాముని కథలెల్ణ పఢివాడె 
జారుళర కీర్తి బవసీల చృ కవ ర్థీ్క 


కవ్షసీంకే బండ్ల, పంటల అసియు సేరులున్నవసి”! “సరళకు రాముని 


18 కిడాఖిరానుం , 18! వ పద్యం కాకతి పద్దికేషన్స్‌ 1977 
19 [క్రీడాభిరామం 1శిలన పద్యం కాకతి పబ్లికేషన్స్‌ 1977 
£0. క్రేజాభిరామం * 180 వ పద్యం, కాకతి పబ్దికేషన్స్‌ 1977 
21, తెలుగు జొనపడగేయ సాహిత్యము పృట=7909 


1 


44 శిష్టసాహిత్యంలో 


కథకే ఎల్బమ్మకథ అనియు రేణుకా కథ యనియు పేరు అని డా॥ రామరాజు 
గారు పేరా భానొలరు 

జక్కుల పురర్శధి “కామవలై లీ మహాదేవి” కథను పొడుచున్నదని (డీడాథి 
రామంలో వర్ణించబడింది గోవిందళర్మ ఏకవీరాదేవికి (మొక్కి. ముందుకుపోగా 
జక్కులవనిత కామవల్లీ మహో. లక్ష్మి కథను చెప్పుటను చూశాడట “కామవలీ 
మహాలక్ష్మి ' కథను శీడాభిరామపీరికలో ఇలా చెప్పబడింది. "ఈమెను కామే 
శ్యరి యని పిలుతురు, ఈమె లక్ష్మీదేవి అంశమున వెలసినదేవత  కామవల్లి 
యంశమున రుక్మి ణీదేవి జన్మించినట్టు చెప్పుదురు ఏడుగురు అక్క_బెల్తేం[ డలో 
ఈ కామేళ్వరి చిన్నది. (బాహ్మ ణాదివర్ణ ములలో ననేకులకీ కామేళ్వరి ఇల 
వేల్సుగా నున్నది వీరి గృహములందు వివాహాది సభకార్యములు జరిగిన వెంటనే 
“అక్కల కొలుపు” జరుగును, నేటికిని ఈయాచార మనేకుల యిండ్లలో నున్నది. 
ఉద్రేక జనకమైన గాన ఫణితిని, వీరవాద్యములతో కామేళ్వరీదేవి పాటలు పొడు 
దురు. ఏడుగురు ము శ్రెదువుల కర్చన జరగును జక్కులవాండడ్రీ కామవల్లీ 
కథను కోవెలలందు పాడి పజావినోదము కల్లించుచుండిరిగి 


జక్కుల పురం్యధి రాగం నుండి మరోరాగానికి లఘించుచూ కామవల్టీ 
నుహోలక్ష్మి విష్ణువుల వలపును పొడుచుండెనని (కింది పద్యంలో వర్గించాడు స 


కోణాగ సంఘర్ష ఘుమఘుమ ధ్యనితార 
కంర స్యరంబుతో గారనింస 

మసిబొట్టు బోనాన నసలు కొల్పిన కన్ను 
కొడుపుచే దాటించు నెడపదడవ 

(గతికి నుత్కర్గంబు జూపంగవలయు చో 
జెవి (తాడు బిగియించు జీనగట్ట 

గిల్కుగిల్కున మోయు కింకిణీ గుచ్చంబు 
తాళ మానంబుతో మేళవింప 


22, తెలుగు జానపదగేయ సాహిత్యము పుట 199 
88. వ, ఎన్‌, కాస్త్రి (కీడాభిరామం పీఠిక, పుటలు=భీకి, 44 


జానఫద విజ్ఞాన ధోరణులు Af 


రాగమున నుండి లంఘించు రాగమునకు 
నుకుము యూరుద్వయంబుపై నొ త్తిగిల్లి 
కామపల్లీ మహాలక్ష్మీ కైటబారి 
వలపువాడుచు వచ్చె జక్కులపురం [ధి 


కొమేక్వరిదేవికి అక్కచెల్లెం డు ఆమెతో కలిసీ ఏడుగురు, అక్కలలో 
చివరిదైన కామేశ్వరిని వర్టించచున్న కథను కవి పడ్యంలో ఇమిడించిన విభాన్ని 


పరిశీలించండి ; 


శమ్ముదికామా ణిక్యముల డీ ప్రీ కెంగేలి 
పించెంబు గుంచెతో వీత్తరింప 
నుపవాసమున దద్దయును సన్ననగు కౌను 
చనదోయి భరమున ఇలదరింప 
దోక చుక్కలబోలు తోరంపు దెలికన్ను 
లావై శమున సిగ్గు నతకరింప 
నిద్ధంపు వెలపట్టు నెటిక దూలినయప్ట్ర 
తొడల మించులు వెలి దొంగలిరిప 
నురుము చప్పుళ్ళకును బిల్లదురుల మోత 
కంతకంతకు బేరుబ్బు నావహింప 
నొడె వీటలపై నోలి గూడియున్న 
యక్కలేడ్వురలో నొక యలరు బోడో 


అక్కలు వీడుమంది. కలిసి మిక్కిలి వేడ్కుతో నృత్యములాడుటకు 
(ప్రారంభించిరి వర్ణింపబడిన పద్యం 


“హరహర యింత యొప్పునె మహార భటిన్‌ జగరుంకృతస్వన 
న్మురళి విమ్మిశితాంకరవ మూర్చల జిత్తము లుబ్బియక్క లే 





రిక (కీడాభ్రీరామము 186 న పద్యం 
లిక్‌, (క్రీడాభిరామము [187వ పద్యం 


48 క్రిష్ణ సాహిత్యంలో 


డ్వురునదె యాడ జొచ్చిరి కడుంగడు చేడ్క. సమున్న మత్ప్సయో 
థరయుగ భార భీరుతము శనగవలగ్భ నలైన నృత్యముల్‌ గ 


సంతానము కోరినవాళ్ళు, | పతిబంధకాల్ని తొలగించుకొనుటకై కామవల్లీ 
మహాలక్ష్మి కథను చెప్పింతురవి గోవిందమంచన శర్మ తన స్నేహితునితో 
చెప్పిన మాటల్నిబట్టి (గహింపవచ్చును “నే యీ యింటి యజమానుండు 
సంతాన కొంక్షియై (వతిబంధనో దనాోంబు యత కన్యలం బరీశారాధనంబు 
సేయచున్నవాడు గానలయు మాణిభ్మదకులోద్యహుతై న దేవతలు కామవల్లీ 
(శ్రీ మహాలక్ష్మి తో గూడి యపేక్షిత కార్యంబుమనకు నవ్యా క్షే షంబునం జేయదురు 
గాక యనుచు విశ్వాసంబుతో నమస్కారంబుసేసొ 


రామరాజ భూషణుడు 'వసుచరిత'లో గిరికను గీతాల్ని పాడడం 
లోనూ, గీత (_పంంధాల్ని హె4డం ను నసురాజు విళారదగా చేశాడని వర్ణిం 
చొడు, 


అన్నగ శేఖరుండును మహామణి కూట సకుర్ప ఇంబుచే 
గిన్నెర కోటులన్ని రి) గేయ విళారరి జేసీ గూతుసుం 
గిన్నర్‌ మీట వీణ ఏిలీకిపగ గీళములుం (బఖర థము 
ల్యన్నియ జాత జెప్పెకని బారత ఛాతురిగల్గునట్టుగాన 
గీత (ప్రబంధథములన్నా గేంపేకథిలనీ లేడా కథొగేయాలని భావింపవచ్చు. 


ఆయ్యలరాజు నారాయణొమాత్యుడు $ “హంస వింళతి”లో 
కాటమరాజు కథను గూర్చి | పసావింబాడు “తెలుగువీర కథా వాజ్మయంలో 
కథా విషయాన్నిబట్టి అత | పాచీశమెంది కాటవురాజుకథే నెల్టూరి మండల 
శాసన సంచయములో తటమరాడారీ, నునుయసిద్దికీ (కళ 1170 |పాంతంలో 
యుద్ధం జిగినట్లు కపీన్సెంది "9 +) (్రీబొతి ఆదిశేషవుగారి అభి పాయం, 
కాటమరాజు కనిగిరిషి పాలించే యాదవరాజు గహారరా కమళాలి మనుమసిద్ధి 











లతల తన్ను వరాాలోడాాడా. 


26 (డీడాగిగానుము సగం = 188 

27 [కీడాభిరామము = వచనం = 189 

లీక నను కళ్ళను. 888 

వి జానవగణీ ఫ వ లాల చెశయం ప్పుస-క్లిరి 


జానసద విజ్ఞాన ధోరణులు జ్జ 


నెల్లూరును పాలించేవాడు. పాలగొండ, నల్లమల మొదలై న అడవుల్లో యాదవ 
రాజు తన పపవుల్ని మేపుకొనెడివాడు దానికి | వతివలంగా కొంత పుల్లరిని 
ఇచ్చేట్టు ఒప్పందం చేసుకొన్నాడు సిర్ధిరాజుతో మనుమసిస్థి మనుష్యులవల్ల 
తన గోవులకు నష్టం కలిగిందని తలంచి కొటమరొజు పుల్పరి ఇచ్చుటకు నిరాక 
రిస్తాడు దానివల్ల మనుమసిద్ధీకి, కాటమరాజునకు యుద్ధం జరుగుతుంది 


గుంటూరు మండలంలో పల్నాటి వీర చర్మితకు |పజల్లో ఎంత | పొచు 
రం కలదో అ'ే నెల్దారు నుండలంలో కాటవ రాజు కథకు అంత।| పసీగ్ధి కలదు 
“కాటమరాజు కథను మాదిగలలో నొకతెగవారగు కొమ్ము వారును, గొల్లల 
నొక తెగవారగు పిలికివారును (ప్రచారము జేయ దురని ్రీమల్లంపల్లి సోమశేఖర 
శర్మ గారన్నట్లు ఆచార్య బీ రామరాజుగారు తమ తెలుగు జానపదగేయ 
వాఖ్మయము నందు ఉదాహారించిరి (పుట, 825) శ్రీ రామరాజుగారే “తెలంగా 
మున ఏట గొల్లలను మందుచ్చవారును వీకన్నలను వారును కాటమరాజు 
కథను చెప్పెదఠన పేర్కొనిరి కాటవ రాజు కథను శ్రీ నాధుడు ద్విపదగా 
వాసెనని దాని ననుసరించియే గుభం కొందభ క్రవత్సకవి కాటమరాబ- కథను 
పడ్యో (వబంధముగా [వాపెనని ఆజుర్య బి. బొమరాబుగారు తమ సిల్టింత 
(గ్రంథంలో ఉదొహారించారు (పుటం 828 ఎలీలీళ), 


“పొంసవింళతి' యందును గొల్లలు నిజయడగు గొర్హవాని యింటికీ వచ్చి 
కులము 'పేద్దల కథను బెప్పిరని వర్ణించేను గొల్ల కులమునకు 'పెద్ద కాటమరాబే 
కావచ్చు, కాటమరాజు కథను చెప్పుటను సుద్దులు చెప్పుట అని కూడా అంటారు, 
గొల్ల సుద్దులని' |పసిద్ధికూడా సుద్దులు చెప్పు గొల్చఐ వేషధారణను కడు రమ 
ణజీయంగా నారాయణకవి (కింది వద్యంలో వర్ణించాడు * 

“కొమ్ములు వీరణాలు జిగిగుల్కె డు [వాతల క్నగోలీలం 

(గమ్ము గుడార్డు వీరుడగు కాటమురాజు కథానుళలావో ల్‌ 

జమ్మి న పుస్తకాలు ముఖపట్టిక “ట్టు రుమాలలున్‌ నెటా 

సొమ్ములు నామముల్‌ నెలయు సుద్దుల గొల్ల + విప్పి రెంతడూనో,, 





లు wy. న ఆమా. 


శి0 తెంగు శానవదగేను కాపితయు _ పుటి? క్ర 
శీ1 హంస వింకతీ, ఏ*ర89 ఆ [త సొ అకాడమి 1977 





46 శష్టసాహిత్యంలో 


అట్టు వచ్చిన గొల్హలు వీరణాలు వాయిస్తూ, కొమ్ముల్ని ఊదుచు కృష్ణున 
కతి భక్తితో నమస్కరించి కాటమరాజు కథను చెప్పినట్టు వర్ణించాడు : 


ఫళసఫేళ వీరణాల్‌ ఇ ఫెళివాయించి 
ఫోటు బో గొమ్ములు నాట నూదీ 
దొనకొండ గంగను దొలుత సన్నుతి చేసి 
కృష్ణున కతిభ క్తి గేలుమోడ్చి 
యాది కౌలపు గౌం్యడనంద అ గొనియాడి 
తాత తం|డుల పేష్టు తలచిపొగడి 
బిరుదుల నరుదుగా జేరొ గాని మొదయించి 
దీనించి వీరుల (తోవలెన్ని 
కులము పెద్దల కతలాము కొనగ జెప్పి 
సినము పుట్టించి పుతుల జఇెందగలరు 
వీరులను గొల్వుడని తెల్పి వీడుకొల్ప 
జనిరి సుద్దుల గొల్టలు సంతసిల్లీగ 


పొలవేకరి కదిరీసతి ; “పకస ర్దతి”లో పవనీడు చెప్పిన కథల్ని, 
జోగు చెప్పిన “పరపరాముని కథిను (ప్రస్తావించాడు. 
జక స ప్రతిలో [బాహ్మణక్ర్రీ కథలు చెప్పడంలో నేర్పరని పొగడుతూ 
వి కమార్కుగు ద్రాహ్మణజ శ్రీని కథలు చెప్పుమని ఆడిగినట్టు వర్ణించాడు, 
“* తెరమలుంగున గూర్చుండి తేనె వాన 
(బల గథ జెప్ప నేర్చి బాపనమ్మ 1 
యిప్పుడై నను దెబ్బమా యేలనవ్వె 
ఐక్య మీనము లనుడు నప్పడతి పలికే 


మరో సందర్భంలో హలాకుండను రెడ్డి యింటికి వచ్చిన పవనీలుని వర్షీంచిన 
పద్యమిది : 

మ a a 

82 వహాంన వింశతి, 9=80 ఆ (ప సా ఆకాడమి 1977 

88 శకస స్పతి ; 8-482 ఆ [వ సా, అకాడమి 1979 


జానసద విజ్ఞాన ధోరణులు $9 


“మసికిల జాలుకోరసీగ దుప్పటీనీటు లలాట పట్టికం 

బొనగు విభూతి'పై బసుపు బొట్టును దొట్టిక కల్ణుచొక్కువె 
క్కసముగ నెజ్టివాతీన వికారపు జూపులుగా గనంబడ 

న్వెస జనుదెంచె నొక్క. ఇవనీడు తదీయ సమీప భూమికిన్‌ గొ 


(శ్రీడాభిరామంలో వీకపీరాదేవి ఎదుట నిలుచుండి పరశురాముని కథను చెప్పింది 
పవనీలుడే. అట్లు వచ్చిన పవనీడు జమలికను భాయిస్తూ వలయాకారంగా తిరిగె 
నని వర్ణించాడు * 


“నచ్చి జమిలిక వాయించి నరుసతోడ 

దాత తండ్రుల చౌదరితనము లెల్ల 

నెన్నికైవార మొనరించి యింపు నెజస 

నతని గూర్చుండనిడు కొని యావరమును్య 
కాని యిందు పవనీకు కథను చెప్పినట్లుగా వర్ణించబడలేదు, సంకాన్యఫా ప్రీనై 
భకనీడునే కొలువవలెననీ చెప్పట ఇతిగింది 1 


“కలలో జీవర చెప్పెరేయి నెదుటఆ గన్సించి నెయ్యంబువా 
టిల నీ పొలికి దేవుడింక బవనీకేయంచు దానొడగా 

వలెనే బోపన మొప్పెలైన సరియే వాళు సాశ్కాలు నీ 

వలె గోరించిరె నిన్నె కొల్తుననుచు న్వగ్గించుచో నంతటన్‌"్క్యో 


14వ్కతలో"బోగు ఒకతె పరశరామ నిపై కథను పాడచు వచ్చిందని 
వర్టించబడింది, |కీడాభిరామంలో పనీల చ్మకవర్తి పరశురాముని కథను పాడి 
నట్టు వర్షించబడిందని పూర రమే చర్చించబడింది 


హలాంకుడను రెడ్డి యింటికి మాతంగి యొకతె పరశరాముని కథను 
పాడుచు వచ్చిన తీరు చూడండి 


84. శుకసప్తతి 2-414 ఆం (ప. సాహిత్య అకాడమి 1979 
క్‌5్‌ శుకసప్తతి 2-415 ఆం.|ప, సాహిత్య అకాడమీ 1979 
శీ6 శుకసప్తతి ఓ=ఉ16 ఆం [వ సాహిత్య అకాడమి 1979 
"4 
స 


క్ర శిష్టసాహిత్యంలో 


₹కొన్పర్చశృగా దువ్వితీర్చిన కొప్పవొలేందు 
పసమీజు నొసటి కెంబసుపుబొట్టు 
మెడతోలు పావాలు నిడుదగవ్యలదండ 
సన్నంపు జీకిలీ దర్శనపుజేరు 
నెడమ చేబళ్ళిక నిడిన బండారన్య 
పాణిబట్టీన నాగ పడిగకోల 
కటిగాసె కట్టుగా గట్టిన చెంగావి 
నిద్ధంపు గుబ్బలనీలి అవిశే 


పదయుగంబున గజ్జెలు బాగునెటిప 
ఫరపరామునిక్సై బాట బా డీకొనుచు 

సౌంవు మీజంగ నెక్కలో భోగటంచు 
నుంగిటికి వచ్చి నిలిరె మాతంగియొకత, 


జ్లరవరాముని కథను ష్మారగొల్లలు బవనీలు చెప్పచుండగా జోగియైన స్రీ ఇందులో 
పరశరాముని కథను పొడుచు వచ్చినదని వర్ణించబఢటం గమనార్హం, 


చరదశేలర శతకము; ఈ కళకళ ర్త ఎవ్వరో ఇలియదటం ఈ 
శతకర్తను గూర్చి శ్రీ సురవరం (పతొపరెడ్డిగారు “చం దశేఖర శతకమును 
రచించిన కవి యెవ్వరో కాని [బ్రాహ్మణుడని మా|తము తోచును. అతడు 
నెట్టారివాడని ఖాషనుబట్టి స్పష్టమగుచున్నది అని అభ్మిపాయపడిశి చం్యద 
శేఖర శతకంలోని పద్యాల్ని సురవరం |పతాపరెడ్డిగారు కొన్నింటిని ఉదాహ 
రించారు, చంద శేఖర శతికక ర్ల బంగారు తిమ్మరాజు కథను, పల్నాటి చరి 
(తను, నాయకురాలు నాగమ్మ శౌర్యకథను, పొండవుల కథర్ని వింటినని (కింది 
పద్యంలో పేర్కొన్నారు 


ఇంటిని తిమ్మరాజుకత, యింటిని యీర్హకథా | పసంగముల్‌ 
ఇంటిని పొడులాలి; యిబమీ-టిని నాయకురాలి శౌ రెమే 





87 భకస ప్రతి బి.కీకర్ట్‌ ఆం[ప సాహిత్య అకాడమి 1970 
శిర. అంధుల సాంఘిక చరిత పుట 898 


జానపద విజ్ఞాన ధోరణుల gt 


స్పంటికీ నందివాక్క.మమల పాండు చెర్మితల నామభాగ్యతే 
న్నంటికి గల్గునో యను నవజ్ఞాడు మూర్భడు చందశేఖరో 


తిమ్మరాజు కతయే బంగారు తిమ్మరాజు కథ ఇది బార్మితక కథ. ్రీపార్‌ ఆది 
శీరువుగారి డీన్ని 'సావాసిక కథావాజ్మయం'లో జేర్చి చెప్పిరి, తిమ్మరాజుకు 
సంబంధించిన చార్మితక కథకు సరియైన ఆధారాలు లేవని విమర్శకుల అలి 
ప్రాయం. జనపరంపరలో ఉన్న కథలనే చెప్పుకుంటూ వచ్చారు ఇట్టి కథను 
శ్రీహరి ఆదిశేషువుగారు ఇలా వివరించారు “ఆ రాయలవారు క ఎన్టదేవరాయలని 
జనసామాన్యంలో పుక్కిటి పురాణం ఉన్నట్టు మెకంజీ దొరవారు సేకరించిన 
గాథళ్లో ఉందట 1 రాయలవారు పెనుగొండలో అప్పుడప్పుడుండే వారసీ, వారీ 
రాణులలో ఒకొమె పాశెగార్డందరిలో అత్యంత సుందరుడై న బంగారు తీమ్మ నాయ 
డిని మోహించినదనీ, విఫలమనోర ధురారై. పగతీర్చుకొనేటందుకు అతని మీద 
రాయల వారితో కొండేలు చెప్పిందనీ జన్మకతి రాయలు ఆ మాటలు నమ్మి 
తిమ్మ నాయేడి మీధ కోపంతో అతన్ని ముక్కలు, ముక్కలుగా నలికించాడట ! 
తీమ్మనాయుడి గోరీ ఇదిగోనని (కిందటి శతాబ్బం వరకూ ఒకచోటు చూపీంచి 
జకం పరంపరగా చెత్చు కొనేతారట+" బంగారు తీళ్మురాఖు కథకు సంబంధిం 
చిన గేయాలు మూత్రం ప్రజల వ్యవకోరంలో ఈనాటికీ కన్చిస్తాయి. శందాన 
కథలనీ, జంగము కథలనీ, బ్ముర కథలసీ ఇట్టి కథలు (పజల కత్యంత (పతి 
కర ముజై ఊండెడివీ, కోవుననే కతకకర్త తన ళతకంలో (పస్తోవించడం జరిగింది, 


భారత, భాగవత రామాయణాదుల నుండి కథను (గహించి కథలుగా 
పాడుకోవడం, బయలు నొటకాలుగా |పదర్శించడం జనుల వినోదాల్లో [పము 
ఖంగా కనిపిస్తుంది. భాగవతులు భాగవత కథల్ని పొటలుగా పాడుచు (పడ 
రించిన తీరును చం(దశేఖర శతకకర్త ఇలా వర్ణించాడు ; 

రాతిరి సూ స్తియేసములు రమ్మెముగా గురులాసమొన్న బా 

గోతుల స త్రెభామ, యనగూడని తాపములేల్లసేసే, మా 

పాతకురాలు రాద, వలపచ్చము దక్మేణి సుద్ది కీష్టమం 

టీ తెరుగానడంచు వచియించును మూర్భడు చందశేఖరా”,1 


89 తెలుగు జానపద గేయ సాహిత్యమున ఉదావృతం (పుట 2856) 
40 జానపదగేయ వాజ్మయ పరిచయం, పుటలు 81, 82, 1987 
41 ఆం|ధుల సాంఘిక చర్మితలో ఉదాహృళం పుట, 400 


కలీ శిష్టసాహిత్యంలో 


బయలాటలాడే భాగవతులనే దాసర్షని కూడా అంటారు ఆభాఠ్య బి, రామరాఖు 
గారు దాసరులను గూర్చి వివరిస్తూ “నీచజాతులందు వై స్ట్రవము స్వీకరించి భిక్ష 
కులైన వారందరును దాసరులుగనే పిలువబడుదురు, బుక్క. దాసరి, పొగదాసరి, 
దండెదాసరి, భాగవత, బుట్టదాసరి చిన్నదాసరి, మాలదాసరివంటి తెగల నేకము 


కలవు అనిరి 


వీథి ఖాగోతాలని పళ్లెల్లో నేటికి పిలువబడే జానపద కళారూవకం కూడా 
కలదు, “వీధి భాగోతమే కొద్ది మార్చులతో (పాదేశకమైన వ్యత్యాసాలతో యక్ష 
గానమని, చెంచు నాటకమని, బయలాట అని పిలువబడుతూ ఆం ధదేశంలో 
అన్ని (పాంకాంలో ఉందని” డాక్టరు ఆర్వీయన్‌ సుందరంగారి అభిప్రాయం. 


ననన. 
42. తెలుగు జానపదగేయ సాహిత్యము పుట 808 
48, అంధుల జానపద విజ్ఞానం పుట, 497 


జానపదుల సామెతలు 


మౌళిక జానపద విజ్ఞానంలో సామెతలొళ విభాగం, సామాన్య జనవ వ 
హారంలో అత్యంత (పాచుర్యాన్ని పొంది [పజల నాలుకలపై నాట్యమాడుచు 
పలు సందర్భాల్లో |ప్రమోగింపబడే ఆణిముత్యాల్హాంటి వాక్యాలే సామెతలు 
“సామెత లే1మాట= అమెత లేని యిల్లు” అనేది సామెతయొక్క (పాశస్థ్యాన్ని 
వెల్లడి చేస్తుంది, నిత్యవ్యవహారంలో ఎప్పుడో ఒకప్పుడు ఏదో ఒక సామెతను 
(పయోగించని వాడంటూ ఉండడన్నచో ఆతికయో క్రి కాబోదు (ప్రతి విషయా 
నికీ సామెత చెప్పే (పతిభావంతులూ ఉన్నారు కొన్ని సందర్భాల్లో వెంటనే 
సామెత గుర్తుకు రానిచో “వీదో సామెత చెప్పినట్టుగా” అని అయినా చెప్పి 
సంభాషణ |ప్రారంభిస్తాడన్నచో సామెతల (ప్రభావం మానవునిపై ఎంత కలదో 
వ్య క్రమ వుతుంది, 


సామెక అనే పదాన్ని ఆంగ్లంలో Proverb’ అనీ, సంస్కృతంలో 
లోకోక్తి అనీ, కన్నడంలో గాదె, నాజ్బుకి, సామితె ఆనీ, తమిళంలో పళమె? 
ఆనీ, మళయాలంలో పళం౭చొల్లు అనీ అంటారు, 


“సామ్మ శబ్దమునకే సామ్యత అను ఆఫాధు రూసమేర్చడి యండవచ్చు 
ననియు, అదియే సామెతగా తెలుగులో మారి (ప్రచారంలో నున్నడనియు శ్రీ du 
డాక్టరు చిలుకూరి నారాయణరావుగారి వాదము "| 

'సామేత' పదాన్నిగూర్చి శ్రీ తీసమల రామచంటదగొరి అభీ ప్రాయమిట్టు 
న్నది “సామ్యం మరో భావార్థక (ప్రత్యయం “తిను చేర్చుకొని సామ్యత 
అయింది అనగా ఉదాహరణంగా చెప్పిన, పోలికగా చెప్పిన కథ లేక కథా 
భాగం లేక కథాసూదక వాక్యం ఆన్నమాట ఇదీ సామెత పుట్టుక," 


సామెత అనే అర్థంలోనే తెలుగులోనే ఇతర పదాల్ని వాడడం కలదు, 





1, తేలుగు సామెతలు (పథమ మ్నదణ, పుట, 2. తెవివి (ప్రచురణ 
శి తెలుగు సామెతలుంసాంఘీక జీవితం పుట, 1 19085, 


b4 శీష్టసాహి త్యంలో 


నొసామెత ఆనే అర్థంలో ఐనుడులు, సుద్దులు, జన శుతులు, శాస్త్రములు, 
మాటలు అనే పదాలుకూడా వ్యవహారంలో ఉన్నాయి” అని శ్రీ సంపత్‌ రాఘవా 
చారి గారి అభిప్రాయం, 


“సాటువ, సాటవ, చాటువ బాటవంఅని నెల్లూరు రాయలసీమ (ప్రాంతాల్లో 
సామెతకు పేరు అని శ్రీ మరుపూరు కోదండరామిరెడ్డి గారు పేర్కొన్నారు, 


“సామెతకు మారుగా లోకోక్తి, శ్లోకము, సామ్యము, జనవాదము, లోక 
హితో క్తి, కత, నానుడి, నుడికారం అనే పదాలు తెఎగు సాహిత్యంలో ఉపయో 
గించబడ్డాయి "5 అనీ డొ॥ చిలుకూరి సు[బమణ్యకాన్ర్రీ గారు వివరించారు, 


సామెతల్ని ఆంధంలోనూ, ఆంగ్లంలోను అనేకులు నిర్వచించారు, 
ముందుగా తెలుగునంద లి నిర్వచనాల్ని గూర్చి తెలుసుకుందాం, 


తెలుగునందు సామెతను “జనవ్యవహార తుణ్ణమెన ఉ క్తి" అని ్రీసంవత్‌ 
దాభువాచారిగారు, “ఒక పిండితార్థాన్ని కొద్దీ మాటలో చెబుతుందని”? శ్రీ విశ్వ 
నాథ సత్యనారాయణగారు, “సంక్షి ప్రమైన, వివేకయతమైన, తీళ్లమైన, సాం్యప 
దాయకమైన, [ప్రాచుర్యం కలిగిన అనుభవం పునాదిగా ఉండే అభివ్య క్రి, అనీ 
శ్రీఆర్వీయస్‌ సుందరంగారు, “పూర్వులు తమ అనుభవ ముఖను స్మూత్మ ప్రాయ 
ముగా చెప్పుచూ వచ్చినవే సామెతలై నవని"ో శ్రీ నేదునూరి గంగాధరంగారు, 
“జాతి జీవన వైరి మనష్య హృదయ స్పందన అన్నీ స్ఫుటంగా కసిపించే 
మాట” అనీ డాక్టరు నాయని కృష్ణపమారిగారు, “సామెతలు వడిసెల గుండ్ల 


. తెలుగు సామెతలు 1న ముదణ పుట 1, తె.వి విద్యాలయము 1986 
తెలుగు సామెతలు తిన కూర్చు స్పట 44 తెవి విద్యాలయము 1986 
తెలుగు సామెకలు (వ్యాసం) = [సవంతి. 1980 ఫ్మిబనరి 

+ తెలుగు సామెతలు పీఠిక, పుట 8 తెవి విద్యాలయ (ప్రచురణ 1986 
. తెలుగు సామెతలు పీరిక పుట $5 తెవి విద్యాలయ | పచురణ 1986 
ఆంధుల శొవపద విజ్ఞానం పుట 174 ఆం|ప సా, అకాడమి 1988 

వ్యవసోయ సామె కలు ఉపోద్దాతము పుట 1 
10. పరిశోధనంజెలుగు సామెతలు, పుట రికి ఆంధ సారస్వత పరిషత్తు 


ఉం య 2౩ రా ఈ అ రు 


జానపదీ విజ్ఞాన ధోరణులు 6b 


వలె రివుమని వచ్చి హృదయము నకు సూటిగా కాకున”, ని డా॥ బి, రామ 
రాజుగారు,” సామాజికమైన తరతరాల అనుభవాన్ని ఇముడ్చుకొని సామ్యత, 
(పథావో త్సాదకత, ధ్వని | పాధాన్యతి, [పాచుర్యం, (ళావ్యత కలిగి సంభా 
వణా యోగ్యమైన సంక్షి ప్తవాక్యం తెలుగు సామెత” అని డాక్టరు పి నరసింహా 
రెడ్డిగారు నిర్వచించారు, 


ఆంగ్ధంలో “Short sentences drawn from [6౧8 experience” 
అని Cervantes," Edged 10018 of speech’ అని Bacon, ‘The 
Wisdom of many and tha wit af one” అని Russel, “Aproverb 
18 10 speech what saltis to 10064” అని Hamld మొదలైన పండి 
తులు నిర్వచి౪చార 


సామెళల్లో తరతరాఎ (పజల అనుభవం ఉంటుంది కుటుంబ జీవితం, 
కుటుంబంలోని వివిధ వ్యక్తుల మధ్య ఉన్న సంబంధ బాంధవ్యాలు, సాంఘిక 
జీఎనం, సాంస్కృతిక జీవన చిత్రణం మొదలై నవి సామెతల్లో (ప్రతిబింబిస్తాయి, 
(వజల వృత్తుల్నిబట్టి కొన్ని సామెతలు పుట్టగా ఆహార పుటలవాట్టను బట్టి మరి 
కొన్ని సామెతలు పుట్టాయి [ప్రజల ఆచార వ్యవహారాల్నిబట్టి కొన్ని సామెతలు 
పుట్టి (పాచుర్యాన్ని పొందగా ఖలం, వినోదం, నుతం, విద్య, నమ్మకం మొద 
లైన వానినిబట్టి కొన్ని సామెతలు పుట్టి ప్రసిద్ధిం పొందాయి మానవ స్వళొ 
వాన్నిబట్టి, జానపదుల పురాణ, ఇతినో 3, జానపద పరిజ్ఞానాన్నిబట్టి మరికొన్ని 
సామెతలు పుట్టి బహుళ (పచారాన్ని పొందాయి పోలిక కొరకు కొన్ని సామె 
తలు పుట్టగా నమూనాగా మరికొన్ని సామెతలు పుట్టి చలామణి అవుతూ వచ్చాయి 
కథల ఆధారంగా కొన్ని సామెతలు (పజల వ్యవవిరంలో నిలిచిపోయాయి, 


ఇతర జానపద విజ్ఞాన ధోరణులు తెలుగు శిష్టసాహిత్యంలో ఎలా చోటు 
చేసుకున్నాయో అలాగే సామెతలు కూడా తెలుగు సాహిత్యంలో చోటు చేసుకొని 
శవుల ఆదరాన్ని పొందాయి అయితే (పజల వ్యవనీరంలో ఉన్న సామెళలు 
కవుల కావ్యాలలోనికి ఎక్కాయో, కవుల కొవ్యాల్లోని బాక్యాలు సామెతలుగా 





11. తెలుగు జానపద గేయ సాహిత్యము పుట 7217 
1లీ తెలుగు సామెశతల=జనజీవనం ప్పట. 6, 1988 


66 శిష్టసాపిత్యంలో 


[పజల వ్యవహారంలో విలచిపోయాయో ఖచ్చితంగా చెప్పడం సాధ్యం కాదు, 
సమకాలీన సామాజిక వరిస్థితులు కవిపై (ప్రభావాన్ని చూపుతాయనడంలో సందే 
హం లేదు అందువల్ల సమాజంలోని (ప్రజల్లో బహుళ (ప్రచారం పొందిన సామె 
తలే కొడ్డి మార్చులతో కొనీ, యధాతథంగా కానీ కవుల కావ్యాలలోని కెక్కా-యని 
చెప్పవచ్చు (ప్రస్తుతం తెలుగు శిష్టసాహిత్యంలో కనిపించే సామెతల్ని గూర్చి 
పరిశీలించడం జరుగుతుంది 


తెలుగు సాహిత్యంలో సామెత పదప్రయోగం ; 


“నాకు తెలిసినంతవరకు సామెత అను పదము 15వ శతాల్దీలోని వరాహ 
పురాణములో తొలిసారిగా [పయోగింపపడినదని” శ్రీ సంపత్‌ రాఘవాభారిగారి 
అభిప్రాయం సామెతలు తెలుగు భాషకు పొందై, రుచియై వీనులకు విందును 
కలిగిస్తాయని చెబుతూ మొల్ల తన రామాయణంలో 'సామెతి ఆనే పదాన్ని 
(పయోగించింది 


“కందువ మాటలు సామెత 


లరిదమ.గా గూర్చి చెప్పనది తెలుగునకుం 
బొంద, రుచియె, వీనుల 
విందై మణి కానిపించు విబుధులమదికీన్‌ గొ 





పై పద్యానీకీ వివరణ (వొస్తూ శ్రీ కేళవపంతుల నరసింవాశాన్ర్రీగారు 
“కందువ శబ్దమునకు చమక్కారను, కౌళలము, | పియము, గుర్తు అను నర్థము 
లున్నవి, భాషాధిజ్ఞ్డులకు పూర్వ పతమలె సన్నివేశ చమత్కారము గలవియై, 
[పియములై న పదములే "కందువ మాటలు వానికి దోడుగా భావమున కత్యంత 
మాధుర్యమును జేకూర్చగల “సామెతలు గూడ నున్నచో తెలుగు కవిత్వను 
హృదయంగమముగా నుండునని యామె అశయము” అని వివరించారు. 





18 తెలుగు సామెతలు [పము పుట, 8 తెలుగు విశ్వవిద్యాలయము (ప్రచు 
రణ 


14. మొల్టరోమాయణం పీఠిక XXII బొలసరన్వతీ బుక్‌ డిపో 108% 
15. మొల్గరామాయణం పీరిక ౫౫11, ౫X11 బాలనరన్వతీ బుక్‌ డిపో 1987 


జోససద విజ్ఞాన ధోరణులు రి? 


అయ్యలరాజు నారాయణకవి ; “'హంసవింళతి'లో మంతసాని పారు 
పత్తెగానికి వివిధ సాహితీ (ష్మకియ-తోపాటు సామెతల్ని కూడ పేర్కొన్నదని 
వర్ణించబడింది 


“స్తుతులు (ప్రసంగమ.ల్‌ కథలు సుద్దులు వార్తలు రానకొర ముల్‌ 

చతుర తరేతిహాసములు కాస్త్రములందగు జాతిగాథలున్‌ 

సతకడముల్‌ పురాణములు సామెతలు బవివోనకంబు లిం 

గితములు జారజారిణులతే? చర్మితములన్‌ వబించుచున్‌” 2248 


(ప్రజల వ్యవనోరంలో బహుళ (వదారాన్ని పొందిన సామెతల్ని కప్పలు 
తమ కావ్యాల్లో ఎలా |పయోగించారో పరిశీలిద్దాం, 


నన్నయభట్టు : నానొ రుచిరార్థ స్తూ కీ నిధియగు నన్న యభట్టు జగ 
ద్ధీతముగా సంస్కృత భారతాన్ని ఆంధీకరిస్తూ సూటిగాను, వ్యంగ్యంగానూ 
ఆనేక సూక్తుల్ని పయోగించి తర్వాతి కవులకు ఆద ర్శమయ్యాడు సూక్తులతో 
పాటు సామెశల్ని సామెతల్దాంటి వాక్యాల్ని (ప్రయోగించి | పజలకు మార్గద రకు 
డయ్యాడు. 


వ్యాసుడు సత్యవతిని ఓదార్చు సందర్భంలో “గత కాలము మేలుపచ్చు 
కాలము కంటెన్‌” (1-5-569) ఆనే వాక్యాన్ని ప్రయోగించాడు. ఇది (ప్రజల్లో 
[ప్రాచుర్యం పొండిన సామెత కాకపోయినా సామెకలాగా కనిపిస్తూ సందర్భాను 
గుణంగా (ప్రయోగించడానికి ఉపయోగపడుతుంది 


“ఆడబోయిన తీర్థమెదురొచ్చినట్టు”, “ఎదకబోయిన తీగ కాళ్లకు చుట్టు 
కున్నట్లు” అనే సామెతల్ని అదృష్టాన్ని గూర్చి, (శమ లేకుండా ఫలితం 
లభించినపుడు (పజలుపయోగిస్తారు ఈ జానపదుల సామెతను నన్నయ తన 
భారతంలో “వినిరోయు తీగగాళ్ళం నెనగెం దాననుచు” (1-6-220) అని 
ప్రయోగించాడు భీష్ముడు తన మనుమలకు తగిన విలువిద్యా గురువును నియ 
మించోలని భావిస్తున్న సందర్భంలో అనుకోకుండా [దో ణాదార్యులవారు రావడం 
జరుగుతుంది. దోణుని గూర్చి, ఆతని విలువిద్యను గూర్చి అంతకుముందే విన్న 
ఖీస్ముని చిత్తవృత్రిని వర్ణిస్తూ పై సామెతను నన్నయ (సయోగించాడు. ఆనర్లు 


b§ శిష్టసాహిత గంలో 


ల్రన వాళ్ల కలయికను గూర్చి చెప్పు సందర్భంలో (ప్రజలు “కాకి ముక్కుకు 
దొండపండు” అనే సామెతను చెప్పుకుంటారు చక్కని జంటగా ఉండవలసిన 
భార్యాభ రల్లో ఒకరు అందంగా మరొకరు అందవిహేశంగా ఉఎడే సందర్భంలో 
పె సామెతను చెప్పుకుంటారు. ఇదే సామెతను నన్నయ ఉన్నది ఉన్నట్టుగా 
వాడకపోయినా మార్చి వాడినా సందర్భానికి మాతం సరిపోయేటట్టు “పుకోడాళ 
నుది కుక్క కర్షమగునే? (1-6=67) అనే సామెతలాంటి వాక్యాన్ని (పయో 
గిందాడు మం్మతపూతమై గురువులు, యజమానులు న్యూతమే భక్షించడానికి 
అర్హ మైన పురోడాశం కుక్కకు అర్హం కాదు. ఆలాగే ఉత్తమ కలసంజాతుడై న 
రాజునకు మ్మాతమే అర్హ మైన అంగరాజ్యం సూత కులజుడై న కర్టునికి ఆర్హము 
కాదని భీముడు ఆధిశ్నేపిస్తూ పె వాక్యాన్ని పలికాడు 


భీముని ఆధిశ్నేపణను విన్న కర్ణడనమాన భారంతో తల వాల్చియండగా 
అపుడు దురోధనుడు దివ్యతేజంతో వెలుగొందు కర్ణుడు అధమకులంలో జన్మించ 
డని, అది అసాభ్యమంటూ “లేడికడుపువ బులిపుట్టునే” అధిశ్నేపీస్తాడు. లేడి 
కడుపున లేడిపిల్ల పుడుతుందే కానీ పుకిపిల్ల పుట్టదు పులిసిల్ల పులి కడుపులో 
పుడుతుందని భావం ై సామెతను యధాతథంగా మనం (పజల వ్యవహారంలో 
చూడవచ్చు 


వాడికేం? వాడు గుండెమీద చేయి వేసుకొని నిదపోతాడు” అని వ్యవ 
వోరంలో వింటాం అంటే వాడికేమి కష్టంలేదు అన్ని విధాల సుఖపడుతున్నా 
డనే దాని భావం ఏ కష్టం, బాధ, విచారం లేనివాడే కంటినిండని[దా పోతాడు 
ఇదే సామెతను కొద్దినార్చుతో “తొమ్మున జేయిడి న|ిదవోయె” (1-6-68) 
అని నన్నయ (పయోగిందాడు కర్ణుని సహాయం లభించడం వర్ణ దుర్యోధనుడు 
అర్జునుని వబ్హ భయం తొలగి హాయిగా ఉన్నాడని పై సందర్భం, 


“గాలి పెట్టినప్పుడు తూర్పు పోసుకున్నట్టు”గా అవకాశం దొరికినపుడు 
పనులు సానుకూలం చేసుకోవడం బుద్ధిమ_తుల లక్షణం అలాగే సమయం 
దొరికినపుడు ఉపాయంతో శ|కతువును తుదముట్టించవతెనంటూ “జాతీ మీద 
వజణలగ మృద్దటము నెత్తివైచిన భంగిన్‌” (1-6-115) అని నన్నయ చక్కనీ 
సామ్యాన్ని చెప్పాడు, 


జానపద నిజ్ఞోన ధోరణులు bg 


“అగ్నికి ఆజ్యం పోసినట్టు” అనే సామెతను మనం వింటాం, మంచి 
విషయంలో కాక చెడు విషయంలోనే పె సామెతను ఎక్కువగా ఉపయోగిస్తుం 
టారు కోపంలో ఉండేవానికి ఇంకొ కోపాన్ని కలిగించేట్టు (పవ రించే వాళ్లను 
విమర్శిస్తుంది సామెత జరాసంధుడు లోకాహిత దుస్సహమైన తేజముతో వృద్ధి 
పొందుచున్నాడని చెప్పు సందర్భంలో పె సామెకను సంస్కృృళతో క్రీగా మార్చి 
(పయోగించినట్టు కన్పిస్తుంది “వర్ధిల్రె మృతాహుతల (దివృద్ధ నొందు నగ్నియ 
వలెన్‌” (2-1-155) 


“చెవిటికి శంకూదినట్టు” అనే సామెత బహుళ |పసిద్ధి చెవిటివాని 
ముందు ఎంత సేస్స శంఖం ఊదినా వాడీకేమి వినిపించకపోగా చేసిన [(శమంతా 
కూడా వ్యర్థమౌతుంది అనవసరమైన [శ్రమను కల్పించుకొనడమే అవుతుంది 
ఇదే సామెతను నన్నయ తన భారతంలో పయోగి-చాడు ధర్మరాజు యజ్ఞ 
ఫలమును శ్రీకృష్ణునకు ఇవ్వగా శిశుపాలుడు ధర్మరాజు చేసిన పని 'చెవిటివాని 
ముందు ళంకూదినట్టుగా' ఉందని అంటాడు కృష్ణుని పూజించడం అనేది 


“చనబేడికి దార క్రియ 

యును జెవిటికి మధుర గీతియును జీకునక 

త్యనుపమ సురూపదర్శన 

మును జేయటో (2-2-14) గా ఉన్నదని అంటాడు, 
నపుంసకునకు భార్య అనవసరం, వెవిటివానికి మధురగితాన్ని వినిపించడం, 
(గుడ్జివానికి సొందర్యరూపదర్శనం వ్యర్థమేనంటూ ఒకే భావాన్ని తెలిపే మూడు 
సామెతల్ని నన్నయ్మపయోగింబాడు, 


ోతిన్నయింటి వాసాల్ని కెక్కబెట్టినటు”, “తిన్న యింటికి కన్నం వేసీ 
నట్లు” అనే సొమెతలు మానవుని కృతఘ్నతా స్వభావాన్ని వెల్లడి చేస్తాయి ఇదే 
భావాన్ని తెలియజెప్పే సామెతను నన్నయ “ఉత్సంగ తలమున నుగవిషోర 
గంబున్నటు” అని ప్రయోగించాడు. విదురుడు పాండవ పక్షపాతియై దుష్టద్యూత 
మున పాండవులకు అపాయం తల పెట్టుట తగునా? అని పలుకగా అపుడు దుర్యో 
ధనుడు విదురుని అధిక్నేపిసూ తిన్న యింటివాళ్ళకు మేలుచేయక, పరుల సుఖాన్ని 
కోరుట “ఉత్సంగత లమున నుగవిషోరంగంబున్నట్టు"గా ఉందని అంటాడు, 


60 శిష్టసాహిత్యంలో 


నన్నెచోడుడు ! “క్ష మర సంభనంోలో సామెశల్ని సందర్భాను 
గుణంగా (ప్రయోగించాడు 


“దాంతుల జేరి నాయి నోర్చుగాని కూర్చునా % అని జానపదుల సొమెత 
కుక్క దొంతులుగా పేర్చిన కుండల్ని పడ్మదోస పాడు చేస్తుందేకాని వానిని మళీ 
దొంతులుగా పేర్చలేదు. వళి పాడుచేయడ మేగాని దిద్దడం కాదనే ఎఅందర్భంలో 
పె సామెతను వాడుతారు ఇదే సామెతను కుకవుల్ని నిందిస్తూ నన్నెచోడుడు 
“దొంతులు సేరినాయి దోర్శనేర్చుగా కడియేమి సేర్చనేర్చు” (1-29) అని 
అంటాడు కుకవులై నవాట్ట మంచిని కూడా చెడుగా భావించి (ప్రచారం చేయ 
గలరని చెబుతూ పె సామెతను (ప్రయోగించాడు 


“పంటచేను విడిచి పరిగ ఏరినయట్టు” అనే సామెత [ప్రజల వ్యవహా 
రంలో ఉంది రైతుకు కావలసింది పంటకాని జారిపోయిన పరిగలు కొదు 
పంటను విడిచి జారిపోయిన పరిగల్ని ఏరుకోవడం మూర్ధుల లక్షణం, ఇదే 
భావాన్ని వ్యక్తం చేసే సామెతను [ప్రయోగించిన తీరును చూడండి . 


అకు విడిచిన రసమున తెజగిరాక 
పిప్పి కరిగెడు నీగల పెల్టువోలె” (1-81) 


ఈగలు చెరకులో ఉన్న రసాన్ని విడిచి రసహీనమైన సిప్పీని చుట్టుముట్టినట్లు 
కుకవులు కొవ్యంలోని రసాన్ని గుర్రించలేరని చెప్పు సందర్శంలో పె సామ్యం 
చెప్పబడింది. 


“చం[దునికో నూలుపోగు" అని సామెత, బాగా ఉన్నవాడికి ఇతరులేమి 
చ్చినా, ఇన్వకపోయినా ఫరవాలేదు అట్టని ఇవ్వకుండా ఉండలేరు ఇచ్చినా 
ఆది గొప్పగా అనిపించదు అయినా తమ భక్తిని |పదర్శించడం కోసమై 
చేస్తూంటారని పై సామెళ భావం కావ్య పళ స్రిలో నన్నెచోడుడు తన కావ్యాన్ని 
అంకీతమిస్తూ పై సామెళలాంటి భావాన్ని వ్యక్తం చేస్తూ *.... .. రవికిది 


పమున నర్ననలిచ్చు పగిది వోలే” (1-49) ఆని ఆంటాడు, 


జొన పద విజ్ఞాన ధోరోణులు G1 


తన కావ్యం జంగమ మల్బయ్యకు అంకితం ఇవ్వడం సూర్యుని ముండు దీపంతో 
అర్చన చేసినట్లుగా ఉందని అంటాడు నిజమేకదా! సూర్యుని ముంధు దీపం 
ఉన్నా లేకఫోయినా ఒకటే 


“ఎలుకమీది కోపంతో ఇంటికి చిచ్చుపెట్టుకొన్నట్లు" అనే సామెత 
కోవంతో తనకు నష్టం కలిగించుకొనే మూర్టుల స్వభావాన్ని విమర్శిస్తుంది 
[పజల్లో [పాచుర్యం పొందిన ఈ సామెతను నన్నెచోడుడు *ఏలుకతోడి కోప 
మున నిల్లేర్చునట్లు" (2-58) అని (పయోగించాడు, గణాధిసతులు దముణి 
యీ జ్ఞవాటిక ప్రై పోవుట ఎలుకమీది కోపంతో ఇల్లు కాల్చినట్టుగా ఉందని చెప్ప 
బడింది, 


“సిచ్చుక మీద (జహ్మోస్రం” [పయోగించునట్టుగా కొందరు ఆల్బులపే 
అనవసరమైన శ్రమను తీసికొంటారు, పిచ్చుకను చంపుటక్తై (బహ్మాస్తాన్ని 
[పయోగించడం ఆనవసరం ఇలాంటి భావాన్ని వక్తంచేసే సంధర్భంలో 
నన్నెచోడుడు రెండు సా మైతల్ని | ప్రయోగించాడు 


“లుకవేట కుటుము తిండియేల 2” 
"ములుకకొయ శెత్తుగల్లు గొనగనే ** (2=60) 
ఎలుక వేటకై అంతకంట పెద్దవైన ఉజుమును తినవలసిన అవసరం లేదు. అక్లే 


ములక కొయను (తెంచుటకు దోటిలాంటి సాధనం ఉండే బాలు ఎత్తైన రాయి 
అవసరం లేదు కదా! 


పాల్కురికి సోమన ; జానపద విజ్ఞానాంశాల్ని తన కావ్యాల్లో [ప్రవేశ 
పెట్టిన పథముడు పాల్కురికి సోమన “బసనపురాణం”లో సామెళల్ని (పయో 
గించిన తీరుని పరిశీలిద్దాం 

“ఉప్ప ముల్లెను నీట్లో నుంచినట్టు” అనే సామెత జానపదుల న్యవవి 
రంలో వినిపిస్తుంది, ఉప్పును నీటిలో ముంచితే కరిగిపోతుంది ఉప్పు నుల్లెను 


నీటిలో ముంచితే కరిగిపోతుందనే జ్ఞానం లేని మూర్చుడు అలా చేస్తాడు, ఇదే 
సామెతను సోమన వాడిన విధం చూడుడు 


“ఉప్ప ముల్లియనీర ముంచిన యట్లు" 


89 శిష్టసాహిత గిరిలో 


శగప్పురంబున నగ్గి గప్పినయట్లు” (82-461, 452) 


శర త్నాలుండగా రాళ్ళడిగినట్టు"ఆనే _ప్రజాపాదుర్యం పొందిన సామెతకు 
నమూనగా సోమన “పెన్నిధి యుండుగ మన్నడుగుదురో (1-487) 


అనే సామెతను (పయోగించాడు పెన్నిధి ఉండగా మన్నును అడగడం మూర్జ 
తరి కార్‌ మగరేమన్సతుంది, 


“అమ్మ ఉండగ పెద్దమ్మను పొగడినట్టు” అనే సామెత వ్యవహారంలో 
(వసిద్ధి పొందింది. కనిపెంచిన అమ్మ ఉండగా "పెద్దమ్మను లేదా పీన్నమ్మను 
గౌరవించడం అవివేకుల లక్షణం, ఇదే భావాన్ని వ్యక్తంబేసీ సామెతల్ని 
సోమన వరసగా తన బసవ పురాణంలో (పయోగించిన విధం చూడండి 


“సోమార్గ ధరుభ క్తీ సురథేను వుండ 
జగతు డాసించునే పరధనంబునకు ? 
మృగపతి యెద్ధెస మేయనేప్పల్ణు 

తీరాబ్ధి లోవల (ీడిండు హంస 

గోదనే పడియలనీథ (త్రొవంగ కి 
జూతవలంబులు చుంబీంచు చిలుక 

(శాంతి బూరుగు (మానిపండ్లు గన్గోనునే ? 
రొకొమల జ్యోత్న (దావుచకోర 
మాకొంక్షసేయునే బీకటి (దావ? 
విరిదమ్మి వాసన నిహరించు తేటి 

సరిగొని సుడియనే బబ్బిల విరుల * (8-82 నుండి 48] 


“*అనములో రాగిముంత పుడతుందా?” అని సామెతగా (ప్రసిద్ధి పొందిన 
వాక్యాన్ని, అలాంటి నమూనాలోనే మరికొన్ని వాక్యాల్ని సోమన (పయోగించాడు, 


వెలివాడ గలుగునే వేద ఘోషంబు 
నిలరావమున గల్లునే రాగిముంత 


జానపద విజ్ఞాన ధోరణులు 8$ 


మరియ 
శగనకా[ ది యరయునే కాకిగుణంభు 
నినుము గుణమరయునే పరుసంబ” (4-410, 71) 
వలివాడలో వేదఘోష పుట్టదు. కుమ్మ రివాని అనంలో మట్టికుండ లే కాని రాగి 
ముంతలు లఖించవు కదా పరుసం ఇనుము గుణాన్ని పొందడం సొధ్యమయ్యే 
పని కొదు 


“గాడిద గుజ్జమవుతుందా *”, “గాడిదకు పులితోలు కప్పగానే కరు 
స్తుందా ** అనే సామెకలు ఉత్తములకు నీచులకు గల పోలికను చెబుతాయి వీ 
తోలు కప్పినా గాడిద గాడిడే కాని గుణ్ణం కానీ, పులి కాని కావడానికి వీల్లేదు, 
ఉత్తములతో నీచుల్ని; అల్పుల్ని పోల్చుట సరికాదనే భావాన్ని తెలియజెప్పే 
సందర్భంలో సోమన (ప్రయోగించిన సామెతల్ని, సామెకల్టాంటి వాక్యాల్ని 
చూఢండి 


తక్రరివై రి తోడ గుక్కలు వోల్చనరియె ? 

కరికోడ (గాను సూకరములు సరియె? 

జలధితోడ నిల జొటిఫతీయలు సరియె + 

దడిగంగతో వెడ వంతులు నరియ? 

తీపనుతో ఖదో్యత తతులెల్ల సరియ 1 

యుపమింప జం |దుతో నుడుపం క్షి నరియె? 

మేరువుతో వెగమెట్టులు సరియె ? 

పారిజాతంబతో (ఒబ్బిష్ట సరియె *” (7101-108) 
ఒక సామెతకు నమూనా సామెతల్ని (ప్రజలే తమ వ్యవహారంలో సృష్టిస్తూ 
ఉంటారు మరి (ప్రతిభావంతుడు కవి కావున సోమన ఒక భావాన్ని వ్యక్తం 
చేసే అనేక ఉవమానాల్ని వరుఫగా పేర్కొన్నాడు. 


గాలిపెడీతే ఎండుటాకులు, పండిన ఆకులు రాలిపోతాయి కానీ పచ్చని 
ఆక్షులు రొలవ నీళ్లలో బరువైన వస్తువులు మునిగిపోతాయి కానీ తేలిక వస్తు 
వులు మునగవు, ఇదే విషయాన్ని పాల్కురికి సోమన చక్కని సామెతల్దాంటే 
వాక్యాల్లో బంధించి (వాశాడు 


84 శష్టసాహిత్యంలో 


తవట్టి యాకులు గాలినడి దూలుగాక 

మెట్టలు దూలునే యెట్టిగాడ్పునను ? 

బెండు దేలెడిగాక 'పేరేటనైన 

గుండ్లు దేలునే .. ,. .ో (7-848.47) 


“ఊపీరి ఉంటే ఉప్పు అమ్ముకొని (అ్రతుకవచ్చు”, క బతి! ఉంటే 
బలుసాకు తిని (టతుకవచ్చు” అనే సామెశలు నేటికీ (ప్రజల భాషలో పలుమార్లు 
(వయోగింపబిడుతూంటాయి ఈ సామెతనే 


(వాణరిబు గల్లినను 
బలుసాకు దినియెన [ఐదుకంగవచ్చు” (7-878, 74) అంటాడు. 


“పండితారాధ్య చర్మితోలోను జానపద విజ్ఞానానికి చెందిన సామెతల్ని 
విరివీగా వాడబడ్డాయి సామెతలైనా సామెతల్లాంటి వాక్యాజైనా |ప్రణల వ్యవహో 
రంలో సందర్భానికి సరిగా సరిపోయేటట్టుంటాయి 


శీవుని మహిమను కొనియాడు నందర్భంలో కొప్పంజ్లేతి కంకణంబున 
కద్దమేల?* (1-620) అనే సామెకను ప్రయోగించాడు స్పష్టంగా తెలియ 
వళ్చే విషయాన్ని తెలియజెస్ప నవసరం లేదని పై సామెత భావం. “ముంజేతి 
కంకజానికీ ఆద్దమిందుకనిో జనవ్యవహోరంలోని సామెత, 


గొకవించాల్సిన వాళ్లను కోదని అనర్హల్ని గొరవించడం మూర్థత్యమనీ 
విమర్శిస్తూ “శిరసుండగ మోకాలికి పేనలు బోసినట్లుు అనే సామెళ “పదింది. 
ఈ సామెతనే ఉన్న దున్నట్టుగా “కగముఠడ్ల మోకాలికి సేసె వెట్టలగగియ గొని 
నట్టు" (1=202) అని అంటాడు, 


“చెలువ తెగగొట్టి చేపలు వండి పెట్టగానే మాన్యుడగునా ?” అనే సామెత 
అసలుసీసకై న పల్టీయలడి చెరువు తెగగొట్టితే నీరంతాపోయి విపరీత నష్టాన్ని 
కలిగిస్తుంది. ఆందుకు బదులుగా చేపల్ని వండిపెట్టగా చేసిన నష్టం తీరిపోదనీ, 
ఎవరూ గౌరవించరని పె సామెత భావం ఇదే భావాన్ని ఆధారం చేసుకున్న 
సామెత సోమన కవిత్వంలో 


“*చాతినాగుల జంపుచుండి 
(వతిమ నాగులకును బాల్పోయనట్టు” (1-202) ఆంటూ చక్కగా 
యిమిడీఫోయింది, 


జానపద విజ్ఞాన ధోరణులు B86 

కపూలతోగూడ నారతల కెక్కి నట్టుో అనే సామెతను సజ్జనులవల్ల వాళ్ళను 
ఆశ్రయించిన వారికి గౌరవం కలుగుతుందనీ చెప్పే సందర్భంలో చెప్పుకుంటారు, 
పూవుత్తో కలిసి ఉండడం వల్ల అల్పమైన నారకు కూడ తలలో నిలిచే భాగ్యం 
కలిగింది. ఆటే సజ్జన సంపర్కంవల్ల ఇతరులకు మేలు జరుగుతుందనీ భానం. 
జంగముల సాహచర్యం వలనే శివభక్తులు నిజమైన సుఖాన్ని పొండగలరని 
“అగ్ని సాన్నిధ్యతగాక యినుము (దావగ నేర్చునే యుదకముో (1-201) 
ఆనే సామెతను పయోగించాడు, ఇనుము మామూలుగా నీటిని (గహొంచని పదా 
ర్థం. కాని అగ్నితో కలిసినపుడు ఇనుము తనలో సీటిని చేగ్చుకుంటుంది. 


“అల్గితన్నితే బూరెల బుట్టలో పడ్డట్లు” అనే సామెతను (శమ లేకుండా 
అనుకున్న పని నెర వేరినపుడు చెప్పుకుంటారు అదృష్టంవల్ల లభించే సుఖాన్ని 
చెబుతుంది పై సామెత, ఇలాంటి సామెగల్ని పాల్కురికీ సోమనాథుడు ఓహ 
డను శివభక్తుడు (్రీ సోమనాధుని స్ముతితు సందర్భంలో వరసగా 
చెఫ్పాడు ॥ 

నెబనల్లి తన్నిన బఅపు'సెబడీన తెంగు 

నెరయ కాయసమఘుపఫై నయె! బ్కనల్టి 

పరగనెల్కికి నువ్వు వంలినయట్టి 

ఆవులు దలంచీనవోట బూర మొ*చినట్టయ్యె 

అడబోయిన తీర్థిమదురు వచ్చినట్టయ్యె (14880, 890) 


శపర్టీనిందం టేగాట క సేయమన్నట్టు” అనే సామైత (గుడ్డిగా అనుకరించే 
వాళ్ళను విమర్శించి చెబుతుంది దీన్నే సోమన, “ఎద్దీనే ననిన గొంది గట్టుమనిన 
చందను గల్లలవే” (2=14ర్‌) అని అంటాడు శివభక్తులు శివుని మహిమను 
గుర్తించి నడచుకొందుకే గాని గుడ్డిగా అనుకరించకని పప్పు సందర్భంలో “పై 
సామెత (ప్రయోగింపబడింది, 

“గొడ్డలిలో దూరిన కట్ట కులాన్నంతా కొట్టివేస్తుంది” అనే సామెత 
(ప్రజల్లో రూఢి పొందింది, తననల్ల తన కులానికే నష్టం కలిగించేవాళ్లను విమ 
ర్మిస్తుంది పై సామెత ఇదే భావాన్ని వెల్పడిచేసే సామశల్ని సోనున ఉపయోగిం 
చాడు. 


ఫ్‌ 


GA శిష్టసాహిత్యంలో 


"తంమునకెల్లను గుద్దలిగొనయ” 
“కు_మెల్ల గొనిపోయి బింములో గలిపే” (1.1265, 126) 


“ఆకొళానికీ నిచ్చెన వేసినట్లు", “ఆకాశానికి వెండుక ముడివేసి నట్లు” 
ఆనే సామెతలు అసాధ్యమైన విషయాల్ని చేయాలని ఉబలాట పడేవాళ్లను వను 
ర్మిస్తాయి పై భావాన్ని తెలియజెప్పే సందర్భంలో సామెతల్ని వరుసగా సోమన 
తిన ద్విపదలో రూపొందించిన తీరును పరిశీలించండి * 


అ, నేలకు నింగికి సూత 

పట్ట, మోకాళ్లను బట్ట తలలును 
ముడివెట్ట తన నీడగడవంగబా జ, 
వడినెండమావుల కడగా ళ్టగట్ట, 

భాయక రెండుగా బాటెడు నీరు, 
(వేయంగ, బులిజున్ను గోయనియమ్మ, 
కా శారయొలువీ, జ్య టాతీ'పై _గుంక, 
వేనుంగు ప్రశడోమ, నిసుక తాడ్వేన, 
అలీగొన డీకలు జాంములు జొయింప్క 
జంగుచు రోకట జిగురులు గోయ, 
గలివిన్నబువ్య, గొండలు దిింతివేర్ప 
నీలమంచు గుందొన గొల వ, రేవగలు 
సేయ, నాకసమున జిత కాపములు 
(వ్రాయ, వాయువు బట్ట, వడగండ్డ గుండ్లు 
గిట్ట, నెన్నెల|బో శాగా జేయ, జచ్చి 
పట్ట” 

(పృరాకన ప్రకరణం పుట కికరి, 859) 
ఇన్ని సామెశల్సీ ఎను ఎంటనే |పయోగించి సామె కల పిలవల్ని సోమన పెంచిన 
వాడయ్యాడు = 

“*ళాస్త్ర' పూరం నరఫమాడితే కుక పిల పుట్టింది” అనే సామెత శాస్త్రం 
తెలిసినా ఉపయోగించే ఎధానం తెంయక పోతే వ్యర్థమనీ, కార్యసాధనలోని మెల 
కవల తెలియకపోతే కాస్త్ర గరిజ్ఞానం పని'రావీ తెలియజెప్పే సందర్భంలో 


జొనవదో విజ్ఞాన ధోరణులు గ్ర 


(వయోగిస్తారు. ఇలాంటిదే “గజకాస్త్ర వేత్తలకు గజారోహణం వస్తుందా?” అనే 
సామెత ఈ సామెకను సోమన “గజాస్ర్రనే త్తంకెట్టు వచ్చు నరయ గజాధి 
రోహణమను సేయంగ *” (వాద(పకరణం పుట 570) ఆని [పయోరించాడు 


“ఇంగువ కట్టినగుడ్డ = బెల్లం వండిన పొయ్యి” అని [పజల సామెత, 
ఇంగువవల్ల గుడ్డకు వాసన ఉంటుంది, ఇంగువ తొలగించిన పీదప కూడా ఆ 
వాసన ఉంటుంది ఆలే బెల్బం వండిన పొయ్యి కూడా వుని సంపర్కం వల్ల 
భక్తులు కూడా (పకాశిస్తారని విప్పే సందర్భంలో సోమన పై సామెతనే మరోలా 
చెప్పాడు 

“యలదగంధ (దవ్యములు దగుల్కొన 
నలువ చందమున” (దీజా పకర ణం = పుట 177) 
సుగంధ (దవ్యాలవల్ల వస్త్రము కూడా సువాసల్ని వెదజల్స నని భావం 

“నివురు కప్పిన నిప్పువత”, “మసిపాతిలో మాణిక్యమట్టు" అనే సామె 
తలు లోకవ్యవహారంల (పసిట్ధమై ఉ డగా అగే భానాన్ని తెలిపే అనేక సొఫ్సె 
తల్ని సోమన ఓశేోట వఠున బెట్టి చెప్పాడు 

కలి మకీకత్పడమున గవ్పలడీయు 

వీవిడి పలుగు మాశీక[ంఒట్లు”, 

“మిక్కు టంపు నివులుమీద గప్పీయును 

నక్కజంబై మించు ననలంబునట్ల”, 

“పొనరంగ శు కిచే బొదవంగ బడియ 

దనరు ననర్ష?మ. కాఫలంబట్టు”, 

“గమియ మీదట | జా చిగప్పి యండియను 

నమలినంబై న గంగాంబువులట్ల”, 

"దుర్మేఘ పటలంబు దూర గప్పియును 

నిర్మల రనిదివి నిలచిన యట్ల్ట"ో (పురాతన-పుట 861, 882) 


శసంఢుండగా కనుగాయ కోసినట్లు అంటూ నూనవుని అజ్ఞానానికి 


రి కష్టసాపిత్యంలో 


అద్దంపట్టే (ప్రజల సామెతను సోమన “వనని పండుండగ గసుగాయ (బెంచుట” 
(పురాతన ఆ శ్రీ70 పుట } ఆని ఉపయోగించాడు 


“చరువులేని విద్య గుడ్డివిద్య” అని అంటారు అనభవజ్ఞులు. వీ విద్య 
నేర్చుకోవాలన్నా గురువు తప్పక ఉండాలని భావం ఒకవేళ గురువు లేకుండా 
నేర్చుకున్నా అది పనికిరాదని తెలుస్తుంది ఆలీ “దేవుడులేని దేవాలయం” 
కూడా ఇదే భావాన్ని వివరించే సందర్భంలో సోమన పై సామెశను పోలిన 
అనేక సామెతల్ని (ప్రయోగించాడు బసవడు లేనిలో ఎన్ని ఉన్నా భక్తుడు 
|పకొశింపలేడని చెబుతూ, 


౪. భూస్థలినింక 

దివియయు లేని మందిరంబు విద్యాస 

భవము లేనట్టి స భావసమూవాంబు, 

ధానంబులేని మూతంగంబు, గంపు 

లేని పుష్సంబు, సన్మానంబులేని 

జొనధర్మము, అభికూనంబురేని 

మానిని, (పాణంబులేని దేహంబు, 

శొంతిలేని యతి, భజనలేని తపము, 

గొలతిలేని మణి, నిక్కములేని పలుకు 

ళశిలేని నిసి, దివస్పతిలేని పగలు 

బసుల కాపరిలేని పవనివవాంబు 

రసహీనమైన నిస్సారంపు గవిత 

బసవన్న లేని భ క్షలోకంబు 

నొవ్పునే నీక దిన్నోరులింగా" (మహిమ ప్రకరణం పుట, 818) 
అని అంటాడు 

“గుం్యడాయి దాస్తే కూతురు పెండి ఆగునా?” అనేది [ప్రజల్లో బాగా 

(పాదుర్యం పొందిన సామెక గుం|డాయి లేనంత మ్మూతాన పెండ్జి ఆగిపోదు. 
మరో గుండాయి సంపాదించుకౌని కార్యసాఫల్యం చేసుకుంటారు. ఇలాంటిదే 
ోసన్నెకల్ణు దాచితే పెండ్రికాదా? * అనే సామె*, ఇదే సామెతను సోమన, 


జొసపద విజ్ఞాన ధోరణులు 69 


“గుండుగల్టు డాదిన బెండ్లి సెడునె” 
“వెనసి బిక్చమ్ము మాన్చిన భక్తి సెడునెో (పురాతన = 888 పుట) 
అని పమోగి౨చాడు 


సోమన చాలావరకు పజల్టో బహుళ (ప్రచారం పొందిన సామెతల్ని 
(పయోగించాడని చెప్పవచ్చు 


తిక్కన సోమయాజి ;= భారతంలో కొన్నీ సందర్భాల్లో సామెతల్ని 
[స మోగించాడు 


“అటుకులు దిన్న కడ.పు కట్టుకు ఓర్బుకోచలదా*”, “అటుకులు తింటే 
అఆయెనా? కడుపుతో కుపితిశప్పుడు కదా” ఆనే సామెతలు కష్టాన్ని గుర్తు 
చేస్తాయి. అటుకులు తింటే కడుపు కుట్టు పట్టుకుంది. దానికి ఓర్చుకొనే శక్తి 
ఉం టేనే అటుకులు తినాలని హెచ్చరిస్తుంది పె సామెత కొని తిక్కన కొడ్డిగా 
సూర్చి “ అటుకులు దిన్నట్టగునే కడుపున గువ్రైత్తినపుడు గుడబరచితివా"” 
((దోణ, 459) అని [పయోగించాడు కష్టంలోనే మరో కష్టం అనుభవించా 
లని హెచ్చరించే సందర్భంలో పై సామెత |ప్రయోగించబడింది 


త్‌ే? పూసీనక త్రి” అనే సామెతపైకి తియ్యగా మాట్లాడుతు హృద 
యంలో శ్యతుభావన కలిగిన వాళ్ళ స్వభావాన్ని విమర్శస్తుంది లేనెపైన కని 
సిస్తుందని నాకితే క త్తి నాలుకను క త్రిరిస్తుంది. దుర్యోధనుడు |దోణాదార్యుని 
కసఓపు బుధి కలవాడవని నిందించే సందర్భంలో “తేనియ పూసిన క త్రివిగాక 
నూనిసివె" (|దోణ = 8-108) అని అంటాడు పెకి కౌరవపక్షంలో ఉంటూ 
పాండవుల మేలు కోరుచున్నావని అంటూ “నీవు తేనె పూసిన కల్తివి” కదా అని 
అంటాడు, 

“అందని నూని పండ్లకు అళవర్డ్‌ట్టు, “అందనిమాని పండ్లకు అట్టులు 
సొవినట్టు"అనే జానపదుల సామెతలు మానవునిలోని ఆ త్యాళను గూర్చి చెబుతాయి 
పెభావాన్ని తెలియజేసే సందర్భంలో తిక్కన'పై సామెతను యథాతథంగా వాడు 
కున్నాడు 


కీచకుడు సైరం ధిని తన బాసువుల్లోకి చేరిపొమ్మని పలుకగా 'స్రైరం థీ 


గగ శిష్టసాహీత్యంలో 


అందని బెట్ట ప-డ్రను కోసుకొనుఓకు [వయత్నించడం మంచిది కొదని ఆధి 
క్షేపిస్తూ  “అందన్నిమానుల పండ్లు గోయదలచుట హితమే” ((విరాట-£-58) 
అని అంటుఎది 


కేతన ; తిక్కన (వయ గించిన సామెతనే కేతన తన “*దళకునూర 
చర్మితము”లో “ఆందన్నిమాని పండకును నజ్జుఐ సాచదనేమి చేయుదున్‌” 
(8.181) అని (పయోగించాడు పదాల్లో కొద్దిపాటి మార్పులు తప్ప సామెత 
భానంలోనూ, వాక్య వయోగంలోనూ తినకు కేతనకు తేడా లేదని 
చెప్పొచ్చు 


“ఆడబోయిన తీర్థమెమరై నట్ట” అనే సామెతను కేతన “ఆడబోయిన 
తీర్థం బెమరుగ నచ్చిన (కియన్‌ ”(8-£) అని [ప్రయోగించి జానపదుల సామెతకు 
బలాన్ని చేకూర్చొడు పై సామెశనే నన్నయ “రోయుతీగ గాళ్ళ బెనగెందా 
ననుచు” అని కొద్దిగా మార్చుచేసీ (వయోగించాడని పూర్ణమే చెప్పబడింది. 


“లేనెలోపడిన ఈగవలె” అనేది (పజల సామెత తేనెలో పడిన ఈగ 
అందులో ఉండవలసిందేకాని బయటికి రాలేదు. అదే పొరపాటున ఒక విషయా 
నికి మనిషిలోబడీలే దానినుండి బయటికి రాలేడని చెప్పే సందర్భంలో పై సామె 
తను చెప్పుకుంటారు పై సామెతనే కేతన ఉన్నదున్నట్టుగా “తేనియబడ్డ యీ 
గగతి” (6-80) అని ఉపయోగించాడు, 


సాధ్యంకాని విషయాన్ని సాధించాలని ఎవరైనా _ప్రయత్ని స్తే అపుడు 
(పజలు “నీటికి ఎవిరీఎనట్టు' అనే సామెశను దెబుశారు, ఇదే సామెత శేతనచే 
“ఏటికి నెదురీదువూడ్కి” అని (ప్రయోగించడం జరిగింది 


'స్వేళ్ళగా తిరిగే వానిని ఒకచోటనే కదలకుండా చేళారనుకోండి అపుడు 
గో వాడీకాళ్ళు కట్టిపడేళారని” చెప్పుకుంటారు. నిజంగా కాళ్ళకు బంధాలుండవు 
శదలనీకుండ చేశారని భానం ఇదే భావాన్ని వ్యక్తం చేస్తూ కేతన సామెత 
లాంటి వ్యాక్యాన్ని “వనంబులోవలం దన వలవినట్టు తిరుగు కరిపట్టుణడిన 
మాడి." అని (వయోగించాడు 


జానఎద్‌ విజ్ఞాన ధోరణులు 71 


“కుక్కకు చెంకాయ అబ్బదు” అని గామెశ అనగా కుక్కకు టెంకాయ 
లభించడ- అసొన్నం అనే స_డర్భాణ్న బట్టి పె సామక పుట్టి.ది దీన్నే కేతన 
“రుక్కుకు టెంకాయ దిక్కులు” అని చయాగెంచాడు 


బద్దెన . “ణుమతి శతెంంోలో చొలా నొమె ల్ని ప్రయోగించి సామ 

తలకు కాటి గౌరవాన్ని స పొదించి పెట్టాడు శశికాల్టోని పద్యాల్లో సామెతలు 
రు ధా, ఎ 

చక్కగా ఇమి"*పోవడమేశర సామె ల్ని (పయో ]ంచడం వల్ల బంగారానికి 
పరిమళ వల్బీ“ట్లయంద భావి. పవచ్చు 

ఆకలిగొన్న పుడ, మనిషికీ ఏం పెట్టగా, ఎలాంటిది పెట్టినా మాట్లాడకుండా 
తింటాడు అమృతం తాగిశంత నంతృ ప్రిని పొందుతాడు అందుకే సువతి 
కతకకర్త “ఆకొన్న కూడే అమృతము” (9వ పద్యం) అని అన్నాడు. 


పనికిమాలిన వాడు ఎఎతకొలం ఉన్నా వాడివల్ల ఎవరికీ (వయోజనం 
ఉండదు కొవున వ్యర్థమం అంటాం నిష్పృయో_క డు ఎంతకొలం ఉంపే 
సీం లాభము=టూ “కాకి ఉంటుంది పది కాలాంపొటు" అనీ, “కాకిలా కలకాలం 
(్రతకిడం ఎందుకు” అని విమకిస్తారు పై భావాన్ని వ్య క్తంచేసే సామెతల్ని 
బధైన తన శతక పద్యంలో ఎలా బంధి_బాడో చూడుడు 


“ఉడుముండదె ను టే.డ్డుకు 
బడియుండదే పేర్మి బాము వది నూరేండ్డున్‌ 


మడువున గొ క్కెరయుండదె 
కడునిల బుషార్థపరుడు కావలె సుమతీ” (18 వ పద్యం) 


“కుక్కను తెన్చి ఆందలంలో కూర్చోబెకతే కుచ్చులన్నీ తగ కొరికిందట, ” 
“కుక్కను సింహాసనమున కూర్ముండబెట్టినా వెనుకటి గుణ మానడు" అనే 
సామెకల్ని నీచుల సహ స్వభావాన్న విమర్శిస్తూ [పజలు సంభాషణలో 
[పయోగిస్తుంటారు. ఇదే సామెత సుమతిశకంలో ఎలా ఇమిడిందో చూడుడు , 


“కనకపు సింహాసనమున 
గృనకము గూర్చుండ బెట్టి శుభలగ్నమునం 


Tg శీష్టసాహిత్యంలో 


దొనరగ బట్టము గట్టిన 
వెనుకటి గుణమేలమాను ఏనురా సుమతీ" (26 వ పద్యం 


బంగార సింహాననంపై కూర్చున్నా కుక్క చొప్పులు కొరికే తన నీచగుణం 
మానదన్న మాట | 


నీచులు తమ సహజగుణాన్ని వీడకపోఎడమే గాక వాళ్ళళిన్ని హిత 
జోధలు చేసినా, ఎన్ని కాస్త్రాలు వినిపించినా ఉత్తములతో సమానులు కారంటూ 
“*కుక్కపై కంబశివేయగానే గంగిరెద్దు అవుతుందా?" అనే సామెతను చెప్పుకుం 
టారు పై భావాన్ని వ్యక్తం చేస్తూ సుమతిశతక కర్త మరోచక్కని సామా 
న్ని చెప్పి తెలుగుభాషకు మరో సామెతను కల్పించాడు 


"ఉత్తమ గుణములు నీచున 

కె_ల్తెఅగున గలుగనేర్చు నెయ్యెడలందా 

నెశ్రిచ్చి కరగిపోసిన 

నిత్తడి బంగారమగునె యిలలో సుమతీ” (1 4 న పద్యం) 
ఇత్తడి బంగారంతో ఎప్పుడు సరికాదు. ఇత్తడి ఇత్తడే, బంగారం బంగారమే 
అట్లే ఉత్తములూ, నీచులు, నీచుల్ని ఎట్టయినా ఉత్తములుగా మార్చలేము కదా! 


“పాము. పడగ్యకింద కప్ప ఉన్నట్లు” అనే సామెతను కొద్దిగా మార్చి 
“*సర్పంబు పడగ నీడను గప్పవసించిన విధంబుగదరా” (19 వ పద్యం) అని 
(పయోగించాడు బద్దెన 

“బెల్లమున్నచో టే ఈగలు ముసిరేవో, “నెల్లపు పొయ్యికి ఈగలే నిద్ర 
రనం “అనే సామెకలు ధనముంటేశే ఎవరైనా వానిచుట్టు చేరుతారని చెబుతాయి, 
సుమతి శతకంలో పై సామెకను చెప్పు సందర్భంలోనే మరో ఉపమానాన్ని 
చెప్పాడు , 

ఎప్పుడు సంపద గలిగిన 

నప్పుడు బంధువులు వత్తురది యెట్టన్నన్‌ 

“దెప్పలుగ జెటువునిండిన 

గప్పలు పదివేలు చేరుగదరా సుమతీ” (20 వ పద్యం) 


చెళువ్నలో సీష్ళం టేనే కప్పలుంటొయి ధననుం టేనే బంధువులు చేరుతారు, 


జానపద విజ్ఞాన ధోరణులు 7g 

బండిసావీగా సాగి మందుకు పోవాలంటే కందెననేయాలి. బండి ఎవరి 
దైనా కందెనలేనిదే ముందుకు సాగదంటూ “కందెన పెట్టనిదే పరమేశ్వరుని 
బండియెనా పొరదు” అనే సామెం ఇ చెప్పుకుంటారు, ఇదే సామెత సుమతి శత 
కంలో ఇలా (పయోగింవబక్షింది 


"కరజమ.ల ననుశ రింపక 

విరసంబున డిన్నతిండి వికటించు జుమీ 

యిరుసునగందెన బెట్టక 

పరమేశ్వరు బండియెన బాజదు సుమతీ" (80న పద్యం) 
ఎంతటివాడై నొ లంచం ఇన్వందే 'వెలుకద౭ దనే 'లంచగొండి తనాన్ని" వెల్టడి 
చేసే మరో సొందర్యార్థంలో నేడు (పజల్టో కన్పించడం పై సామెతలోని 
విశేషం. 


“నల్లిని గూర్చి మంచాసికిపెట్టు” అనేది అచ్చమైన జానవదుని సామెత 
చెడు సంపర్కంవల్ల మంచివాళ్ళకు కూడా హాని జరుగుతుందని చెబుతుంది 
ఈ సామెత సుమతి శతకంలో ఎంత అందంగా బంధించబడిందో చూడలిడి * 


కొంచెపు నరు సంగతిచే 

నంచితముగ గీడువచ్చునది యెట్లన్నన్‌ 

గించిత్తు నల్లి కుట్టిన 

మంచమునకు బెట్టువచ్చు మహిలో సుమతీ” _ (89వ పద్యం) 

ోచెవిటికి శంకూదినట్లు, “మూగవాని దగ్గర ముక్కు గీరుకున్న ట్టు” 

అనే సామెతలు వ్యర్థ ప్రయత్నాలు చేసేవాళ్ళ స్వభావాన్ని విమర్శిసాయి 
మూర్చగికి హితోపదేశం చేయడం చెఎటివానిదగ్గర శంఖం ఊదినట్టుగా ఉంటుంది 
పె సామెత సుమతి శతకంలో నవరస భరితంగా చేరిపోయింది = 


నవరస భావాలం కృత 

కవితా గోష్టియును మధుర గానంబును దా 

నవివేకి కెంత జెప్పిన 

జేవిట్‌కి శంకూదినట్టు సిద్ధము సుమతీ (88 వ పద్యం) 


14 శిష్టసాహిత్యంలో 


సాధ్యంకాని పనులు చేయా వి పరోత్సించే వాళ్ళను విమర్శిస్తూ 
“ఏఠకి ఎదురీననటు* అనే సామెతకు ప్పుకుంటారు ఈ నామెతను ఉన్నదు 
న్నట్టుగా [పశ గించాడు సుమతి క తక కారుడు 


“*వాటెరుగని పతీకొలుపును 
కూటంబున కెరుక పడ _కోమరి రతీయన్‌ 
జిం త్త జేయు చెలిమి ము 
౨కి నెమరీదికట్టు లెన్నగ సుమతీ (78 వ పద్యం) 


(కమవద్ధతి ననుసరించి వృడ్ధిని పొందక ఒక్కసారిగా అభివృద్ధి 
సాధించడం జరిగినపుడు జనులు ఆళ్చర్మపడుచు “పెకుగట విజుగుట కొర శో 
అనే సామెకను చెప్పుకుంటారు పై ఫొమెతకు మరికొన్ని చక్కని సామ్యాల్ని 
జోడించి (కింది పద్యాన్ని చెప్పాడు 


సరసము విరసము కొరకే 

పరిపూర్ణ సుఖంబులధిక బాధలకొం కే 

పెరుగుట విరుగుట కొరకే 

ధరతగ్గుట హెచ్చుకొరికే తధ్యము సుమతీ" _ (108వ వద్యం) 


ఎజ్జన “హకనంళం”లో ఎజ్జన జానవదుల్లో |పచారంలో ఉన గ్‌ సొమె 
తల్ని (ప్రయోగించాడు “ఏనుగు మింగిన వెలగపండువలె" అని (ప్రజల్లో 
(పకారంలో ఉన్న సామెతను “ఏనుగుతిన్న వెలగపండు అని |వయోగిం 
చాడు (5=[8') పై సామెతనే సుమతి/తకకారుడు “కరి మింగిన వెలగపండు 
కరణిని" అని పేర్కొన్నాడు 

“పచ్చిగడ్డీఎస్తే భగ్గున మండిపడునట్టు”గా ఉండేవాష్ట స్నేహంగా ఉండు 
టకు వీలులేదు, ఒకరిని చూస్తే మరొంరికి వకదు ఆలాంటివాళ్ల స్నేహాన్ని 
చమత్కారంగా “నిప్పుకు నీగ్భకూ ఉన్నంత స్నేహం” అని అంటారు. ఇదే 
సామెతను పదాల మార్పిడితో “నిప్పనీరు పొదివినట్టులున్నా" (7-67) అని 
ఎఖ్జివ (పమోగించాడు 

“ఎద్దుపుండు కొకిక్సి మద్దా?”ో అనే సామెతను ఇతరులు నిష్కారణంగా 
దయను చూపరని తెలియజెప్ప సందర్భంలో [ప్రయోగించడం [సజల వ్యవహ 


జానపద విజ్ఞాన ధోరణులు 75 


రంలో కన్పిస్తుంది ఇదే సామెతను పె సందర్భాన్ని తెలియ ౩ప్పు సమయః లో 
ఎజ్జన “అడవివులి మానశులనే ) గాదరి. చు" (8-17) అని (ప్రయూగించాడు 


నాచన సోమనొదుడు ; "విన గు౨ంనాథన చ్మకవర్హియని కీర్తింప 
బడిన సోమనాథుకు (ప్రజల్లో (ప్రాచుర్యాన్ని పొందిన సామెతల నెన్నింటినో 
(ప్రయోగించి సారస్వతంలో సామెతలకొక విశిష్ట స్థానాన్ని కలిగింవజేకాడు 
ఉత్తర హరివంళంలో నాచన సోమనాథుడు వాడినన్ని సామెకలు మరే కవి వాడి 
యుండలేదన్నచో ఆతింయో కి కాదంటూ డాక్టరు పీ యశోదారెడ్డి గారు ఉత్తర 
వారివంకంలోని సామెకల సౌందర్యాన్ని గూర్చి “సామెతలన్నియు పద్యభావము 
నందు, పాతల సంభాషణములందు ఆయా ఆబాల న్యవహారములతో నతికి ఏ 
[పయత్నమును లేకయే సొంపుగా సాగిపోవుచుండును నిత్యవ్యవపిరములలో, 
సంథాషణావసర ములందు వద్ధు ముఖమునుండియు, స్త్రీల వాక్కు నుండియు 
నపయత్నములగా జాలువారినట్లునే సోముని [గంథమున పాతల ముఖం 
నుండి యాయా సందర్భములందు వారి వారి యాభిజాత్యమును బురస్కరించు 
కొని యాయా సామెత నెలువడుచు కావ్యమునికెతయో సహజత్వము.ను గూర్చు 
చుండును” అని కొనియాడిరి. ఉత్తర హరివంశంలో (పయోగింసబడ్డ సామె 
తల్ని పరిశీలిద్దాం 


“అగ్నికి వాయువు తోడైనట్టు” అవి (ప్రజలు సందర్భానుగుణంగా 
(పమోగిస్తుంటారు మండీటువ6టి అగ్నికి మరలా గాలి తోడయితే ఇంకా అధి 
కంగా మంట మండుతుుదీ కోపంలో ఉండేవానికి ఇంకా కోపాన్ని అధికం 
అయ్యేట్టు మాట్లాడేవాష్ట, (పవ ర్తించే వాష్టంటారు అలాంటివాళ్ళ (పవర్తనను 
"సె సామె విమర్శిస్తుంది 

పై సామెతను సోమన పదాల్ని మార్చి “కొరుచిచ్చునకు గాడ్సులు దోడగు 
చందమొంద గన్‌” (1.21) అని (పయోగించాడు. ఇందుడు దానవుల పెకి 
యద్ధానికి పోగా ఇం్యదునికితోడు లోకపాలకులు కూడా వెళ్లారని చెబుతూ పై 
సామెతను సోమన వాడాడు 


ఊర్వశి తన మనస్పెపుడో ఎవరికో అధీనమైందనీ, మనసులేని శళఠీరం 








6 ఉత్తర హరినంళం = పీరిక పుట 44 ఆం[పసా అ= 1978, 


16 శష్ణ సాహిత్యంలో 


వ్యర్థమని నరకనితో సంకు సంద ౧లో “వీల్క_వోయినం బ= జర మేమి 
సేయ?” (1,72) అనే నామెకను చెబుతుంది తాత్తి కార్థంతో గూడిన ఈ 
సామెత జనవ్యవహోరంలో (ప్రానుర్ణోంగా పిన్చిస్తుంది 


“ఎలుక తోలు ఎంత ఉతికినా నలుపే” అనే (పజల సామెత మనివ్ని 
సహజ స్వభావాన్ని మార్చలేమని బబుకుంది ఎలు“తోలు నల్దగా ఉంటుంది 
దాన్ని ఎంత తోమినా తెణిపురాదు పె అర్థాన్ని వ్యక్తం చేసూ సోమన మరో 
సామ్యంతో “ఎ.త దటిగిన మికియాలం జొన్నలు సళిపోవి!” (1415) అని 
(పయోగింబాడు మిరియాలు నల్లగా ఉంటాయి. ఎంత తరిగినా అవి జొన్నలతో 
సమానం కొలెవ్ప, 


“కజ్ఞు ఇంటికంబమగునా *” అని సామెత కట్టుకు సూదియైన మొన 
వుంటుంది దాన్ని ఇంటి కంబముగా పస్తే ఎపుడో ఒకసారి |వమాదాన్ని కలి 
గిస్తుంది అందుకై కిజ్హు ఇంటి కంబం కావడానికి వీల్లెదని వై సామెత ఖండి 
స్తుంది పై సామెకనే సోమన “కని కని కొథ్టెన్యడింటి కంబము సేసెన్‌” 
(1-94) అని అంటాడు 


యాగఫలమునకు తానే అధిపలినని, తనను కాదని ఇతరుల కిచ్చుట 
యన్నది. “శిరసుండగ మోకాలను సేసలువెట్టుట” (1-90) అన్నట్టుగా ఉన్న 
దంటాడు 


“మంట తాలకు చింతకాయలు రాలునా ** అంటూ జానపదులు మాటల్లో 
పనులు చేసేస్తామనేవా శ్రను విమర్శిస్తారు మం తాలకు చింతకాయలు రాలవ్చ, 
అస్లే మాటలతోనే పనులు జరుగవని ఖావం ఇదే భావాన్ని వ్యక్తం చేస్తూ 
సోమన “మం తపునీనల సల్లవచ్చునే” (8-19) అని విమర్శిస్తాడు చనిపోయిన 
వాన్ని మల్యతపు నీళ్లతో (బతికించలేమని చెప్పు సందర్భంలో పె సామెత 
(ప్రయోగింపబడింది, 


త బ్రెగి కడుపున పులిపుట్టునా” అనే సామెత [పదారంలో ఉంది ఈ సామె 
తకు నమూనాగా సోమనాధుడు “కమ్మరానమున రాగిముంతలేటుంగగలవే” 
(8-48) అనే సామెళను ఉప మోగించాడు. కుమ్మ రావంలో కుండలుంటాయి 
శాన రాగిముంతలుండవృ కడా! 


జానపద విజ్ఞాన ధోరణులు 7 


సంస డిభకులు వేటకుపోయి వాళ్ళు చూసీన జింకలను వర్జీస్తూ చెప్పిన 
పోలికలన్నీ సౌమెతలు కాకపోయినా సామెశల్గాంటి వాక్యాలని చెప్పవచ్చు. 
ఆ వద్యాన్ని చూడుడు 


అనీరన్నుంచిన సొరకాయ నెగసీనట్టు 

“పేరుకొని వైచు తెల్లంటు చీరలోలె 

నుంకు చెండు విధంబున నుత్తరించు 

తమలపాకు నిక్కడ్యుకియ దాబెనిట్టి (4-28) 


“శాజైడ్డ కోతివనమెల్స చెట” అంటూ తాను చెడిపోవడమే గాక ఇత 
రుల్ని కూడా చెడగొట్టుటకు [సయత్నించే వాళ్ళను విమర్శిస్తారు ఇదే భావాన్ని 
* తాజైడ్డవాడు వెనకయ్య చేతికి వెసలిచ్చె ననుమాఓ” (4-50) అనే 
సామెతలో |కయోగించాడు 


చెడ్డవాళ్ళతో స్నేహుందేస్తే మంచివాగ్ళకు కూడా హోనికలుగునని “నల్లి 
వలన మంచానికి పెట్టు” అనే సామె కను చెప్పుకోవడం జన వ్యవహారంలో ఉంది 
ఇలాంటి సామెతను సోమక “వరుగుతో దాగరయు నెండవలసినట్టు” (4-64) 
అని (పయోగించి మరో సొమ్యాన్ని చెప్పాడు. 


తనకు తానుగా నశించు పోవు రాన్ని నాళనం చేయాలను కోవడం మూర్జత్వం 
వరీతనం కూడా! ఇదే భొవాస్నీ చెబుతూ '“తవుడుతిని చచ్చువానికి విషము 
పెట్టువాడు వెళ్డీవాడు” (4-89) అని [పయోగించాడు తవుడు తిని దానివల్లనే 
చచ్చువానికి మళ్ళీ విషం పెట్టడం అనవసరమన్న మాట, 


కగమెరిగిన | బాస్మాణు:కి జందెమేల” అన్నట్లగా స్పష్టంగా తెలు 
స్తున్న విషయాన్ని మళ్ళీ తెలి మజిబ్బవంసీన అనసరంలేదు ముంజేయి కంటికి 
స్పష్టంగా కన్పిస్తుంది కావున దానికి కంకణం వేయడానికి అద్ధం ఆవసరం ఉండ 
దంటూ సోమన “"ము-జేతి కంకణమున కద్దమేమిటికి' (4-100) అని 
అంటాడు 


“పంద్భూడిన కుక్కను పరమైన కరచువు” అనేది జానపదుల సామెత 
కుక్కను చూస్తే పనవు భయపడుతుంది కానీ పండ్లూషసోతే ఆకుక్కనే పసర 


78 శీష్టసాహి త గంలో 


మెదురు తిరిగి కరుస్తుది అం టే పంద్గూడి పోవడంవల్ల కుక్క పశువునకు చుల 
కసె పోయిందన్నమాట వహాంస డిభకులచే అనేక విధాల హింసీంవబడ్డ మునీం 
[దుల అవస్థలను చెఒతూ సోమన పులి పేదవడిన బసుల వాం(డె యెకాడి 
రను కత వచ్చానాకు” (1.102) అని అంటాడు పులిని చూస్తే వథవుల 
కాపరులు భయపడతారు, అదే పులి ళక్రీహీనమైతే అదే వశువుల కాపరులే ఎదురు 
తిరుగుతారని భావం, 


"కొఅవితో తల గోకుకొన్నట్టు" అనే [పజల సామెతను సోమన యథా 
తథంగా “*కొఅవిందల బరికి కొన్న కొఅడులు గారే” అని ఉపయోగించాడు, 
కొజ”తో తలను బరికికొనుట అనగా తనకు తానుగా నష్టాన్ని రలిగించుకోవడం 
అన్నమాట. అది మూర్గంకొక మరే మవృతుంది ! 


పైకి స్పష్టంగా తెలుస్తున్న విషయాన్ని దాదాలనుకోవడం సాధ్యంకాదు, 
మజ్జిగ కై ముంతతీసికొనివచ్చి, అ తర్వాత ముంతను దాఒతే వచ్చిన విషయం 
దాగదు కడా! ముంత తెచ్చాడం దే చల్లకోనం ఆనే విషయం సుస్పష్టం 
ఇలాంటి సందర్భంలో “దల్లకొచ్చి మంత దాబినట్టు”" అనే సామెతను (ప్రజలు 
వ్యవహారంలో చెప్పుకోగా సోమన అదే సామెతను యథాతథంగా “చల్లకు వచ్చి 
ముంతదాచిన గతీ (4.149) అని ఉపయోగించాడు 


కొపులినిచూచి నక్క వాతలు పెట్టుకొన్నట్టు” అనే సొమత మూర్గం గా 
ఇతరుల్ని అనుకరించి నష్టాన్ని కలిగించుకొనే వాళ్ళను విమర్శిస్తుంది. ఇదో 
సౌమతను కొద్ది మార్చుతో భావం తప్పకుండ “దుర్శ్యజావి నక్కాయొడలు 
గాల్చికొన్న వడువున” (4-165) అని _యోగించాడు. దువ్వ అనగా పులి 
అని ఆర్థం పులిగారల్ని చూచి తనకు అలా ఉ:డాలనుకొని కరీఠంపై వాతలు 


పెటుకుంటే తనకే నష్టం కదా ! 
ట్‌ 


*దాగటోయి తలారి కంట్లో దూగినట్ల "అనే సామెత అవివేకంతో చేయ 
రాని పనులు బేసేనాళ్ళను విమర్శిస్తుంగి దాచుకోవడానికై పోయి తలారి ఇంట్లో 
అనగా ఎవరై తే దొంగల్సి వట్టుకుంటాడో వాని ఇంట్లోనే దాగడం ఒక విధంగా 
మూర్గత్యమే అవుతుంది కదా! ఇదే పామెశను “దాగబోయి తలారి వాని యెదు 
రన్‌ దాగంగనీ కీటిన్‌” (4=రికి) అని సోమన (ప్రయోగించాడు 


జానపద విజ్ఞాన ధోరణులు 79 


ో గాడిదకు పులితోలు కప్పితే కజటవగలదా'' అనే సామెత (పజల వ్యవ 
హోరంలో వినివీస్తుంది పుతోలు "వీ నా, సింహంతోలు కప్పినా గాడిద గాడిడే 
ఆవతుంది కొని పులిలా, సింపొంలా మారలేదు దానిజాతి సహజమైన బుద్ధిని 
నూర్నలేము పిరికి వానిని బంవంతునిగా మార్చలేమని చెవ్వు సందర్భంలో 
సోమనపై సామెశనే “గఅవగ' వచ్చునే బలిమిగాడిదకం బులితోలు గప్వీనన్‌”ో 
అని వాడాడు, 

“వదకటోయిన తీగ కాళ్ళకు చుట్టుకొన్చట్లు" ఆడబోయిన తీర్థమెదురు 
వచ్చినట్లు” అనే సామెతలు పజల నిత్య వ్యపహారంలో కగిపిస్తాయి. ఎలాంటి 
శ్రమలేకయే ఆనుకొన్న పని జరిగిపోవడమన్న మాట హంసరిభకుల్ని చంపుటకై 
(శ్రీ కృష్ణుడు [పయత్నించాల్సిన అవసరం లేకుండా అది దుర్వాసునివల్లనే 
ముందుగానే నిర్ణయమెైందని శ్రీ కృష్ణుడు చెప్పు సందర్భంలో “వెదకం బోయిన 
తీన కొందవిలెన్‌' అనే సోమెకను [వయోగంచాడు 


“మడుగు చీరకు మసీ తాకినట్లు" అనే సామెత కళంకితం కలిగింపజేసే 

బాళ్ళ స్వ భావాన్ని విమర్శిస్తుంది తెల్ల) వస్తారినికి మసితాకిన అది స్నవ్షంగా 

నిఫ్రిస్తుంది అమే సద్య।ంలో జన్మించిన ఉష న్మిదలో వచ్చిన కలను గూర్చి 

తలంచుచు చనల్లపొత్లిటుగని నాకులం బనుమంచి మడుగుజీరకు తొలమైలసో శే 
(6290) అని థావిస్తుంది ః 


“మల్లుతీసి కొట్టి డచినట్టు", “*ముల్రుకీసి గూటం కొట్టుకొన్నట్టు" అనే 
సామెతలు జన వ్యవహార _పసిద్దాలు ముందే బాధల్లో ఉండే అపై ఇంకా బాధను 
కలిగించేటట్లు మాట్లాడే వాళ్ళ స్వభావాన్ని విమర్శీస్తాయి వెసొమెతలు ని|ది.చు 
తకకు కలణో మోవాడు విస్పీంచాడని ఊన బాధపడుతుంటే వఐడే నీకు తగిన 
భర్హయలి చితిరేఖ పఎకగా, చత రేఖను అధిశ్నేపిస్తూ ఉష “ముల్లు పుద్బికొజ 
డబన చంద మయ్యి” (5-1 01) అని ఉంటుంగి సందర్భానికి సరిపోయే 
చక్కని సామెతను గోబున (వ యో గెంచాడు 


మానవుడు అనుకున్నవన్నీ అనుకున్నట్టు జరుగవు అందుకే “తానొకటి 
తలిస్తే గైవమొకది తలచు” అని పెద్దలన్నారు. ఇదే నామెశను సోమనాథుడు 
చ్మితరేఖదే “ఎ నొకటి చేయిదలచిన దానా టి దల:చె విథో (6ఈ=185) అని 
పలకిసాడు, 


89 శన్టసాహిత్యంలో 


“*ఆలిగికంతే గారేల బుట్టలో పడ్డట్టు,” అలిగి తంతే పరుపుమీద పడ్డట్టు” 
అనే సామెతల్ని కీడు కలిగించాలని (సయత్నించినా దానివల్ల మేలే జరుగుతుం 
దని చెప్పే సందర్భంలో చెప్పుకోవడం కలదు. పై సామెతల్లో ఒకటి సోమన 
కావ్యంలో “*అలిగి తన్నిన బజుపురయిం బడినయట్టు” (5415) అని (పయో 
గింసబడింది 


ోఅద్దంలోని నీడకు ఆశపడినట్లు" అనే సామెత మానవుని అత్యాళను 
గూర్చి చెబుతుంది అద్ధంలోని సీను సంపాదించడం అసాధ్యం పారిన నీళ్ళకు 
కట్టవేయడం న్మివృయోజనం పై సామెతను చెబుతూ సోమన “బోయిన 
నీళ్ళకు గట్టవెట్టనీ యద్ధములోని నీడ కెటులాస పడం బొసగుం"” అంటూ వెంట 
వెంటనే రెండు సొమెతల్ని |పయోగించాడు, 


(శ్రీనాథుడు ; 'కాకీఖండంిలో శ్రీ నాథుడు [పజల వ్యవహోరంలోని 
సామెతల్చి ప్రయోగించాడు అగస్తుడు తాను కాశీనగరాన్ని విడిచిపెట్ట కూడ 
దని భావిస్తే అతనికే కాశీ ఎడబాటు [పొ_ఫ్రించింది ఆ సందర్భంలో ఆగస్త్యుడు 
“ఏ, మనుజురొక్కటి దలప దైవ మొక్కటి దలచుటెంతయు నిజంబుో 
(శం108) అని అంటాడు, “తానొకటి తలచితే ద్రైవమొకటి తలచు” అనే 
సజల సామెతకు (ప్రతిరూపమే శ్రీనాధుని పై ప్రయోగం. 


“ఆంబోతులు పోట్లాడి దూడకాళ్ల విటిలినట్ట అనే సామెత అదృమైన 
జానపదుని సామెత, బలవంతుల పోట్టాట మధ్య బలహీనుడు నష్టపడ్డాడని 
చెప్పడం పై సామెత భావం ఈ సామెశను శ్రీనాథుడు అగస్తునితో ఇలా 
చెప్పిలచాడు ోకాగ్యర కాటోతునాబోతు [గుమ్మలాడ నడిమిలేబయ్యగతి వచ్చె” 
(2-104) బుషం కాపంవల్స తన కిట్టి దుస్థితి వచ్చిందని ఆగస్తుని భావం 

ఇంకను శ్రీనాథుడు (క్రింద సామెతిల్ని (పయోగించాడు 

“ఉడుము నదికిన నడుకునే బడియ పెట్టు” (2.144) 


“*వంటయిలు సొబ్చె గుందేలు ననజనయన"” (8-221) 


“శృంగార నై షధంిలోను శ్రీనాథుకు (పజల వ్యవహారంలో ఉన్న 
అనేక సామెతల్ని, సామెతల్లాంటి వాక్యాల్ని ప్రయోగించాడు 


జొనపట విజ్ఞాన ధోరణులు | 


సీకంటికిం బేలగింజయుం బైద్ధయయ్యనే” (1-110) అనే సామెత 
అల్బవిషయాన్ని కూడా అనల్భవిషయంగా భావించేవాళ్లు స్వభావాన్ని విమర్శి 
సుంది, 


“వవ్పులేని పులగం, ఉప్పులేని దప్పళం”, “పప్పులేని పెండ్లి, ఉప్పు 
లేని కూరో వ్యర్థం అనే విషయాన్ని తెలియజెప్పే సామెతలు జనవ్యవహారంలో 
ఉన్నాయి. ఇదే థావాన్ని శ్రీనాథుడు వ్యక్తం చేస్తూ 


“*హెళటమ్లు లేనియట్టి పువ్చంబువోతె 
గండుకోయిల వెలియైన కానవోలే” అనే వాక్యాల్ని [వయోగింకాడు 
సాసతలుగా ప్రచారం ఫౌంధకపోయినా సామ కల్లాంటి వాక్యలని చెప్పు కోవచ్చు. 


ోఅంభని (మానిపండ్లకు అజ్ఞులు చావినట్లు" అనే జన్మపసిద్ధ సామెతను 
పూర్వకవులు ప్రయోగించిన ట్రే ఢ్రీనాథుడు కూగా “అందని చూకుల పండ 
గోయం దలంచెథవు” (2-88) అని ఇంటాడు, 


ఫీదేనా ఒక పనిని తేయాల్సిన సథయంలో కాక ఆలస్యంగా చేసేవాళ్లను 
విమర్శిస్తూ “ముసలి తయసులో సమ ర్రమాడిసల్లు” అని ప్రజలు చెప్పుకుంటారు, 
దీన్నే శ్రీనాథుడు మరో పోలికతో “ముదిసి ము్పన బెండి అని ఆంటాడుం 
ముసలి వయసులో పేంగ్రి అనవసరమే కదా! 


మానవుని లోళత్వాన్ని వెల్లడిచేసే సామెతలు అనేకం వాడకలో ఉన్నాయి 
“*ఎంగిలిబేత కాకిని తోలనివాడు”, “పిల్లికి కూడా భిక్షం వేయడు” లాంటి 
సామెతల్ని ఆయా సందర్భాల్లో ఉపయోగిస్తారు ఇలాంటి భావాల్నే శ్రీనాథుడు 


“*పామునకు బలివెట్టని పతినవాడు 
ఈగ కెన్నడునేనిల యిడనివారు” అనే సామెళల్లో |ప్రస్తావిం 
దాడు 
ఒక న్యక్తి సామర్థ్యాన్ని గూర్చి చెప్పే సామెతలున్నాయి “నందిని 
పంది పందిని నంది"గా జేసే ఘటనాఘటన సమర్థులుంటారు, కధికి గల సామ 
ర్ధాన్ని చెబుతూ, 


గ్‌ 


82 శిష్టసోహిత కంలో 


ఆవగింజలు దొటి కాయలుగనొడీ 

దొడ్డ సేయుదు సన్నంపుదో సమైన” (7-119) ఆని అంటాడు అవ 
గింజల్ని తాటి కాయలంతగా మార్చిన బే ఎంత చిన్న దోవమైనా పెద్దదిగా 
కేయగల సమర్థడని భావం, 


ోబేశులు కొలినొక ఆకులు పట్టుకున్నట్టు” అనే సామెత చేయవలసిన 
సమయంలో చేయక ఆవకాళం పోయిన తర్వాత చేయాలని [సయత్నించేవాళ్టను 
విమర్శిస్తుంది ఏటిలో నీళ్టన్నప్పుడు కట్ట కడితే [పయోజనం కానీ నీళ్ణపోయాక 
కడితే ఏమి (ప్రయోజనం, ఇదే భావాన్నే శ్రీనాథుడు “పాతెడు నీళ్లకుం గట్టి పెట్టం 
బనియేమి +” అనే సామెతవల్ద వ్యక్తం చేశాడు. 


వేమన : వేమన శతకంలోని అనేక పద్యపొదాలు సామెతలే, | పజల 
వ్యవవారంలోని సామెతలు వేమన పద్యపాదాలుగా మారాయో, వేమన పద్య 
పొఛాలే [పజల నోళ్లలో నలిగి సామెతలుగా బహుళ (పచారాన్ని పొందాయో 
ఇదమి త్తంగా చెప్పడం సాధ్యం కాకపోవచ్చు [పజొకవియని మన్ననలందిన 
తేమన పజల అనుభవంలోని సత్యాలనే (గహి_చి ఉండవచ్చునని ఊపాంచ 
వచ్చు. వేమన పద్యాల్లోని సామెశల్ని వివరించుకుంటూపోతే విషయ విరణం 
అధికం కొవచ్చు, అందుకే వేమన పద్యాల్లోని సామెళల్ని కొన్నింటిని మ్మాతమే 
[కింద ఉదాహరించడల జరిగింది, 


“మురికీన బొండమున ముసరునీగ లరీతీ” 
“కుక్కతోక బట్టి గోదావరీదును” 

శ పంటచేను విడిచి పరిగయేరినయట్టు” 

“క్ర త్రీమీద సాము కడలేని బోను” 
“దొగ్గపాలగడుగ బోవునా మలినంబుో 
“కొయ్య బొమ్మ నుదెచ్చి కొట్టినా వలుకునా 1” 
పంది బురదమిమ్బ పన్నీరు మెమృ్బనా 2 
“*కరినిగాంచి కుక్క మొజగిన సామ్యమౌ” 
“*నూనెలేక దివ్వె నూవుల వెల్లునాో 
“వచ్చికుండ నీప్ట వట్టిన నిలుచునా ర్‌ 
కగడ్డీ వేయ పోట్టగొడ్డు కొమ్మా డిందు” 


జానపద విజ్ఞాన ధోరణులు 88 


“నందన తరువందు నర్పమున్నట్టుో 
“పుట్టలోన చెదలుపుట్టదా గిట్టదా ?* 

"కుక్క తోకగట్ట గుదురునా చక్కగా” 
కందనంబు సునత పందియే మెజుంగును ?” 
“*దొబ్బనేర్చు కుక్క దుత్తలు బేర్చునా ?” 
“తిరుపతికి బోవదురక దాసరియగునా *$* 
*కాశికేగ పందిగజము కాదు” 

ోనక్క సింహమగునే గోదావరి బోవ 
కుక్క యిబ్దుసొచ్చి కుండలు వెతుకదా 4” 
ోకుక్కకూయ నేమి గుట్టమునకు లెక్కా.” 
కొలని హంసలకడ గొక్కెరలున్నట్టు” 
“చెప్పు తినెడికుక్క. చెజకు తీపెరుగునా *” 
అక్షంత్తు (మోగునట్టు కనకంబు [మోగునా* 
శ తోయనేర్చ కుక్క దొంతులు 'పెట్టునా ?* 
“కాపరందు కప్ప కూర్చున్నట్టు” 
“శెటుకునందు వెన్ను పుట్టినయట్టుో 
“దూడవగదునే భువి తోడీలు చచ్చినో 
“దాలిగుంటకుక్క తలచిన చందమోో 
“సంకమందు పురుగుపడి దొద్దదుండదా ?” 
“శల్లితోట బెరుగు మల్లెమొక్క కరణి” 
“కొండముచ్చునకును కోతియె సరియగు” 
“కొండయద్దమం౭దు గొంచమై వుండదా?” 
"ొతస్పులెన్నువారు తమ తప్పుతెరుగరు?” 
“సీశ్రవందుమునగ క్షితికాకి తెలుపొనే ?” 
“కాశికెగ (గద్ద గరుడుడౌనె 9” 
“బదరికరుగవృద్దు బాలుడు కొడయా 2” 
“సెరటి చెట్టుమందు పరికింప మెచ్చరు” 


84 కష్టసాహిత్ణంలో 


“ంరికుక్కు సింగమొక్కటి యగునొక్కొో 
* గుడ్డి గరమెక్కి గుజికినట్టుండరా ?” 
“*ఫచ్చికాయ దెచ్చి పడవేయ ఫలమౌనేో 
ోమాలవాడ కుక్క మటీగిన విడచునా 1” 
“*శానొకటి దలచిన దై పమొండగు చుండు” 
“నురగి (గుడ్డి కుక్కు మలముదిన్నట్టుో 
“కల్పతరువు క్రింద [గచ్చచెట్టున్నట్టు” 
“ోనీళ్ళయందు కోడి నేలవుగామునగదా ?” 
“వెప్పుకొలుకు కుక్క. చెఅకునేమెణుంగు” 
“ోగొడ్డుటావుపాలు కోరిన చేపునా ?”* 
“సిన్న చేతీ దిన్వె పెద్దగా వెలుగదా |” 

ఇభ క్రి కలిగిన కూడు పష్షైడైనను చాలు” 
ఆశ్రలలు బోడులై న తలపులు బోడులగునా ?” 


కొఆవీ గోవరాజు ; “సీంహిసన దాాతింకిక "లో సందర్భోచితంగా 
సామెతల్ని, లోకో క్తుల్ని వాడడం జరిగింది (పజల వ్యవహారంలో ఉన్న 
సామతల్ని ఉన్నవి ఉన్నట్లుగాను కొద్ది మార్చులతోడను వాడి సామెతలకు 
కావ గౌరవాన్ని సంపాదించి పెట్టాడని చెప్పవచ్చు, కొందరు తమకు తిన తిండీ 
లేకపోయినా మిగిలిన ఆర్భాటలు చేస్తుంటారు “కూటికి గతిలేక న్నా కాటుక 
మానదు * అన్నట్టుగా [పనర్తించే వాళ్ళుంటారు తినడానికి తిండిలేకపోయినా 
కంటికి కొటుక కొవాలని ఆర్భాటం చేయడం మూర్చత్వమేకదా 1" ఇదే భావాన్ని 
గోవరాజు “*రడువీటు గాలంగ కంట కొటుకయేలా?ో (1.80) ఆనే వాక్యంలో 
బంధించాడు కడుపు కాలుతుంటే కంటికి కాటుక నీల? 


అన్నీ తెలిసిన వాళ్ళ దగ్గరకు వెళ్ళి ఏమి తెలియనివాళ్ళు ఏదైనా మాట్లా 
డిలే “వానుమంతుని ముందు కుప్పిగంతులా శ అని విమర్శిస్తారు, చతురంగత 
జ్ఞాడు వ్యికమార్కుని పొగడుచూ “నీసముఖమున విద్యలను గురించి చెప్పుట 
అన్న' హనుమంతుని ముందు కుప్పిగంతులు వేసినట్టుంటుందంటూ, 


పనజూద విజ్ఞాన ధోరణులు 85 


హనుమంతుని యెదుర వెసం గప్పిగంతులెగే యుటచుమ్మీ ” 
(2-49) 
అని అంటాడు శతయోజన పర్యంతం గల సము దాన్నే దాటిన హనుమంతుని 
ముందు ఎన్ని కుప్పిగంతులు వేసీనా (ప్రయోజనం ఉండదు కదా! 


“కప్పకు కాటులేదు, బాపన పోటులేదు” అనే సామెత (బాహ్మణులు 
ఇతరులకేమీ వీని కలిగించరని చెబుతుంది కప్ప కాటువేసినా ఏమికాదు ఆలాగే 
[బావ్మణుల వేటు కూడా, ఇదే సొమెకను గోపరాజు యధాతథంగా ోోకప్పకాటు 
వాపనపోటు” (4-! 80) అని |పయోగించాడు 


స్పష్టంగా తెలిసిన విషయాన్ని తెలియజేయవలసిన అవసరం ఉండ 
దంటూ “ముంజేతి కంకణమునకు అద్ధమేలా” అనే సామెతను ఉన్నదున్నట్టుగా 
గోపరాజు “ముంజేతి కంకణంబున కద్దం బేటికి” (7-84) అని పయోగించాడు 


సొధ్యంకాని విషయాన్ని గురించి సాధించాలని | పయత్నం చేయడం 
మూర్గత్యం మూర్గత్యంతో కాని పనికై ఆరాటపడే వాళ్ళను విమర్శిస్తూ గోపి 
రొజు “మూర్థ భారతపర్యంబు పరింవబూనుట” అని ఆంటాడు, పండితులకు 
మ్మాతమే చదువుటకు యోగ్యమైన భారతాన్ని మూర్గుడు చదవడం సాధ్యం 
కొదు కదా! 


అందని చెట్టు పండ్ల కై ఆశపడుట మంచిది కాదనే భావాన్ని తెలిపే సామె 
తను పూర్వుకవులు ప్రయోగించేన ట్రే గోపరాజు “ఆందని (మాని పండులకు 
నజ్జులు సాచుటగాదె” (8-86) అని [వ్రయోగిందాడు జొనపదుట్లో బహుళ 
(సబారం పొందిన సామెత ఇది 


నముదుని పుక్కిట బట్టుట సాధ్యంకాదు కదా! అలాగే బలవంతుల్ని 
దుర్చల వస్తువులతో పట్టీ బంధించలేమనే భావాన్ని వ్యక్తం చేస్తూ గోపరాజు 
“ఏనుగు చిక్కేనేని మణి యెంపలి చెట్టున గట్టవచ్చునే” (11-27)అని ఆంటాడు, 
ఏనుగ ఎక్కడా? వెంపలి చెట్టు ఎక్కడ? ఇనుప గొలుసులతో బంధించే ఏను 
గును ఆబ్బమైన వెంపలిరెట్టున బంధించుట వీలుకాని పని, 


సమయం ఉన్నప్పుడే ఏపనైనా చేయాలి. సమయం డాబిపోయాక చేయా 


8é శిష్టసాహిత కంలో 


లని [పయత్నిండం సరియైన పద్ధతి కాదు. రాబోయే ఆపదను గుర్తించి తగిన 
ఉపాయాన్ని ముందే ఆలోచించే దీర్భ దర్శులు కొందరైతే, ఆపద వచ్చినపుడు 
ఉపాయంతో తప్పించుకోనేవాళ్ల మరి కొందరు. అయితే అన్ని ఆపదరల్శి అప్పటి 
కప్పుడు తీర్చుకోవడం సాధ్యంకాక పోవచ్చు “దప్పిక అయినపుడే నుయ్యి 
[తవ్వడం” సాధ్యమౌవుతుందా * అని విమర్శిస్తారు ఇదే సందర్భంలో గోప 
రాజు ఇల్దుగాలంగ నుయ్యి [దవ్వనేగుటం్యడు” (11-120) అనే సామెతను 
ప్రయోగించాడు ఇల్లు కాలుతుంటే నుయ్యి (తవ్వడం సాధ్యంకాదు. నీష్టపడే 
లోపల ఇల్లు కొలి బూడిద వుతుంది 


అల్ల సాని పెద్దన : “మనుచరి త'లో సమకాలీన సమాజంలోని (పజల 
సూక్తులు చోటు చేసుకున్నాయి “కాని కాలానికి కట్టే పామయి కలుస్తుంది,” 
అనే సామెత విధివిధానాన్ని గూర్చి చెబుతుంది దైవ (పయత్నంముందు మరేదీ 
పనికిరాదు ఎపుడేమి జరగాలో ఆ సమయానికది జరుగుతూ ఉంటుందే కానీ ద్దోన 
యత్నానికి ఆసాధ్యమం లేదంటూ పెద్దన “దై వకృతమున కిలనసాధ్యంబు 
గలదె” (8-18) ఆనే సొమెతద్వారా వ్యక్తం చేశాడు, 


ోఅంధునకు అద్ధం చూపినట్టు” అనే సామెత వ్యర్థ (పయత్నం చేసే 
వాళ్ళను విమర్శిస్తుంది కొద్ది మార్చతో పెద్దన "ఆంధునకు గొజయవెన్నెల క్‌” 
(2=56) అని అంటాడు గుడ్డికి వాడికి విన్నెల (ప్రకొళం ఎలా కనిపిస్తుంది ? 


“తుచ్చ సుఖముల్‌ మీసాల పై దేనియల్‌” (2=రక) అనే సామెతలాంటి 
వాక్యాన్ని పెద్దన మనువర్శితతో వాడాడు మీసాఎకు పూసిన తేనె క్షణంమే 
ఉంటుంది, తుచ్చ సుఖములు కూడా అలాంటివే | 


“కులంబెడినా సుఖం దక్కవలె” అనే సామెత జానపదుల్లో ప్రసిద్ధి 
పొందింది. రెంటికి చెడిన రేవడికాకుండా కులం చెడిపోయినా సుఖందక్కితే 
చాలనే భావాన్ని పెద్దన మాయా |ప్రవరునితో “వతము చెడ సొఖ్యమైనను 
వలయగలుగ” (8-108) అని చెప్పిస్తాడు. 


“* రెంటికీచెడిన రేవడి" అనేడి బహుళ ప్రదారం పొందిన సామెత, రెండు 
వీధాల నష్టపోజున వాన్ని విమర్శించే సందర్శంలో పై సామెతను చెప్పుకుం 
టారు దీనికి సంబంధించిన అభిప్రాయాలు ఎలా ఉన్నా పై సామెతను (ప్రయా 


జొసపదీ పిజ్ఞాన ధోరణులు 8? 


గించే సందర్భం తెలుగు సామెతల్లో దెప్పిఒడింది సమంజసంగా ఉంటుంది 
“రేవడి = చాకలి నీట బడినగ డ్డను తీసుకొని రాబోతే గట్టునున్న గుడ్డలు దొంగ 
లెక్తుకొని పోయినారు. కొట్టుకొని పోయినది ఆఫ్రేపోయినది ఇట్లు చాకలిరెంటికి 
చెడినాడు” (తెలుగు సౌమెళలు పు 628 తెలుగు విశ్వవిద్యాలయ |పచురణ, 
1986) ఐదే సామెకను పెద్దన మార్చుచేయక “రెంటికిన్‌ జెడిన రేవడనొదునే 
(6-105) అని మాయ |పవరునితో చెప్పిస్తాడు 


“ఎన్నెకల్లు దాచిలే షెండ్రి కాదా!” అనే సామెత సెండ్లి ఆచారాన్ని 
ఉం” 6 ఇ ణ్‌ 

తెలిపినా ఇతరుల పనికి భంగం కలిగించాలని (పయత్నించే వాళ్ళను అధిశ్నే 
పిస్తుంది, ఇదే సామెతను పెద్దన “గుండా దాచిన బెండ్లి యేమిటికి జిక్కుం” 
(5-17) అని ఇందీనరాక్షునితో పలికిస్తాడు, 


“మల్లె పట్టిన చేనువలె” అనే సామెళ సర్వనాళనాన్ని తెలియజెప్పు 


౧ ట 


తుంది, మళ్లి ఒక విధమైన చీడపురుగులాంటి కలుపుమొక్క ఆది చేనులో 
మొలిస్తే పంట పూర్తిగా నాశనం అవుతుంది ఈ సామెతను పెద్దన మనుచరి 
(తలో ఇలా సయోగించొడు 


ఊరు పాడైన గెళవుల యూళ్ళకుటికి 

మెసవ దొరకొంటి “బజమారి మసగినట్లు” 

తీజెగతిపయ దినముల దేళ మెల్లి 

“మళల్లెపట్టిన చేన్ని కమంబుగాగి (6-25) 
"సి సామెకతోపాటు “మారి మసగినట్టు" ఆంటూ మరో సామెతను చేర్చాడు, 
మారి అనేది ఒక వ్యాధి ఆ వ్యాధి వస్తే విపరీతమైన జననష్టం జరుగుతుంది, 


ధూర్జటి ; సాలెపురుగు కట్టిన గూడు దీపపుకిఖండే ఒక్కసారిగా కాలి 
జూడిదయిపోగా ఆ సందర్భంలో ధూర్జటి కాళహస్తి మాహాత్మ్యంలో ప్రయోగిం 
చిన సామెతను చూడుడు = 
జిది పెక్కిడులు పిన్‌ 
సడనంబుగట్ట నాకు శంభుని కొఆకున్‌ 


88 శష్టసాహిత్యంలో 


దుది గుమ్మ రికొక యేడును 
గుదియకొక పెట్టన్నమాట (2.100) 


కుమ్మరి సంవత్సరమంతా కష్టపడితే ఒక గుదియదెబ్బతో వాటిని నాశనం చేయ 
డం సులభమన్నమాట 


నత్కీరునికి కైలానం సీద్ధించగా అపుడు ధూర్జటి, *త్తైలాన మాడబోవు 
తీర్థమెదురైన రీతి సిద్ధించు ననుడు” (8-214) ఆనే సామెతను (పయోగిం 
బాడు. “ఆడబోయిన తీర్థమెదలై నట్టు”, “వెదకబోయిన తీగ కాలికి దగిలనట్టు" 
అనే సామె కలు (పజానుభవ సత్యాలే అయినా పూర్వకవులందరిచే (పయోగింప 
బడ్జ్డొయి 

“అలిగి తంతే పరుపుపై జడట్లు” ఆనే సామెతను ధూర్జటి ఇలా [పయో 
గిందాడు 


కోలిడువు విచారము నీవిక 
నడవి జరింపగలుగు టలిగి సణుపుపై 
బడినగతి యయ్యె” (4-140) 


తెనాలి రామలింగడు £ 'పొండురలగ మాహోత్మ్యము'లో ఉత్తములకు 
ఉత్తములే జన్మిస్తారు కానీ అల్బులు జన్మించరంటూ “సాల[గాను ఖనిన్‌ జనీం 
చునె కదా జాత్యల్పపాషాణముల్‌ ” (8-84) అనే సామెతను నిగళర్మ ఆక్క 
చేత చెప్పిస్తాడు సాల |గామములుగల ఖనినుండి ఆల్పమైన మామూలురాష్ట 
పుట్టవని భానం 

ోకర్ణుడులేని భారతం” వ్యర్థమనే సామెత భారత కథకు సంబంధించింది 
దీన్నే రామలింగడు కొద్దిగ మార్పుచేసి “కళ్టునౌదలనె భారత సంహిత నిల్చు 
చొడ్చున్‌” (8.88) అని (ప్రయోగించాడు, థారత కథ అంతయు కప్టని తుజ 
న్క-ంధాలపై కలదని భావం, 

“తేనపూసిన క్తి” అని ప్రజల ఆనుభవసూ క్రి, నమ్మకస్తునిలా “పెకి 
నటిస్తూ పిదప మోసం చేసేవాళ్లను విమర్శిస్తుంది పై సామెత, నిగమశర్మ 
అక్క. ఉపదేశాన్ని విని మారినవానిలా నటిస్తున్న నమయంలో తెనాలి రాను 
లింగడు “తేనపూసిన కత్తి ధ్యాతీసురుండు” (8=48) ఆని అంటాడు, 


జొనవద విజ్ఞాన ధోరణులు తల 


ఒకరితో మరొకరు అన్యోన్యంగా కలసిపోయారని చెప్పుకునే నంద 
సందర్భంలో (ప్రజలు “తలలోపల నాలుక” అనీ, “పూసలలో దారమట్టు” అనే 
సామెళల్ని చెప్పుకుంటారు. ఫై ని మెతల్ని తెనాలి రామలింగడు కందపడ్యంలో 
అందంగా ఇమిడించిన తీరు గమనింపుడు 


తలలోపల నాలుకు పూ 

సల (గుచ్చిన నూలు పాలజల్లిన నీరుం 

బలి వెల యెజుగక మనసులు 

గలసి యభేదమున గాపుకడ నతడుండెన్‌ (కీ=59) 


ఇతరులకు కీడు చేయడం ఆటుంచి కొందరు తమ మూర్గత్యంతో శముకే 
నష్టాన్ని కలిగించుకుంటారని “గుడినుండి గుడిరాళ్ణు దీఫేవారు” అనే సామెత 
చెబుతుంది, గుడిలోపల నుండి గురిరాట్ల తీస్తే అని తీసినవాతి మీదనే సడి [సమా 
వాన్ని కలిగిస్తాయి నిగమళర్మ కాపువానింట్లో ఉంటూ వానితో సేవలు చేయించు 
కుంటూ చివఠకు కాపుకోడల్ని లేవదీసీకోని పోయే సందర్భంలో "గడీ నుండి 
గుడిరాష్ట దీయుకర ణి” (8-88) అని సె సామెతను వాడినాడు, 


హా. 


“ఆడదాని బుద్ధి అపరబుద్ధొ ఆనే సామెత ఆడవాళ్లను గూర్చి చెబుతుంది, 
కొప్పకోడలు తన భర్తను కాదని నిగమశర్మతో లేచిపోయిన సందర్భంలో 
ోఉవిదలకు బుద్ధి పెడతల నుండు గాదె” (8-81) ఆంటూ పై సామెతను 
కొలది మార్పులతో ఉసయోగించాడు 


సుకీలోపాఖ్యానంలో సుశీల భర్త లోభగుణాన్ని వర్ణించే సందర్భంలో 
“కఈగకుగాటు పామునకు బలో చేయడంటూ సామెతను (పసయోగించాడు, 
“పిల్లికి భిషం పెట్టడు” అనే (పజల సామెతకు నమూనా సొమెతయని చెప్ప 
వచ్చు. 


“గంధపుచెక్కణ మోసిన గాడిడ వాటి వాసన అనుభవించలేదు.” అనీ 
ప్రజొసూ క్తి, అల్పులు ఉత్తము9 సంపర్కంలో ఉన్నా సంస్కారాన్ని పొంద 
లేరని చెబుతుంది పై సామెత. ఇదే భావాన్ని చెప్పే సందర్భంలో “తెడ్డునకు 
వచ్చునే పాకగుణోగుణావణల్‌” (క్ర=45) ఆని [పయోగం కనిపిస్తుంది. రెడ్లు 
పాకంలో తిరిగినా పాకంరుచి తెడ్డునకు తెలియదు కడా! 


క్ర శీష్టిసాహిత్యంలో 


నీమి చేసినా అల్బులు అల్బులేకొని బలవంతులు కాలేరని చెబుతూ 
“విమ్మట సింగమే, గాజురత్నమే, కనకళలాటు కాధము కల్ప ఫలంబే” 
(6-228) అనె సామెతల్ని తెరాలి రామలింగడు ప్రయోగించాడు 


పింగళి సూరన : “కళా పూర్ణొవయము”లో జానపదుల విజ్ఞాన ధోర 
ణుల్ని (ప్రవేశ పెడుతూ సామెతల్ని సమయానుకూలంగా [వయోగించాడు 


“నిండుకుండ తొణకదు” అనే సామెత నిరాడంబరుల స్వభావాన్ని వెల్లడి 
చేస్తుంది. ఈ సామెతను సూరన "నిండుకడవ రీతికుండు దెపుడును” (4.18ిశ) 
అని |పయోగించాడు 


ఇతరులు కష్టపడుతుంటే తాము కూడ కష్టపడాతనుని గెప్పి కష్టం చేస్తు 
న్నట్టు నటిస్తు టారు అలాంటి వాళ్ళ స్వభావాన్ని “టవీ! ఓ బీ! నీవు వడ్డు 
దంచు నేను పక్కతెగరేస్తాను" అన్నట్టుగా ఉందని (ప్రజలు చెప్పుకోవడం 
కలదు పై సామెతనే సూరన “వక్క తెగయంగ రోజుచు నొక్క_క్షణము” 
(4-162) అని ఉప మోగించాడు 

“శ్చీదవాని కోపం పెదవికిచేటుఅనే సామెళను యధాతథంగా “పేద 
కోపమెందు బెదవుల చేటుగా” (6-80) అని వాడుకున్నాడు 


“బట్టతలకు మోకాలికి ముడివేసినట్లు" అనే సామెత సాధ్యంకాని విష 
యాలపట్ట (పయత్నించే వాళ్ళను విమర్శిస్తుంది పై సామెతనే “బట్టతలలు 
మోకాళ్ళు ముడి పెట్టగలదో ” (6.77) ఆని సూరన (పయోగింబాడు, 


సన్నిహితంగా ఉన్న వస్తువుల విలువల్ని గు ర్రించనపుడు “పెరటి చెట్టు 
మందునకు పనికిరాదు” అనే సామెశను (ప్రజలు చెప్పుకోగా సూరన “పెరటి 
జెట్టుమందు గాదు” (7-89) అని యధాతథంగా వాడుకున్నాడు 


అదృష్టం ఉంటే పనూదంలో కూడా సుభాన్ని పొందగలరని “పడబో 
యిన బూ జాన్సున బడుపోలిక” (4-29) అనే సామెతను సూరన (ప్రయోగిం 
బాడు “అలిగితన్నిన పరుపు పై బడ్డట్టు” అనే సామెత లాంటిదే ఇది 


జక విషయాన్ని గూర్చి ఏమి తెలియనిదాని దగ్గర ఆ విషయాన్ని గూర్చి 
చెప్పడం వ్యర్థ (ప్రయాసే కానీ ఫలితం ఉండదు. అలా (ప్రవర్తించే వాళ్ళును 


జోనపద విజ్ఞాన ధోరణులు 91 


విమర్శిస్తూ “*నవిటిముందు శంకూదినట్టు” అనే సామెతను చెప్పకుంటారు, సై 
సామెతనే సూఠన *జెవిటికి బట్టి“ట్టి సంకునుబోలెన్‌” (2-96) అని ఉపయో 
గించాడు, 


ఉత్తముల స్వభావాన్ని చెప్పు సందర్భంలో “నీటి కొలది తామర” 
అనే సామెతను చెప్పుకుంటారు. నీరు ఎంతఉన్నా తామర నీటిపై తేలియాడుతూ 
ఉంటుంది ఉత్తముల స్వథావం కూడా అంతే * ఉత్తముల మహిను నీరుకొలది 
లామర సుమ్మీ (2-95) అంటూ సూరన తన పద్యంలో బిగించాడు 


మారద వెంకయ్య , కాస్కర శతకంలో లోభం, చెడ్డ వాళ్ళ 


స్వభావం, మూర్థుల స్యథావం, మదం, నిరాడంబరం మొదలైన స్వథభావాల్ని 
వివరించే నందర్భాల్లో _వజల వ్యవవోరంలోని సామెతల్ని (సయోగిందాడు 


లోభి అయినవాడు ధనంలేనపుడే కాడు పుష్కలంగా ఉన నపుడు కూడా 
కడుపునిండుగా భుణింపడని చెబుతూ “ఏరు ఎంత పారినా కుక్కకు గతుకునీశ్లే” 
అనే సామెతను చెప్పుకుంటారు, ఇదే సామెత భాస్కరళతకంలో ఎంత 
ఆందంగా ఇమిడిపోయిందో చూడుడు 


“*అతిగుణహీన లోఖికి బదార్థము గల్లిన లేక యుండినన్‌ 
మితముగగాని కల్మిగల మీదటనైన భుజింస డింప్పుగా 
సతమని నమ్ముదేహమును సంపద నేజులు నిండిపారినన్‌ 
గళుకగ జూచు గుక్క తన కట్టడ మీజక యెందు భాస్కరా 
(4 వ పద్యం) 
నీరు పొంగిపొరి పారినా గతుకుతూ తాగడం కృళ్కకు సహజ స్వభా 
నమో అట్లే లోభికూడా | 


చెడు స్నేహంవల్స కలుగు ఫలితాన్ని చెబుతూ చోనల్లులవల్ల మంచానికి 
కరదిబ్బలూ” అనే సామెతను చెన్పుకోవడం కలదు చాలామంది కవులు 
ఈ సామెతను (పయోగించినట్లే భాస్కరశళక కర్త కొద్ది మార్పుతో (పయో 
గింబాడ | 


¢9 శీష్టసాహీత గంలో 


“తకఘునికైన జేకుణు ననర్హని గూడి చరించునంతలో 
మనమెరియంగ నప్పుడవమానము కీడు ధరి తియందునే 
యనువుననై న దప్పవు యధార్థము తానది యెట్టులన్న చో 
నినుమును గూర్చి యగ్నినలయింపదెనమ్మెట పెట్టు భాస్కరా 1” 
(7వ పద్యం) 
పె సామెత యొక్క భావాన్ని చెప్పేదే “ఇనుమువల్ణి అగ్నికి సమ్మె టపోట్లు” 
ఆనే సామెత 


మూర్గుడు, నీచుడు నజ్జనులతో కలిసి తిరిగినంత మ్మాతాన మంచివాళ్ల 
గుణాలు అలవడ నంటూ “గంధపు చెక్కలు మోసినంత మా(తాన దాని వాసన 
గాడిదకు ఆలవడదు కదా 1” ఆశ్లేపొకంలో తిరిగినంత మ్మాతొన ౭ెడ్డునకు దాని 
రుచి తెలియదు ఇదే భావాన్ని తెలియజెప్పే సామెత భాస్కర శతకంలో ఇలా 
చెప్పబడింది 


శఏడ్జె మనుష్ముడేమెటుగు నెన్నిదినంబులు గూడియుండినన్‌ 
దొడ్డగుణాఢ్యునందు గల తోరపువ ర్రనమెల్ల (దిజ్ఞబే 
ర్పడ్ణ వివేక రీతి, రుచిపాకము నాలుకగా కేఖుంగునే * 
తెడ్డడి కూరలో గలయ |దిమ్మరు చుండిననై న భాస్కరా 1” 
(21వ పద్యం) 


బలహీనులు మదంతో బలవంతుల్ని ఎదిరిస్తే (ప్రమాదం కలిగేది బల 
హీనుల'కే గాని బలవంతులకు కాదని విమర్శిస్తూ “పౌప్రేలు కొండను ఢీకొట్టినట్టు” 
అని (పజల న్యవవారంలోని సామెతను థొస్కరళతక కారుడిలా ఉపయోగించు 
కున్నాడు 


“తగిలి నుదంబుచే నెదిరి దన్నునెటుంగక దొడ్డవాన్‌తో 
జగగొనిపోరుటెల్ద నతిపావురుడై. చెడుటింతెగాక తా 
నెగడి జయింపనేరడది నిక్కము తప్పదు ధ్యాతి లోపలన్‌ 
దెగియొక కొండతో దగరు ఢీకొని తాకిననేమి భాస్కరా ! 
(60వ పద్యం) 
టనవంతునితో పగ బలహీనునికే ముష్సీని పౌచ్చరిస్తుంది ఫై సామెత, 


కొనపద విజ్ఞాన థోఠరణులు g§ 


“అల్పుడెపుడు పల్కు నాడంబరముగాను” అన్నట్టు ఆల్బబుద్ధి కలవాడు 
అధికంగా మాట్లాడితే సజ్జనుడు బుద్ధిమంతుడు తగినంతగా మాట్టాడుతాడనే 
సందర్భంలో “నిండుకుండ తొణకదు" అనే సామెకను చెప్పుకుంటారు. ఇదే 
సామెత థాన్క్మర శతకంలో యధాతథంగా |పయోగింసఎడింది, 


“వలుచని నీచమానవుడు పాటి దలంపక నిష్టురో కులం 

ఒబుకచు నుండుగాని మతి థాసురుడైన గుణ (పపూర్ణుడ 

ప్పలుకుల బల్కబోవడు నిబద్ధిగనెట్టన వేలికుండదా 

దొలకుచు నుండుగాని మటీ దొల్కునె నిండు ఘటంబు భొస్కరా | 
(64 వ పద్యం) 


చేమకూర వేంకటకవి ; 


కొందరు మంచినికోరి చేయబోతే దానివల్ల కూడా కష్టం కలుగుతుందని 
*మోఖానికి పోతే మొసలి యీడ్చుక పోయిందట" అనే సామెత చెబుతుంది? 
ఇదే సామెతను “విజయ విలాసంలో” చేమకూర వేంకటకవి “మోక్షమునకు 
బోవ మొసతెత్తుకొనిపోయె ననెడు వార్థ (8-48) అని ప్రయోగించాడు. 


“నడమం[తపు సిరికి నెత్తీమీద కండ్లు" అనీ సొమెత నడమర్శతపు సీరి 
వల్ల గర్వం 'పేరుగుతుందని చెబుతుంది ఈ సందర్భంలో విజయవిలాసక ర్త ! 


ఆ... నిక్కెడు నీల్లెడు విజైవీగెడున్‌ 
శ్షితినటుగా యొక్కొ కరికిన్నడు మంతపు గల్మికల్లినన్‌” (1284) 
అని అంటాడు 


ఎటూ తప్పించుకొని పోవుటకు వీలులేని సందర్భంలో “నంట యింటి 
కుందేలు” అనే సామెతను చెప్పుకుంటారు [వజబు ఇదే సామెత విజయవిలా 
సంలో “నంట యింటి కుందేలిడి యెందుబోగలదు” (1 -6) ఆని అయింది 


కొందరు పరస్పరమైన విరుద్ధ స్వభావం కలిగి ఉంటారు, ఎదుటివాశ్లేది 
మాట్లాడితే దానికీ వ్యతిరేకంగా మాట్టాడుతారు, అలాంటివాళ్ల నుద్దేశించి “యతి 
అంటే [వతి అనే సామెత పుట్టింది ఇలాంటి భావాన్ని వ్యక్తం చేసే సంద 
ర్భంలో చేమకూర వేంకటకవి (పయోగాన్ని చూడుడు , 


క్ర శిష్టసాపిత్యంలో 


“యూదా డన్నను మదనుడు 
కోదాడనువాడు బీగువు కొనసాగునొకో* అనే సామెతను [పయో 
గించాడు. [పజల వ్యవవారంలోని “ఈదాడం దే కోదాడన్నట్టు” ఆనే సామెతకు 
'పతిరూపకు పై పద్యషపాదం, 
ముద్దుపళని : “రాధికా స్వాంతనం"లో సామెతలు కూడా చోటుచేసు 
కున్నాయి, 
పరథ్యానంవల్ల పొరబాట్లు చేసేవాళ్ళు స్వభావాన్ని విమర్శిస్తూ “ఆత్త 
నెత్తిన చేతులు అంగడిలో కన్నులు” అనే సామెతను చెప్పుకుంటారు, ఇదే 
సామెతను కొద్ది మార్చుతో, 


*నందసుతుడు మున్ను నా మీద బేనుచే 

నొకటి సేయబోయి యొకటి సేయ 

నక్టమీద గన్నులంగటిపై కేతులాయె (8=28) అని చెప్ప 
బడింది 

ఆవనరం ఉన్నంతవరకు గౌరవించి అవసరం ఢీరాక అగౌర పర చేవాళ్ళ 

కృళఘ్నతొ స్యభావా న్నిబట్టి ఆనేక సామెతలు పుట్టాయి, “ఒడ్డు చేరాళ తెప్ప 
తగలేసినట్టు"గా [పవ ర్తించేవాష్టంటారు, గట్టు చేరాక ఎవరితోనూ, దేంతోనూ 
పని వుండదు, ఇదే భావాన్ని నక్తం చేసీ సందర్భంలో ముద్దుపళని కోగట్టుచేరి 
పుట్టివానికి బొమ్మ కట్టినట్టు” అనే సామెతను (పయోగించింది. 


“తగులుదాక మేళమగుపడ్డ దాళముల్‌ 
గాగజేసినట్టీ కాంతలింత 

గట్లు బేరినంత బుట్టివానికి బొమ్మ 

గట్టు సామ్యమాయెగదవె చెలియ” (8.80) 


అయ్యలరాజు నాకొయణకవి ; “హంసవింశతి లో జానపదులకు 
సంబంధించిన అనేకాంశాల్ని | పస్తావించడమేగాక సామెతలు కూడా అక్క. 
డక్కడ [(నమయోగింప బడ్డాయి, 

వ్యాఫారుల్నీ, వారి ధనసంపదను వర్ణించు సందర్భంలో నారాయణ 
కవి 


శ 


జానసద్‌ విజ్ఞాన ధోరణులు ర్ట 


శ కోటకి బడగెత్తుకొనియున్న డెక్కె ముల్‌ 

జెక్కుకే. వర్ధిల్లు బేరిినులు అంటూ “కోటికి బడగెత్తుకొన్న 'ిక్కె 
లట్ట” అనే సామెతను [పయోగింబాడు, పూర్వకొలంలో ధనవంతులై నవాళ్ళు 
తమ స్థితిని తెలియజెస్పట'కై కోటి రూపాయలు గలవాడై తే ఒక జెండాను తమ 
తమ ఇళ్ళపై ఎగురేవేసే వారట కానీ ఈ సామెతను మరో అర్థంలో ఇపుడు 
వాడుచున్నారు “కాసుకు గతిలేదు కోటికి సడగెత్రినాడు” ఆంటూ ళక్రిలేక 
సోయినా ఆడంబరాల క్రై ఆరాటపడే వాళ్ళను వీమర్శించి చెప్పుకుంటారు 


నిప్పుతొకిన కోతి ఇష్టం వచ్చినట్టు ఎరిగి గంతురేస్తుందని “హంస వింశలిలో” 


“నిలుచు చోటను నిలువక నిప్పు దొక్కు 
కోతి చందాన జతురాఖ్యుకుండు దిరుగు” (8=156) అని 
(ప్రయోగించాడు 


"ెటపాటి ఎల్జసార్యుడు , “మల్హ ఇళరి| త'లోని ఒక సీస పద్యంలో 
(పజల వ్యవహారంలో (పొచుర్యాన్ని పొందిన సామెళలన్నెంటినో (పయోగిం 
చాడు అసాధ్యమైన విషయాళ్ళి కూడా సాధ్యంచేయగల సామర్థం కలదని 
చెప్పే సామెతల్ని వాడొడు * 


“నేలకు నింగికీ నజయదాపలు వెట్టు 
చెలరేగి రోకటి జిగురుగోయ 
గడుబట్ట తలలు మోకాళ్ళను ముడివేయ 
గొనరక వడగండ్ల గుట్టగట్టు 
బూన్కిమై నంగచ్ళ బులిజున్సు అమ్మి ంచు 
నయమున జ టాతనారదీయ 
నొండొండ గొండలు గుండుగా దాకించు 
వదలకడు రేయి ఐగలుసేయు 


రూఢి మెజయంగ నిసుమున దాడు బేను 
3. ఇ 
తెక్కసయక చుక్కల తెక్కపెట్టు 
గాలి నొడిగట్టు మంచు గుందాల గొలచు 
మదనమాయా కళారాధన మదనసేన” (ద్వితీయ=పుట 84,86) 


98 ష్టసాహిత్యంలో 


మరో సందర్భంలో ధనగు ప్తుడు తనవద్ధ నుండి ఎవ్వరునూ ఏమీ సాధించ 
లేరంటూ తన పట్టుదలను వివరిస్తూ కొన్ని సామెతల్ని వరుసగా చెప్పాడు. 


“ఈగశై ఐలి యెన్నడు సీయకుందు 

పాముశకై బలివెట్టను [బతీభ తోడ 

గదిసి యెంగిలి చేతను గాకినేయ 

నెజయనాజాడ నెవ్వరు నెజటుగరోయి"" (ద్వితీయ ఎలీరీవ పుట) 
“రోకులు కొకులు"”, “లోకాన్ని మాయను మూకుడున్నదే ఆనే సామెతలు 
లోకంలోని జనులు మాట్టాడే మాటల్ని తెక్కచేయకూడ దంటాయి లోకానికి 
బదులు “చెరున' అనే పదాన్ని చేర్చి ఎజ్టనార్యుడు “చెరువు మాయను మూకుడు 
గలదే 2! (1వథమ-25 న పట) అని అంటాడు సొమెతలోని ఒక పదం 
స్థానంలో మరొక పదం రావడం (పజల వ్యవహారంలో కలదు 


ఆడిదము సూరకవి * “రామలింగేళ శతకంలో కొందరికి కొన్ని 
వస్తులు అనర్హం, అనవసరం అంటూ లోకళలో (ప్రచారం స్రొందిన సామెతల్ని 
అక సఠ్యంలో ఛొస్పించాడు 


“కోతికి జల్రారు కుళ్లాయి యేమిటికి 1 
విరజాజి పూదండ విధనశకేల? 

ముక్కిడి తొత్తుకు ముత్యంపు నత్తేల* 
యుద్ధమేటికి జాతకంధునకు * 

మాచకమ్మ కు నేం మౌ క్తికహోరంబు ? 
(కూరచిత్తునకు సద్గోష్టియేల 


మాట నిలకడ సుంకర మోటకేల 
చెవిటి వానికి సత్క_థా| శవణ మేల 
సరస కవితారసంబు ముష్కరుని శేల” (82 వ సద్యం) 


నీచులకు అధికారం లభించినా వాళ్ళ సహజమైన నీచ స్వభావాన్ని మాన 
రని తెలియజెప్పే సామెతల్ని (కింది ఫద్యంలో ఆడిదము సూరకవి పేర్చి 
నాడు, 


జొనపద్‌ ఏజ్ఞాన ధోరణులు 97 


అరద్ధోల్టిక్ర జల్లారు కుళ్ళాయిజెట్టిన 
గోళ్ళ [వక్కలుసేసి కుప్పబెట్టు 
కుక్కనందలములో గూర్చుండ బెట్టిన 
నెంగిలాకులు నాక నిలకునుజుకు 
దొడ్డపుట్టంబు దొత్తుకు గట్టబెట్టీన 
నదిపేగడ మటికల కగ్గపజచు 
జడిపెను మృదుళయ్య'పై జేర్సిన విడిచిబల్‌ 
'పెంటగుట్టల బవ్యళింపజూచుో (88న పద్యం) 
పె పద్యంలోని సామెతలన్ని జానపదుల వ్యవహారంలో ఉన్నాయి 


స్పష్టంగా తెలుస్తున్న విషయాన్ని తెలియఖెప్ప నవసరం లేదనే సంద 
రంలో 
*ముంజేతీ కంశణంబున కద్ద మేటికి 2 
*కంగేటి జుంటికి దాపయేల * 


“విథవకు దలసుష్ట వెదకనేం?” అనే సామెశల్ని |ప్రయోగిం 
భారు. (కకవ పథ్యం) 


మొదట పాొపకార్యాలు చేసి పిదప పుణ్యం కోసమై కొంత ఖర్చు 'పేడిలే 
చేసీన పోపొలు పోవని ఉచ్చరించే సామెతలు సీసపద్యంలో చక్కగా ఇమిడి 
పోయాయి, 


గోవధ గావించి గోరోజనంబు రో 
గార్తుల కొసగ బుణ్యాత్ము డౌనె? 
ఫలకాఖి బడమొ త్తి ఫలము లేటించి భూ 
సురుల కర్పించిన సుకృతియౌనె? 
నిండు తటాకంబు ఖండించి చేపలు 
మత్స్య భుక్కులకంప మాన్ముడౌనె? 
గుడిగొట్టి యిటికలు గూరిచి తులసితి 
న్నెణ రచించిన బుణ్యనిలయుడౌన? (70వ పద్యం) 


98 శిష్టసాహిత్యంలో 


ఆధునిక కవులు కూడా సామెతల్ని తమ తమ కావ్యాల్లో సందర్భాను 
గుణంగా ప్రయోగించడం జగింది మచ్చునకు ఒకటి రెండు కావ్యాల్లోని సామె 
తల్ని చూద్దాం, 

గడియారం 'వేంకటశేసశాశ్రీ ! _పజల్లో బాగా పచారం పొందిన 


పూరక వుల కావాిల్లో [(ప్రయోగింపబఒడివ సామెళల్ని ఎన్నింటినో శివభార తంలో 
చేరానబఢ్గాయి. గీతపధ్యాన్ని సామెతల మయం చేసిన తీరు చూడుడు 


"సాథ్రకదుపులేని నాతి; పేంచనికోతి 

మావటీడులేని మ త్తగజము 

గరిడిలేని సాము, దొర లేని రాజ్యము 

చెడునుగాగి యొరుల జెటుచుగాదే” 1-27 


శివభార తలలో (పయోగింపబడ్డ స్రావెతలు * 
ోవెణ్ణిముదిరి వేదాంతి గాకు” 
అప్పిల్టకాక్రీ యెలుంగునే ఏంటిజెన్బి” కే ఎటైర్ట్‌ 
“ఇన్ముతోగలియ వహ్నికి సమ్మెటపెట్టు దప్పునే *” 1686 
“దనకు మాలీన ధర్మ పథంబు మొదలు 
బెడ్డబేనము, తలమీజు శవము సుతికీ 


మించు రాగముో 1.88 
“తల్లికి నోచకున్న బినతల్లికి నోతురె?”* 1-61 
“పాసిపోయిన దక్కజపడదు” 1-567 
పాము పడగ నీడ బండెదవు” 1.62 
“ముండ్హపొదం లేదో మొగలిప్పవ్యో 1-74 
“ఆల దిప్పువాడె యస్టునుడుో 1.128 


“*యూపికిగలడదేని యుష్పుగిని యండగవచ్చుో 12289 
క ఇెక్కలు లేని పక్షి” 1 అబ్రిక్మీలై 


తొనపద విజ్ఞాన ధోరణులు 99 


“*వట్టినడెల్ల బంగారము” 2.818 
“కనులు చేడ్వడ గాటుక దిద్దటొప్పునే” శీ.56 
ెకాయకయి కొమ్మకు దప్పునె జాలరువ్యుటల్‌” 4-18 
గతజల "సీతుబంధనము కార్ణముగాదు” 4.88 


“ముల్లుమల్డు గొనిపుచ్చక కొట్టున గుమ్మి వైతురే” 4-88 


దుర్భాక రాజశేఖర శతావధాని :- “రాణ్యాపఠాప సింహచరిత”లో 
అనేకములై న జానపదుల సామెతల్ని సందర్భానుగుణంగాను, యధాతథంగాను, 
కొద్ది మార్చులతోడును (పయోగించాడు వీరి సామెతల ప్రయోగాన్ని గూర్చి 
పీరికలో శ్రీ చెళ్లపిళ్ల వెంకటకాన్ర్రీ గారు “సందర్భానుసారమ గ లోకోక్తులు 
మొదత్తై నవి కప్పలు తెప్పలుగా నుండి ఆంధ సరస్వతికి కొత్త భూషణముగా 
నున్నదో*ని కొనియాకిరి (పుట 10) వీరు (మోగించిన సామెతలు |కీరడ్రి 
విధంగా ఉన్నాయి 


“మసళ్ల పండువది మ.ందై యున్న దిగ 188 
“ఎవరికివారే రపమునాతీకే 1,90 
“గోదచుట్టుపి రోకటిపోటు" 1§7 
“చుక్క తెగిపడ్డ శై వడి” 1.94 
“ోసింగపుం గొదమ వీధానో 1-95 
“పెదవి దాటిన పల్లు” 1-269 
“కొజవితో దలగోకిన యట్టులుండదే” 1.290 
“కాతకును దగ్గన్‌ నేర్పు ధీశాలివౌ” 1-296 
తల్లి జంపువానికి పినతల్లి చేతులు గణింపడు" 1-861 
"కొంగు పసిడివోత” 1-888 
“పిల్లికిన్‌ జ్యరమనంగా జెట్టి” 251 
“నుంజేతిమణి జూడయద్గమేల” 2.62 


*కుడునబోయి కూతల రుచియడుగనేల” 2.62 


100 శిష్టసాహిత్యంలో 


శోలేకిషయి దూకుసీంగంబు" 2.2880 
“కడుపులో జల్లయిటునటు కదలకుండ” 2.282 
“తాబెడ్డ కోతి వనమంత చెజచునన్‌” 2.802 
“కని నప్పలి యట్టులేగిరి” 8.10 
“కుమ్మ రికేడన్‌ గుది కొక్క_నాడు” 8-289 
“పిల్లి చెరలాటమాడునట్టు” 8.294 
“ముందున్నది ముసళ్ళపండువు” 4-80 
“*పాలపడిన విషమట్టు” 4.817 
“కంటిలో బడిన ముట్బనటు” 4.817 


శిష్ట సాహీత్యంలో జానపదుల సామతలెట్టు సందర్భానుగుణం గా (వయో 
గించబడ్డాయో సాధ్యమైనంతవరకు పరిశీలించడం జరిగింది 


ఫొడుపు కథలు 


మానవునికి వినోదంతోపాటు విజ్ఞానాన్ని కలిగించేవి పొడుపు కథలు, 
పొడ్తుపు కథనే కాస్త్రమనీ, మారుకథ అనీ అంటారు “ఇచ్చుకత విచ్చుకత, విప్ప 
కత, అడ్డ కత, అడ్డుఃత, ఒడ్డుకత అనే చేళ్ణ కూడా (ప్రచారంలో ఉన్నాయి"! 


పొడుపు కథనే ఆంగ్లంలో Riddles అని, కన్నడంలో ఒగటు, ఒగటిన 
కధె అసీ, తమిళంలో విడుకతై అని ఆంటారు 


జీవితంలో సమస్యల్ని విడగొట్టడానికి మనిషి చేసే ప్రయత్నమే వీటికి 
(ప్రేరణ అని ఆర్వీయన్‌ సుందరంగారి అభి పాయం, 


“పొడుచుట, విప్పుటలో ఆనందమును వెల్లివిరయించునవి పొడుపు కథ 
లనీ” థ్రీ నదుమారి గంగాధరంగారు, “శాస్త్రర్థమెంత కరినమో దీనిని విడ 
దీయట యంతకష్టమని కాబోలు పొడుపు కథలకు శాస్త్రములని సేవ వచ్చెననీ” 
డాక్టరు బీ రామరాజుగారు అన్నారని; శ్రీ ఆర్వీయస్‌ సుందరంగారు పేరా 
నిర, 


“Riddles are questlens that are framed with the put- 
pose af confusing or 168000 the wits 01 those who do not 
know the answer’, 


పొడుపు కథల (ప్రస్తావన తెలుగు శష్టసాపాక్ళంలో అక్కడక్క్టాడ కని 
పిస్తుంది, పొడుపు కథను భోకకథా, _్రహేళికా అంటారని శ్రీనాథుడు 'శవర్మాతి 
మాహత్మం'లో (ప్రస్తావించాడు 





1. అంధుల జానపద విజ్ఞానం, పుట 187 ఆం వసా అ 1988 
2 ఆం్యధుల జొనపద విజ్ఞానం పుట 196 ఆం|ససాఆ, 1988 
8, ఆం[ధుల జానపద విజ్ఞానం, పుట 19% ఆం [వ సొఅ 1988 
4, Falk Lore and Folklife, Richard M. Dorson (Ed.) P. 130 


102 శష్టసాహి త గంలో 


“ఒక కొంత) ప్రొద్దు లోకకథా |పహే?ికా 
బిందుమక్యాదుం బిచ్చలించు” (2.87) 


ఎెట్టిన : అంధ మహోఖభారతఎలో పొడుపుకథా లక్షణాలు గల పద్యాలు 
యక్ష] పశ్నల ఘట్టంలో కలవు యక్షుడు వేసే |పళ్నలకు ధర్మరాజు సమా 
ధానాలు పొడుపుకథా పద్ధతిలోనే సాగినట్లు కన్పిస్తాయి ః 
యముడు వేసిన ప్రశ్న 
దినకరు నెయ్యది నడుపును 
దినకరునెవ్వారు గొలిచి తిరుగుదురడ్డే 


వుని యస్తమించు పేమిటి 
ననఘ తదాధార భూతమదియెయ్యదియో (7.422) 


పె (పశ్నలకు ధర్మజుని సమాధానం ఇలా ఉన్నది 
“అనిన ధర్మ జుడిట్టను' నబ్బహితుని 
నడుపు (బహ్మంబు సురకోటి నడచు గొలిచి 
ధర్ముచే నస్తమితుడగు దపనుడమ్మ 
హాత్ము నకు సత్యమాధార మండ్రుబుధులు (7-428) 


నురలా యత్సుని |పళ్న 
ఏమిట ళో తియడనజను 
నేమిట గడు మహిమవడయు నిమ్ము గబురుషుం 
డేమిట సపోయయుతుడగు 
నేమిట నగుబుద్ధిమంతు డేర్చడ జెప్పుసూ (7-428) 


ధర్మజుని సమాథానం, 
[శ్రతమువలన (శో తియడిగు 
నతుల తపోయు క్తిగడు మహ త్ర్మము వడయుగ్‌ 
ధృతిచే ససాోయయుతుడగు 
నతికయముగ బుద్ధినుంతుడగు బుధసేవన్‌ (7-427) 


జొసపద్‌ విజ్ఞాన ధోరణులు 


108 
యమృశి (వశ 
ఏమి కతమున ఖూదేవు డెసగుదేవ 
ఖావమున నాతనికి సాధుభావమెవ్వి 
ధమున నగు నపాధుత్వమె ధ్రానజెందు 
మానుషుండగు నాతడేవాన జెప్పమ (7-429) 


ధర్మజుని సమాధానం 
"అనవుడు ధర్మజుం డనిమె నధ్యయనంబుస దేవభావముం 
గను నవనీసుపర్వు డధిక (వళశీ ఈ సాధుభావ నూ 
తనికి విశష్ణవృ త్రి దిగ్మదావి యసాధువనంగ నుండు శౌ 
చనియతి లేక మృత్యుభయ సంగతి నాతడు మానుమండగున్‌ో 
(7-480) 
యతడు “జీవన్మ్పతు డెట్టివాడని” (పశ్నింపగా, ధర్మరాజు “డేవాతిఢి 
పికృభృత్యజనావళులకు నిడక కుడుచునతడ”ని (= 48 ) సమాధానం 
చెప్పెను, 


మరియు యళుడు ధర్మరాజు నిట్లు |పక్నిందెను * 
శపిసి మగుడంగ వాడు పృధిఏపతి జూచి ధర్మితికంటె వే 
కసనయగుదాని, నాకసముకంటె గడుం బొడవైనదాని, గొ 
డ్పునకు నెక్కుడై జవము ఫౌంపీరి వోయెడు దానిబూరికం 
'చెళు దజవైన దానిని ఘటింపగ జెప్పుము నాకు నావుడున్‌ ” 
(7-482) 


ధర్మరాజు సమాధానమిట్టున్నది , 
శల్లి వేగు సువ్వె ధరజింంటెను, నొక 
సంబు కంటి బొడవు జనకుడరయ 
గాడ్చుకం టె మనసు గడశిఘగకి, తృణో 
త్కరముకంటె జింతగరము తణచు (/-38ిక) 


104 కీష్టసాహిత్యంలో 


యతడు వేసిన తర్వాతి (పళ్నలు ఇలా ఉన్నాయి 
“మొనసి నిద్రించియను గన్ను మూయదెద్ది, 
పుట్టియను జేతనత్వంబు బొరయదెడ్డి 
యరయ రూపుగల్లి య హృదయంబులేని 
దెద్ది వేగంబు కతమున నెద్దివొలుచు” (7-486) 


ఈ పద్యం ఆచ్చమైన పొడుపు కథలతో నిండి ఉండగా వాటిని విప్పుచు 
ధర్మరాజు చెప్పిన సమాధానము ఇలా ఉంది 
“అనిన గన్నుమూయదు సుప్త్రమయ్యు మీను 
పుట్టియను (గుడ్డు చేతనం బొరయకుండు 
హృదయ రహితంబు రారూప మేణురయను 
కతన వర్తించు ననిబెస్పె గౌరవుండుో (7-487) 
యతని నరో ప్రశ్న. 
“*ఎయ్యది ధర్మువునకు గుదు 
కెయ్యది య్మాకయము గీంర్తికి మ్మ గుమార్గం 
వెయ్యది సురలోకమునకు 
నెయ్యది సుఖములకు నిక్కమేర్పడ జఇెప్పమా” (7.489) 
ధర్మరాజు సనూధానం 
“*అమరగ దాష్షీణ్యము ధ 
ర్మముశకు గుదురండ్రు కీ రిమసిమ నెలవుదా 
నము సత్యము సురప్పరి మా 
ర్లము శీలము సంశయము సుఖంబుల కెల్లన్‌” (7-441) 
యతుడు వేసిన ఇంకో ప్రశ్న 
“నరునకు నాత్మయెవ్వడు ఘనంబుగ దై వికమైన చుట్టమె 
వ్యరతనికిం దదీయ మగువ ర్తనమేమిట నిర్వహించు భూ 
వర యతడేమి పూని యనపద్యత బొందు నెటుంగ జెప్పుమీ 
వరుదుగ నన్న” (7.448) 


జానపద విజ్ఞాన ధోరణులు 108 


ధర్మరాజు సమాధానం చెప్పిన విధం 
“అత్మ జుడు సువ్వె పురుషుశ కాత్మ యయ్యె 
నాతనికి భార దైవికమైన చుట్ట 
మతని జీవిక పర్షన్యుకతన జెల్లు 
నతడు దానము గొనియాడి యతిశయిల్లు (7.444) 


ధర్మ జుని సమాధానం విన్న యతుకు మరలా బూ (పక్నించాడు 
“ఆనవిని మేటిధర్మ మగునట్టిది యయ్యది యెట్టిదెవ్పుడున్‌ 
గునియగ బండియుండు విదితంబుగ నెయ్యది న్నిగహించినం 
దనరు [బమోదసిద్ధి నియతంబుగ నెన్వరితోడి సంధి యెం 
దుకు వికలంబుగాదు" (7-445) 


పై (పశ్నలకు ధర్మ రాజు సమాధానం ఇలా ఉంది 


“నిను మహింస మేటి యన(జను ధర్మంబు 

యోగకర్మ మెపుడు నమర (బండి 

యుండు మనసు (కొవ్వు ఖంగీంపగామోద 

మెసగు సుజన సంధి యెడలదెందు" (7-4 47) 


యతడు వేసిన (హో 
లోకమున కెయ్యదియు దిక్కు. 
జలమునన్నము నెద్దాన సంభవించు 
విషమనంగ నెయ్యది (శొద్ధవిధికినెడ్ది 
సమయ మనిన (7-449) 


ధర్మ రాజు చెప్పిన సమాధానం 
సజ్ఞనులు దిక్కుసూవె యీ సర్వమునకు 
నథము ధరణియు జఆము నన్నమ్మునుద్భి 
వించు నెలవులు విషమగు వ్మిపధనము 
లనఘ (గౌద్ధకాలము (వాహ్మ ణాగమంబు" (7.449) 


పైవన్నియ కూడా (ప్రశ్నోత్తర రూసంలో ఉండే పొడుపు కథలని చెప్ప 
వచ్చు, 


106 శిష్టసాహిత్యంలో 


రెంగనాథ రామాయణంలో బాలకాండంలోని అవతారికలో తా_త్తికొర్థం 
తో కూడీనది, సంక్యావాచక సంవే కాల్చి యిముడ్నుకొన్న పొడుపుపద్యం కలదు 
“ముగి రెంట బెరయక మూటనేర్పడక 
తగనాలుగింఓను దావుగై కొనక 
ఐవింటికాదియై అటీషిగడచి 
యాడి”నాదియె అమరినరేవు” 


ఇందుకో 'రెండు' అనగా సుఖదుఃఖాల్లా.టి ద్యంద్వాలనీ 
“మూడు” టి సణాలనీ 
“నాలుగు! ధర్మార్థ కామమోక్షాలయిన పురుషార్థాలనీ 
“ఐదు' పంచభూతాలనీ 
“ఆరు” అరిషడ్వర్గ మనీ భావం 
2, 8, 4 5, 6 సంఖృల్లోని నంకేతాల్లో తాత్వికార్థాన్ని దాచుకున్న పొడుపు 
కథయని చెప్పవచ్చును, 
వేమన పేరుతో ఉన్న పద్యాల్లో, వేమన పద్యాలే ఆని ప్రచారంలో 
ఉన్న పొడుపుకథల్ణాంటి పద్యాల్లో వేదాంత సంబంధాలు కలపని చెప్పవచ్చు , 
“పజలెయుగ _బదుకు బట్టభదుడుగాడు 
పై గిరీఏముండు |బహ్మా గాడు 
ఓగుదెలిసి పలుకు యోగీశ్యరుడు గాడు 
అట్టివాని దెలియనగునే వేమా” (94 పుట. 691) 
(1తొచుపామ) అని అర్థం, 


ోగరణంబులు పదితోకలు 

సరగంగా మూడుతలలు బైటనె తిరుగున్‌ 

చరభూమి ళల్లడిల్లగ 

నిరవొందగదీని తెలియనీపడు చేనూ” (84 పుట, 690) 


(నాగలిదున్నుట) అని భావం, 
ఇలాంటీ ఉదాపోరణలు కన్సిస్తోయి. 


జానపద విజ్ఞాన ధోరణులు 107 


బూరెల సత్యనారాయణ కృతమని (వసిద్ధి పొందిన “కిరుమలేశ' శతకం 
లోని పద్యాలు కొన్ని సమశ్యలతోకూడిన పొడుపు కథల్దా ఉంటాయి 


“కుతీక నలుపుగాని శితికంధరుడుగాడు 

పాముకొదు నెబిలి పక్నిగాదు 

గంతులిడుచు, నడచు ని కఫప్పయుగాదు 

దీని భావమేమి తిరుమలేళ 1” 
(ఊరపిచ్చుక) అని భావం (డా అర్వియర్‌ సుందరంగారు అంధుల జాన 
పద విజ్ఞానంలో ఉదాహరించారు.) 


డా॥ కసిరెడ్డి వెంకటరెడ్డిగారు తమ సిద్ధాంత (గంథంలో ఉదాహారించి 
నది, 


తలయు తోకనుండు పలుకనాలుక లేదు 

కండ్లు గలవుగాని కానరావు 

వట్టిచాడ నందు ప్రాణమే యుండదు 

దీని భావమేమి తీరుమలేళ ! (పుట. 22) 


(పాము కుబుసము) అని భావం 


జానపద కళలు 


కళలు అరవైనాలుగు అని పేర్కొన్నా వాటి సంఖ్య అంతకు మించి 
పోయిందని చెప్పవచ్చు “మానవుని సౌందర్య పిపానయు, సుఖతృష్టయు 
ఎక్కువైన కొలదియు, ఆ సిద్ధికె అతడు కల్పించుకొను సొకర్యములన్నియ 
కళలే యెనవి కొన్సన నేజి మానవ (పపంచమున కళావిద్యా సంఖ్యలను నియ 
తముగా చెప్పుట సాధ్యముకాదు” ఆని శ్రీ పింగ$ లక్ష్మీ కాంతం గారు అభి 
(సాయపడ్డారు జానపద కళలు అన్నప్పుడు సంగీత, నృత్య రూపకొల్ని మూడిం 
టినే చాలా మంది పరిశోధకులు, పండితులు పేర్కొనడం జరిగింది, అయితే ఈ 
మూడింటికి ఇతర జానపద కళలకు అవినాభావ సంబంధం ఉంటే ఉండొచ్చు, 
కానీ జానపద కళలన్నపుడు (ప్రధానంగా పై మూడింటినే చెప్పుకోవడం కలదు. 
డాక్టర్‌ ఆర్కీచన్‌ సుందరంగారు జానపద కళల్ని “సంగీతం, నృత్యం, రూప 
కం” అని మూడు (ప్రధాన భాగాలుగా విభజించారు. బయలాటలు, దొమ్మ 
రాటలు, వీధిభాగవతాలు, తోల బొమ్మ లాటలు మొదకై నవి రూపకాలుగా పేర్ణొన్నా 
వీటిని నృత్యాల | క్రిందికి చేర్చే అవకాశం కూడా కలదు పైన పేర్కొన్న రూప 
అల్లో సంగీతం, నృత్యం, సంభాషణలు కలిసి ఉండటం వల్లి కేవలం రూప 
కాలుగానే కాక మిశ్ర కళలని పేర్కొంటూ అవసరమైనచోట కొందరు నృత్య 
కళ (కింద చేర్చారు. (పస్తుళ అధ్యాయంలో నృత్యకళను గూర్చి చర్చించుట 
(ప్రధానాంశం 


తెలుగు సాహిత్యంలో నన్నయ, పాల్కురికి సోమన, నన్నెచోడుడు, 
తిక్కన, నాచన సోమక, శ్రీనాథుడు, వల్పభరాయడు, గౌరన, పెదపాటి వ్యరన, 
థ్రీకృష్ణదేనరాయలు, తరిగొప్పుల మలిన రాయసం వెంకటపతి, రఘునాథ 
రాయలు, కంకంటి పాపరాజు, కనుపర్తి అబ్బ మామాత్యుడు, అయ్యలరాజు నారా 
యణక్షవి, మారద వెంకయ్య మొదలైన కవులు తమ కాలంనొటి నృత్యార్ని, 
నృత్యభంగిమళ్ని (పస్తావించడం జరిగింది 








1 సొహిత్య శిల్చస మీక, పుట 16, క్వాలిటీ [ప్రచురణ 1981 
2 ఆం ధుల జానపద విజ్ఞానం, పట, 441. ఆం.|ప,సాొ,అకౌడ మి 1988 


జానపద విజ్ఞాన ధోరణులు 108 


నన్నయభట్టు : ఆదిక వియెన నన్నయ గిరిజన. ల్లో కన్నించే (పసిద్ధ 
మైన కొండపూజను వర్టించాడు శ్రీకృష్ణుని సమక్షంలో పొరజనులందరూ 
కై వతకొ| దిని పూజించుటకై వెళారు. పుఠజన అందరు నస్త్రళూవషణాల్ని అలంక 
రించుకొని మృదంగ, వేణు, కాహళ, పటహాది వాధ్యధ్యనులు మోగుళుండగా 
ఆటలాడుచూ, పాఓలు పాడుచూ వెళ్లారట * 


“సొలుపుగ బూసి గట్టితో భూరి విభూతీ (పకాశితంబుగా 
గలయగదత్పు రీ జనులు కొంస్యమృదంగ ముకుందవేణుకో 
హళిపలు వాద్యముల్‌ చెలగనాటలు బాటలు నొప్పనెల్ల వా 
రోలు ఇని చేసీ రర్చనల్‌ కైవత కోదికి నుత్సవంబుతోన్‌ గొ 


జొనపద నృత్యకళను రంగరించుకొన్న పద్యమిది గిరిజన నృత్యాల్లో కొండను 
పూజించి నృత్యం జేయడం గిరిజన సంస్కృతికి నిదర్శనం 


పండుగ దినాల్లోనూ, ఉత్సవ సమయాల్లోనూ గిరిజనులు సురాపానంచేసీ 
జడీపాడుతుంటారు జానపడుఎ జాతరలో కూడా తాగి నృత్యం చేయడం సాధార 
ఇంగా కనిఫిస్తుంది యాదవులు మధువును సేవించి, ఆడిఫాడటం నన్నయ భార 
తంలో కన్పిస్తుంది ; 


“గ ర్రచయగ్మముల్‌ గదలగొమ్ముడు అందుల పృష్పముల్‌ సయిం 
దోరగని దాగబంధు నితతుల్‌ చెదరన్‌ నుదిరా మదంబునం 
బరవకలయ్య నింపేనగ బాడుచు దాళమ.గూడ మెట్టుచుం 
దరణియలొప్పనాడిరి మదంబున దమ్ముజనా+ మెచ్చగన్‌్ళో 


నన్నెచోడుడు ! “కుమార సంభవం'లో కణరన్రీలు కల్దుతాగిన 
మత్తులో గొడుగీతాల్ని పొడుచు ఆడుచున్నారనీ, లాస్యనృత్యాన్ని చేస్తున్నారనీ 
వర్దించాడు పార్వతి తపస్సు చేయటకై అడవికి వెళ్లగా *చట ఒకచోట మద్య 
పాన మత్తులె పాటల్ని పాడుతూ ఆడుచున్న శబర స్త్రీలను చూచిందట 

"కీణిక కల్లు దావి మదసింధుర గొమిను లన్ని కేటియల్‌ 

వాజుచు గౌడుగీకములు వాడుచు వాల్పుగ | గాలియాడుచున్‌ 


8 ఆంధ మహాభారతం ఆది 68=]'4 
4 ఆంధ మహాభారతం అది, 8-17 


110 శిష్టసాపొత్యంలో 


గోజడ మాడచున్‌ ఖతులకున్‌ వళవర్తులుగాక మేరక్షన్‌ 
మీఖులో వన్నెకాంతలు రమింతురు తద్విపినాంతరంబునన్‌* 


మరో సందర్భంలో కాముక కామినీ జనుల రతిలీలల్ని వర్ణించే సంటథ 
ర్భంలో లాస్యనృళ్యాన్ని పేర్కొనడం జరిగింది 


ోగళనాదంబులు మంజుగానములుగా గాంచలసతి,.ంకీణీ 
కలనాదంబులు హృద్యవాద్యములుగా గాంతోరు వీరోన్నత 
స్థం రంగమ్ముల గాముడన్నటక డోజంగూడ నొడింపగా 
లలనా పా[తములాడి రొప్పరతి లీలా లాస్యలోలాస్యలై గొ 
నృత్యం లాస్యం, తాండవం అని రెండు నిధాలు పురుమలు చేసేది 
తొండవమైతే స్రీలు చేసే నృత్యాన్ని లాన్యం అంటారు. నన్నెచోకుడు శబర 
కామినుల నృత్యాన్ని లాస్యం ఆని ఫేర్కానడం బొచిత్యవంతంగా ఉంథని 
చెప్పవద్చు 
పాల్కురికి సోమన ; సోమనాథుడు తన (గంథాల్లో జానపద కళల్ని 
ఎన్నింటినో (ప్రస్తావించాడు దేశనృళ్యాల్ని [ప్రవేశపెట్టిన ఘనత సోమనాథునికే 
దక్కిందని చెప్పిన అతికయా క్తీకొదు, సోమనాథుడు కోలోటం, గొండ్లీ, (పేరణి, 
(పేంఖణం, కుంభం, యక్షగానం, తోలుబొమ్మలాట మొదకై న నృక్యాల్ని, 
దేశిన్సత నడకల్ని, పక్షుల్ని, జంతువుల్ని అనుకరించిళేసీ వివిధ నృత్యాల్ని 
వివిధ సందర్భాల్లో | పస్తావించాడు, 
పండితారాధ్య చరితం ; మహిమ |[వకరణంలో “ధన శేళ్వుర చరిత 
కథనము'న భక్తులందరూ భ కి సమ్మగత మెరయ ఆనంద శంకర గీతాల్ని 
పాడుచు శినలీలల్ని నృత్యంచేసి (ప్రదర్శిస్తున్నారని వర్ణించాడు 
“ఆనందగీతంబులర్థి బాడుచు 1 
వానంద లీలల నలరియాడుచును 


5 కుమార సంభవం. 6=కీక్‌ ఆం (వ సాహిత్య అకొడమి 1968 
6 కుమార సంభవం 8=1080 ఆం,[[పం సాహిత్య ఆకొడమి 1968 


జానపద విజ్ఞాన ధోరణులు 111 


శంకర గితమల్‌ నరనభాడుచు 
శంకర లీల జతులకాడుచు”, 


శివానంద, శంకరలీలలు శ్రీకృష్ణ లీలల్దాంటి జానపద నృత్యాలయి ఉండొచ్చు 


“వాద పకఠరణంిలోనూ థిక్తులు పొఓలు పొడుచు ఆడారని చెప్పబడింది 
“వరతపోనిష్టకు వ్యాఘపాదునకు 
నరుధొంద గిరుణించి యాడిడునాడు 
గడునర్థి గుండయ్య కడవలు వరుస 
నడరు వాద్యము జతికొడెడునాడుగో 
"నక్షత్ర పర్వతారోహణము'న సోపానాల్ని ఎక్కుతూ భక్తులందరూ పాటలు 
పొడుత్తూ చిందులువేస్తూ నడచుచున్నారని [కింది పాదాలు వెల్టడి చేస్తాయి ! 


*గనుకని పాఓలుగట్టి పాడుచు 

జనిజని చిందులు జతుఒకొడుచు”ొ 
ఖథురియ, 

యనుచు జీందులువెట్టి యాడుచు బొడు 

చును నెల్లివరున యత్ఫుకతనేతేర గొ 


'పర్మత్మపకరణం'లో శివర్యాతి ఉత్సవాల సమయంలో భక్తులత్యంత 
ఉత్సాహంతో జయమోషలు చేస్తూ ఆడుతూ పాడుతూ వస్తున్నారని వశ్ణించిన 
ఘట్టంలో విందులు, కోడంగియాటలు పే5ణి, బహునాటకను.లు, బహురూపములుః 
వెడ్డంగం, బొమ్మ లాఓలు మొదలై న నృత్యాల్ని (పస్తావించడం జరిగింది * 


ోజప్పట్టు వెట్టంగ జక్కనలేచి 
యప్పాట వెడయాట లాడెడువారు 


7 పండితారాధ్య చర్మితం, పుట 176 ఆంధ ప్మతికా ము[దశాల 1989 
8. పండితారాధ్య చరితం పుట 1704 ఆంధ ష్మత్రికా మద కాల 1689 
9 పండితారాధ్య చరితం పుట 700 ఆంధ స్మతికా ముదశాల 1989 
10. పండితారాధ్య చరితం పుట 869 ఆం[ధ ష్య తికా ముుధకాల 1989 


118 


శ సాహిత్యంలో 


వేడుకతో జిందులాడంగ నుబ్బి 

కోడంగి యాటలగునిసెకువారు 
ఎన్నని నిజధేశభాషల జతుల 
కన్నికోడం గాట లాడెడువారు 
(భమరముల్‌ సొళముల్‌ బయకముల్‌ మెజసీ 
రమణ బంచాసి పేరణి యాడువారు 
(బమథ పురాతన పటు చర్మితములు 
[(గమమొంద పహునాటకము లాడువారు 
లభితాంగ రసకళాలంకార రేఖ 

లలనడ బహురూపము లాడెడువారు 
గఠణముల్‌ షమెరవణుల్‌ గతులు జ[తములు 
నరుదుగ వెడ్డంగ మాడెడువారు 
నకురాంగనలు దివి నాడెడుమాడ్కి 
నమరంగ గడలకై నొడెడువారు 
నావియద్గ తి బత్తులాడెడు నట్టి 
భావన్యమోకుల పై నొడువారు 

భారతొది కథల కీరమతటుగుల 

నారంగ వోమ్మల నాడించువాడ 

గడు నద్భుతంబుగ గంబసూ(తంబు 
లడరంగ బొమ్మ లనాడించువారు 

నొదోట గంధర్యయక్ష విద్యాధ 

రాదులై పాడెడు నాడెడువారు 

వివిధ (బచ్చన్నవేషముల్‌ డాల్చి 
యధికోత్ససము దులుకాడనట్టాడు” 


భరతళాస్త్ర లక్షణాల్ని తెలుపు సందర్భంలో భక్తులు కేయుచున్న వివిధ నడ 
కలు వివరంగా పేర్కొనబడ్డాయి 


సహజమైన తనుగతిస్వర పంచకములు 
బటురసొలంకొర భావముల్‌ దనర 


11. పండితారాధ్య చరితం పుటలు 484, 485, 486 


జానపద విజ్ఞాన ధోరణులు 118 


స్ఫుటవాద్య తాళసంకుటన నుటిల్డ 
దనుపాద శుట్టన దనరు ద్దబన 

లను నటించుచు నందియల్‌ గదల్బుచు 
నోహో 1! యనుచు లాసమను నయించుచును 
జతులు వాడుచు దాళగతుల కొడుచును 
(గతుల గూడుచు నేల దొక్క. నోడుచును 
వీగుచు కరణికల్‌ వి స్తరించుచును 
లోగుచు దంతావశుల్‌ నటింపుచును 
బొబ్బలు వొడుచుచు బొంగియార్చుచును 
గుబ్బన లేచుచు గునిసియాడుచును 
జాలుమ జంగలు సాపుదు మంది 
నూణించుచును మొగంబోఅపుచ్చు చున్న 
జంక జూపుచు బయల్‌ సప్పరించుచున్న 
జంకల డిచికొనుచు శంకరుబాడు 

చును నుజుకుచు (గేప్ట సూపుచు బన్ని 
కొనుచు గంతులువై చుచును మణికట్టు 
పడమటీంచుచు | కేస్ర వీడికిలించుచును 
నోడలడంచుచు నుళం టొగ్గుచు వీపు 
విణీచికొనచు బురివిచ్చుచు మోము 
బొఆడువుచ్చుచు భుజంబులు బవియచుకు 
(మోకాష్ట దొడలును ముగివజచుచును 
గూకటి గిలుపుచు గోకటించుచును 
మూతులు నలుపుచు మురుకటింపుచును 
(మోతకు నుబ్బుచు మురియుచు జనుచు 
మిన్నక చూచుచు మెడవిర్చికొనుచు 
గన్నులార్నుచు జెవుల్‌ గత్తిరాచుచును 
వెళ్వెఅలాడుచు వెక్కిరించుచును 
గవ్వదండల యందు గతులు వుచ్చుచును 
బొమలె త్తి వైచుచు బుగ్గరించుచును 


114 


శవ సాహిత్యంలో 


చమకించి దాటుకు దండలిచ్చుచును 
గొంకుఛు వడకుచు గొసరుచు మూడు 
వంకలబోపుచు శంకించు కొనుచు 
అరుజే | వేయచు బకపకనగుచు 

గళ ముబ్బుచును జొల్లు గా ఖీ ఎకొనుచు 
సరసంబులాడుచు జప్పటలిడ్రుళు 

విర సంబులాడచు విజ్ఞవీగుచును 
నొగ్జోలగంబులో నొఅసి తిర్గుచును 
నడ్గంబు (దికటంబు నని బవాడుచును 
మరగాళ్ల నడచుచు మట్టిగాళ్లగుచు 
నొరుగాళ్ళ నడచుచు ధర ణీగొంతుగొనుచు 
(మోకాళ్ల నడచుళు మొగినేలగాట్ట 
బాకచు-డ నెగసి తటుకన ఛషచు 
గూర్చుండి నడచుచు గుప్పించి యభట 
నొర్ముచు మైటము లందందవై గుచు 
నుఠమున నడచిళు నొడికీరి జనుథు 
థరబొరలుకు సమద్దతికేచి చనుళు 
నుర్వ్మిదిప్పటమున నోళ వేల యిడియ 
గుర్వుగా దిరుగుచు గుర్చించుకొనుగు 
గరతలంవాని శ ఘ్రను సారియట్టు 

ధర దిరుగుచు దెనల్‌ దన్ని సిల్చుచును 
తిరుగుచు వెలిదన్ని తివుట నిల్బుచును” అంటూ దేశి నృత్య 


తీశుల్ని పేర్కొనడమేగాక భక్తువ పక్షుర్ని, జంతువుల్ని అనుకరిస్తూ చేసిన 
నృత్యపద్ధల్ని కూడా [పస్తావించాడు 


ోనమిలియ బోలే నున ఎలి నటించుచును 
(భమర ంబు _యినుదా బరీఘటిణ చుచును 
జింకయు బోలి ఒను౪ కుల్కుచును 

గల హంసయును జోతె గతులనేర్చుచును 
నిలకృుగమట్టిరిమిరిమి చూచుభును 


జొనవద విజ్ఞాన ధోరణులు 115 


గండుగోయిలవోలె గడగికూయ చును 
వెండి కోతియబోతె వికృతి సేయచును 
నొలజేడ.ను బోలె నటయిటసన చు 
గోలికాడునుబోతె గోర్మేన గొనచు 
మదగజంబును బోలె మాయు మలయచును 
టొడలి వ్యాఘంబట్ట పొటీ నులియచును 
గేసరివోలె లంఘించి పట్టచును 
మాసటీడును బోలె మడ్జివెట్టుచును 
మహిభుజంగము వోతి మలకలుగొనచు 
విహంగంబు |కియ నథోవీధిని జనరు 


మరియు శిపలీలల్బి |పదర్శిస్తూ భక్తుఎ నృత్యం శేశారట | 
“మాయలేని పురారిమాడ్కి_ నొప్పుచుసు 
బురములు గాల్చిన పోల్కియాడుచును 
మరుజిజువుచ్చి న మాడ్కినాడుచును 
సద్షికర్థమిచ్చిన రంరమాడ చును 
యతుల గొల్వగనున్న యందమాడ లను 
నంధకాసురు మదంబడచుటాడు చును 
గంధ గజాసురుగడ ప టొడుచును 
జన్నంబు (దుంచిన చొళనోడుచును 
వెన్నుండు గన్నిచ్చువేళ నాడుచుకు 
గరళంబు దాల్చిన కరణియాడ.చును 
సకినజుతల గొన్న సరణియాడుచుకు 
వెండియు భవు బహువిధ చరి|తముల 
ఖండితగతీ నాటకంబు లాడుచు 
భృంగియు నభిమత |పతిమ ర్త్యంబు 
భృంగులలో దాను భృంగియై యాడ” 


18, పండితారాధ్య చరితం పుటలు 487 = 442, 
19. పండితారాధ్య చరితం పృటలు 442, 448 


తు 





118 శిష్టసాహిత్యంలో 


బసనప్పరొణ౦ | బసవేళరుని "పెండ్లి సందర్భంలో శివభక్తులు 
కోలాటం, గొండి, సేకణి నృ త్యాల్ని (పదర్శింళారటి, 


శకోలాటమును వాత గొండ్లి పేరణియ 
గేశిక జోకయు లీల నటింప” 
కజతిగీతములమీద జప్పటు లిడుచు 
నఠికయ శివభ క్రీ నాడెడువారు 


QU కలి 12 ళం 


కి oa “ శి 


నెజిశివ మరులు గురిలేనివేడ 
నణిమలీ మిన్నంది యాడెడువారు”ు, 


“పండుగలు, జేరులు, తిరునాళ్ట సందర్భమున కోలాటము వేయుట జన 
పదాల్లో సర్వసాధారణం ఇదియే దండలాస్య (సక) మనియు, దండన ర్తన 
మనియు ప్యవహృళము”,, కుండలాకొరంగా చేసే నృత్యాన్ని గొండి లేక 
గొండిలి ఆని అంటారు. పేరిణి అనగా “భాండోవర నృత్యం" అని శబ్బరత్నా 
కరం బెబుతుండి అనగా ఒక థాండంమీద లేసీ నృత్యమని భావింపవచ్చు. 


తిక్కన సోముయాజీ | ఆం థ మజిభారతంలోని వీరోటపర్యంలో 
తిక్కన దండలాసకం, కుండలీ, (పీంథిణం, బేరం మొదలైన దేశీయ 
నృత్యాల్ని “పీర్కొన్నాడు, బృహన్నల తాను నేర్చిన నృత్యాల్ని గూర్చి 
విరోటరాజుకు తెలియజేసే సందర్భంలో దేశిన్ఫక్యాల్ని నేర్చుకున్నట్లు చెబు 
లాడు * 


“జండు పనులకు నెలవులేకునికి జేసి 
యభ్యసించితి శై శవమాదిగాగ 
దండలాసక విధమును గుండలియును 
(వెక్కణంబు తెజంగును బేర ఇమును",, 





14 బసవపురాణం పుటలు $88, 89, ఆ వసా అకాడమీ 1989 
15 ఆచార్య తూమాటి దొణప్ప జానపద కళాసంపద పుట 6 
16 ఆంధ మహాభారతం విరాట = 1-240 


జానపద వీజ్ఞాన ధోరణులు 117 


గొండిలి, గొంగ్లి కుండలి ఆని పర్యాయపదాలు వీటన్నింటికీ కుండలాకారంగా 
చేసే నృత్యమనే అర్థం ('పే-ఖణం, (పేంకనం, (పేంథగం అనేవి సమానార్థ 
కౌలు నృత్యవిశేషమని శబ్జ్బర త్నాకరం *బుతుంది 

నాచనసోమన * “ఉత్తర హరినంళం'లో తిక్కన పేర్కొన్న దేశి 
నృత్య ఏశేషాలనే (పస్తావించాడు హంస డిభకుల'పెకి యద్దానికి వెళ్ళిన శ్రీ 
కృష్ణుడు పాంచజన్యాన్ని పూరించగా, నకల స్థావరాలు చలించిన విధాన్ని దేశీయ 
నృక్యాలతో పోల్చి వర్టించాడు సోమన 


వడకుపన్నగరాజు పడగల మీద స 
రం సవోకాంత 'సేరణము సూప 





నజ్జూత లూగెడు నుదయా స్తగిరులతో 
నాకాళలక్మీ కోలాటమాడ 
దెరలెత్తి స ప్తసాగరములు బౌరలంగ 
వరుణుండు గొండిలి పరిఢవింప 
మొకములచాయ వేజొక చందముగనిల్బీ 
కమల సంభవుండు _పేంథణ మొనర్బ్‌”) 





మరోచోట 


గొండి పరిఢథవించు నటుపులునుం బోలి జాశిలు చూపి యెగ్గులాడెడు 
వారును, అంటూ మరోసారి 'గొండ్లి నృత్యాన్ని |పస్తావించాడు. 


_వద్యుమ్నుడు విజృంభించి యుద్ధం చేయగా ఆతని ధాటికి రథాలు తోలు 
బొమ్మల్లా నేలకొరగుచున్నాయంటూ 'తోలుబొమ్మలాటిను పేర్కొన్నాడు, 


“యం(తకు డాడించి యవని(దో చిన (వాలు 
బొమ్మ లగతి రథపూగములును” 





17 ఉత్తర హరివంశం . కీం218 ఆ వ సా, అకాడమీ , 1979 
18 ఉతర హరినంకం 41-258 ఆ, ప్ర సా, అకాడమీ 1979 
19, ఉత్తర హరినంళం £ ఈ=180 ఆ ప్రసా, అకాడమీ; 1979 


116 శష్ట సాహిత్యంలో 


తోలు వొమ్మలాటలు నేటికి ఆం|ధదేళంలో అక్కడక్కడ దర్శనమిస్తాయి. 
"తొంబై ఆమడపోయి తోలుబొమ్మలాట” చూడాలంటారు 


వినుకొండ వల్లభరాయుడు , “(కీడాభిరామం'లో వల్లభరాయుడు 
మెలారు దేవుని ఉత్సవాల్లో గొరగలు, గొరగపడ.చు గొండ్రి నృత్యాన్ని పద 
ర్నించారని వర్టించాడు 


“పీరుమైలార దేవర నీరభటులు 
గొండ్లి యాడించుచున్నారు గొరగపడుచు 


నాడుచున్నది చూడు మర్ధాభినయము 

తాను నెట్టిక సీలంతగాని లేదొ 
కృతికర్సృ (ప్రశంసలో “హాల్టీసకనటనోద్భట” అనే సందర్భంలో హల్టీనక 
నృత్యం పేర్కానబడింది హల్టీసకం స్త్రీలకు సంబంధించిన నృత్యం వలయా 
కారంగా చేసేదే హల్టీసక నృత్యమంటారు 

శ్రీనాధుడు : కాశీఖండం, భీమేశ్వరప్పరాణం, శివర్శాతి మాహాత్మ్యం, 

పల్నాటి వీరచర్మిత మొదలైన గ్రంథాల్లో శ్రీనాథుడు జానపద విజ్ఞానానికి 
సంబంధించిన నృత్యాల్ని ప్రస్తావించాడు. 


“కొశీఖండ ౧”లో భీ మేళశ్వరుని ఆస్థానంలో శనివారోత్సవ వేళల్లో దేశి 
నృత్యాల్ని [ప్రదర్శించారని శ్రీనాథుడు పేర్కొన్నాడు అగస్త్యుడు లోపా 
ముడతో _ాశారామం వెళ్ళి భీమేశ్వరుని దర్శించినపుడు దేశనృత్యాల్ని తిల 
కించాడట | 

గ మునిచూడామణి యెల్ల సత్కళలకున్‌ మూర్జాభిషిక్తుండుగా 

వున జారీకరణాంగ హారముల రావల్‌ మించీ కీ ర్తించుచున్‌ 

శనివారో త్సవవేళ గన్గొనియె నాస్టానంబునన్‌ రాజనం 

దొనయుం దానును దేశినూర్గముక గంధర్యా పృరోనృ త్తమ ల్‌ "| 


Ens TC ES క 
20 (డీడాలికామం “ 149వ పద్యం. కొకతీ పన్టీ కేషన్స్‌ 1977 
21, శ్రీ కాశీఖండం 8=19 వానిళ్శవారి పతి, 1017 


జొనపద్‌ విజ్ఞాన ధోరణులు 113 


మరోచోట “4ఉఅుము చప్ప, మర్షకధ్వములుగా గగన రంగస్థలంబునం 
(గొమ్మెబుంగు మెళుంగుటోడి గొ -డ్షి పరిఢవించెొ (8228) అంటూ గొండ్రి 
నృత్యాన్ని (పస్తావించాడు 


“క్రీ భీమేశ్వర పురాణంలో పర్వదినాల్లో ఆంయంలో దేశీయ నృత్యాలు 
(పదర్శింపబడేవని ్రీనాఖుకు వర్ణించాడు బెండపూడి అన్నయ మంతి కట్టిన 
మొగసొలవాకిట కూర్చుండి వేమభూపాలుడు కుండలి, దండలాసకం, (పేర ణీ, 
_పేంఖణ, సేంధు కందుక, ధమాశి, చేలమళల్లి, హల్టీసకం మొదలైన 
నృక్యాల్ని దర్శించాడప “వేమకూపాం రాజ్యభార ధురంధరుండై బెండపూ 
డన్నయామాత్యుడు గట్టిచిన మొగసాలవాకిటి మహోత్సవ మండపంబునందు 
బేశోలగంబుండి కుండలీ, దండలాసక |పేరణీ (పేంఖణ సింధు కందుక 
ధమా బేలమతల్లీ హల్టీసకాది నృత్యంబులవలోకించుచు స్కో 


“వర్మాతి నూహాత్మ్యం'”లో దేశీయ నృత్యాలని పేర్కొనలేదు కొని 
" వేడ్కనృత్యంబులాడిరి వఏీధుంందు” (2-54) అని వర్ణించాడు శ్రీనాథుడు, 
అయితే నృత్యాలు వీధుల్లో ఆడాళని చెప్పడంవల్ల ఆవి జానపద నృత్యాలే అయి 
ఉండవచ్చు. జానపదులు నృత్యాలు సాధారణంగా ఏధుల్లోనే _పదర్శింపబడు 
తాయి, 


'సల్నాటి వీరచర్శి తలో నలగామరాజు సభయందు |పదర్శించిన విద్య 
వీనోదాల్ని వర్ణించే సందర్భంలో వివిధ నృత్యరితల్ని, భంగిమల్ని పేర్కంటూ 
దేశిన్భత్యాల్ని కూడా (ప్రస్తావించాడు , 

నొట్యమేళమువారు నవవీలాసముల 
వచ్చి నమత [మొక్కి పక్కగానిల్య 
ఘనవై భవంబున కామభూవిభుడు 
నవ్వుచు సెలవిచ్చె నాట్యంబు చేయ 
వరమృదంగము లెస్స వాయించుమేటి 
కుడిభాగనువందు కుదురుగా సిథీ ౫ 
తాళమానజ్ఞూలు దాపటిదిళను 


ముదల వం రావాల ధానం ంతందవన్న 


22 ఫ్రీ నీమేళ్ణర పురాణం 1 tal18 


120 


శిష్టసాహీత గంలో 


నిలిచి రుత్సాహంబు నేరుపుమీర 
ముఖనాయించు ముఖ్యడొకండు 
రాగమాలాపించు రమణులిద్దరును 
నిండు వేడుకతోడ నిలివిరి వెనుక 
కంజలోచనయను ఘనమైన పాత 
మదను పట్టపుదంతి నుంజులవాణి 
భరత కాస్రోచిత బహురాగముతను 
గరిమతో నేర్చిన కంతుబాణంబు 
వచ్చి సభాసదుల్‌ వర్షించి చూడ 
నిలిచి నాట్యమునకు నేర్పరియైన 
వ్మేతపాణికి దగ వినయంబుజూపి 
ఆతడొనంగిన గజ్జలతి భ క్రితోడ్ల 
పాదములంగట్టి పంచవర్ణ ముల 
కాళగట్టిగ గట్టి కడుజపంబడర 
మద్ధిల తోళాల మధ్యనిలుచుండి 
ఓరు చూపున రాజునొయ్యన జుంబి 
సమపాద యుత మైన స్థానకస్థి తిని 
కొత్సర్యమున దేవతలకును | మొక్కి. 
పుష్పాంజలి యొసంగి పూనినాట్యంబు 
సమకట్టి నాదంబు సభ యెల్డిగమ్మ 
కైకోలు విడుదలల్‌ ఘన కళాశ్తై థీ 
కైమూడి కట్నముల్‌ కనుపింపకేసి 
వెలయంగ తొమ్మిది విధములయినట్టి 
భూరినాట్యంబు పొందుగా సలిపీ 
పదునారు విధనులై. పరగినయట్టి 
ఆకాళశచారియ నమరంగనాడి 

ఆంగ హారాఖ్య గలట్టే నాట్యంబు 
విదితమౌ తొమ్మిది వీధములనాొడీ 
గతిచారి భేదముల్‌ గనుపడునట్టు 


జొనపద విజ్ఞాన ధోరణులు 11 


[భమణ సంయుతదీ ప్త పటిమ మీరంగ 
పాణిభేదములను బాటించి చూపి 
స్థానకసంచయ సంయృక్తి అమర 
పేరణి దేశిని _సీంథఖణ శ్షద్ధ 

దండికా కుండలి తగుబాహుణచారి 
స్తతాండవములు సల్పె చితముగ 


మరోచోట 'గంగిరెద్దులాటిను పస్తావించాడు 


“గంగి రెద్దుల వాడు కొనరమణచి 
ముకుదాడు పొడిచిన పో తెద్దు౭ట్లుు 
{| 


సిదపాొటి షరనాబ్బుడు : 'మల్థణ ఛరితిలో పుష్పుగంధి నేర్చిన 
నాట్యవిద్యల్ని వర్ణిస్తూ కోలాటం, జీక్కిణీ, బహురూపులు మొదలైన దేశీ 
నృత్యాల్ని "పేర్కొనడం జరిగింది, 


“మొగనరి కట్టడ మొనవు కోలాటంబు 
చొక్కంపు మురువులు చిక్కి జ్రీలు 
దరువు బారబడువేసి బహుళరూపు 
బంధురగితి (వబంధనితతి 
వరుసపద్య దేశి బంగాళంబు కంచి 
కొరుతి కట్టడబిందు కొటియకాడు 
పరశరాముడు వీఠభ్యదుండు కల్యాణి 
చౌకట్టు మెకతాళి శబ్దమూది 
దేశకద్ధాంగములయందు దీగెటోడి 
పటుతరంబుగ నిజపాద కటకయుగళ 
కఖిలపా తమ్ములును బొమ్మ అగుచు (వేల 
బూన్మి. వహియింప బొగడొందె బువ్పగంధిగ్క 


 భదుకమటులదదులనోటపుతునోలటోటనాటు దదాతు గగనంలో చకార కానాల వ పాసనాలనా నాలా జానానాలాానోానాానాలాలానానలనసటనాపాపనాంాననా నాననా రాజినామా ననన నెనుతునననరినాులకాణాముకాతముడుననిడు. 
28, సలనాటీ నీవచర్మిత , పుటలు 15, 16 వీరాచార పీఠాధిపతి. కారెంపూడి 
24, పలనాటి వీరచర్మిత ; పుట 17 వీవాచార పీరాధిపతి, కారెంపూడి 
శక, నుల్హ్మణ చరిత ! పుట, 20 పథము 


క్షేల్లీల్ల శీష్ణసా హీత్యంలో 


ధనగప్తుకను వైప్యనిముందు పుష్కగంధి చారణ, బాగడ, చర్చరీ, 
బహురూప, దండెలాఫకం, కందుక, కొలాకటం, ప్రేరణ, (పేక్షణ మొదలై న 
నృత్య రీతుల్ని ప్రదర్శించింది 
చారణ బొగడ చర్చరీ బహురూప 
దండలాసాదిక భాండికములు 
కందుక కోలాటకా నాట్య తాసఖ 
(రణ కుండలి _సేక్షణములు 
సూళముల్‌ పుహుడక శుద్ధపద్ధతి చిత 
పద్ధతి ఘనదేశ పద్ధతులును 
తె లాటబంబక కరబైక తాళికో 
ఎ లాసాది గీత హల్టీసకములు 
నొదిగా గల్లు నృత్యనృత్త్యైక్య ముఖ్య 
నాట్యవిధములు సూచించి నయమెలర్ప 
జనులకెల్లిను లోచనోత్సనముగాగ 
నాడె నాయిందును ఖి కొనియాడె జగము 


రఘునాథ రాయలు, “వాల్మీకీ చరిితం'లో ఊర్వశి నేర్చిన నృత్యాన్ని 
గూర్చి చెప్పే సందర్భంలో డేశినృత్యాలైెన పేరణి, దండలాస్యం, (పేంఖణం, 
కుండలి మొదలైన వానిని గూర్చి ప్రస్తావించడం జరిగింది 


శేరి దండలాస్యమును (బేంఖణి కుండలినా జలుర్విధో 
దారముతైన నాట్యముల యందముళెల్ల నెజింగి యందునిం 
పారుచునుండు మూడుపదు లాునునై తగు నంగహోరముల్‌ 
రార సథావ దృష్టులలరన్‌ నటియించెద మాట లేటికిన్‌ 


రంభ తన నైపుణ్యాన్ని వివరిస్తూ నృత్యరీతుల్ని పేర్కొన్నది ! 
సంయుతా సంయుత సంజ్ఞక హస్తమ.ల్‌ 
పదమూడు నొకయిరువదియు నాల్లు 
క రెకట మయం సామా తాలాలు జప. 








26 మల్హణ చర్చిత పుట, 40 ద్వితీయ 
లీ, వాల్మీకి చర్మితంజ తి*ర్‌ ఆం ధ్మపదేశ్‌ సాహీత్య అకాడేమి 


జొనపద విజ్ఞోశ ధోరణులు 12§ 


(శిభద్గతుల బొల్చు నృత్తహ స్తంబులు 
నైదు నృషంబులు నై దుకటులు 
స్కంధంబు లాజును గంధర తొమ్మిది 
జానువులేడు పార్శ్వంబుతై దు 
నుత్తమాంగంబులే కొన వింశతి దళ 
ఒహుల్‌ (తికుత్తులు పద ములాజు 
స్థాయి దృకష్టులెనిమిది సంచారిభాన 
దృష్టులిరువది రసదృళ్బుకెనిమిదియును 
బొంకముగ జూపి వింతకోపులు సెలంగ 
నాడగలిగిన గలహింప బాడినీకు 


రంఖ దేశినృత్య నైపుణ్యానికి మెచ్చుకొని శివుడు వ్యజపు కచ్చుగల వీణను 
(పసాదించాడట * 


"ివుడొక్కనాడు దేశికి మెచ్చినాకిచ్చె 
బెర్ద న జపుకచ్చు బిరుదువీణ”్కొ 


దేశి పద్ధతిలో నృత్యంచేసి మునీశ్వరుని నిదనుండి లేపుతానని రంభ 
అంటున్న వైనం చూడండి 
మద్దెల సద్దున నీతని 
నిద్దుర మం పెల్ల బోవనేర్పు మెజయశే 
నిద్దముగ దేశగొని యెడ 
నొద్ధికగానుండు డనుచు నొనరిచి సభులన్‌్న్కో 


వివిధ వాద్యాల్ని |మోగించుచుండగా రంభ వివిధ దేశి నృత్త వైఖరుల్ని 
చూపిందట ; 
కరీ మణి యొకర్త తంబురా మొరయింప 
వెలదియొక్కతె ముఖవీణెయూడ 








28 వాల్మీకి చర్మితం= 8=55 =ఆంధ్మపదేశ్‌ సాహాత్య అకాడమి 
29 వాల్మీకి చరితం= 8-29 -=ఆం|ధ|పదేశ్‌ సాహిత్య అకొడమి 
80, వాల్మీకీ చర్చి తం= 81 28 ఆం| ధ|పదేశ్‌ సాహిత్య అకాడమి 


194 శిష్ట సాహిత్యంలో 


సరసిజాక్షి యొకర్తు స్వరమండలము వాచ 
బోటియొక్కతె దండమీటిపాడ 
విమలాంగి యొక్కర్తు వీశియ వలికించ 
గలికి యొక్కతె యపాంగంబు వూన 
గిసలాధర యొక ర్తు కిన్నర మీటంగ 
లోలలోచన యోర్తు తాళమొ త్ర 
మజియు గొందబు సుదతులు మద్ధోలయును 
నావజము మొదలై న వాదములు వట్టి 
(సతుల ఘుమ్మని హవణించ నతివదేశి 
నృత్త వైఖరి చూపెముసీం దునెదుట్నొ 
అయ్యలరాజు నారాయణా మాత్యుడు ; 'హంసవింళతి లో వారవనిత 
నేర్చిన నృత్మాల్ని వర్ణించే సందర్భంలో బారుండం, బహుకూపాలు, దండలాస 
కం, _పేంఖణం, (పేరణ, కుండలీ మొదలైన దేశ నృత్యపద్ధతుల్ని ప్రస్తావించ 
డం జరిగింది 
“బారుండంబుకు వద్ధపద్ధతి బహురూప 
లక్షణంబును దండలాస కఠిబు 
_పేంథణ పద్ధతి (పేర ణాపద్ధతి 
కుండలీ నృ త్తంబు భాండికంబు 
రాసకాఖ్యము నాటరాస కంబును జిత 
పద్ధతియును వేళ్యపద్ధతియను 
జర్చరీ కందుకచానరి కోలాట 
ములునాగ దగుపేళ్ల గలుగునట్టి" 


మారద వెంకయ్య : భాస్కర శతకంలో తోలుబొమ్మ లాటను గూర్చి 
(వస్తావించాడు 

“ఇంచుక నేర్చు చాలక విహీనత జేందిన నా కవిత్యమున్‌ 

మించు వపించె నీకతన మిక్కిలి యెట్టన తోలుబొమ్మలున్‌ 


మంచి వివేకి వానితెర వాటున నుండి (ప్రశ స్తరీతి నా 
డించిన నొడవే జనుల డెందము నింపవే భాస్కరా 


81 వాల్మీకీ చరితం 8-181 ఆసా అకాడమి 
89% హంసవింశతి : 5.122 ఆ [ప్రసా అకాడమి 1977 
88. భాస్కర శతకం : 109వ పద్యం : బోలసకస్యతీ బుక్‌ డిపో 


జానపద కళొకొరులు 


తెలుగు సాహిత్యంలో కవులు తమ తను కావ్యాల్థో జానపద కళల్ని 
(పస్తావించిన ప్లే కళాకారుల్ని గూర్చి కూడా (పస్త్రావించారు, కళాకారుల్ని, కణ 
కారుల వేషధారణను వర్ణించిన సన్నివేశాలు శిష్టసాహిత్యంలో కన్పిస్తాయి. 


వాట్కురికి సోమనాధుడు ; “పండితారాధ్య చర్మితిలో పర్వత [పక 
రణంలో వివిధ దేశాల పరుసల నడకల్ని వర్ణిస్తూ జంగాల వేషధారణాన్ని 
వర్ణించాడు జంగాలు శైనభక్తులు శైవసంబంధముగు కథల్ని చెబుతూ, 
పాటల్ని పాడుతూ భిక్షాటన చేస్తూ జీవనం సాగిస్తారు బుడీగే వీళ్ల వాద్యం 
బుకీగెను వాయిస్తూ కథల్ని చెప్పడంవల్ల వీళ్లకు బుడిగె జంగాలని పేర, 


ఫర్వత |పకరణంలో ఉంగాలను వర్ణించిన సన్నివేశాన్ని చూడుడు 


“స్పాడ్రవగు సంజిప్కల్‌ బెడగగుపసీడీ 
గొడగులు బొవలుగూడ లోహం[ు 
ఫానలు దంతంటు పొవలు రోగ్‌ 
పాకలు బొగిల పొదరకలను 
దొడికొని పదనఖద్యుతల దర్చణము 
లడర శిష్యాలికి నిడినట్టు వెలుగ 
జందన కొప్పలు సరిసొటికావు 
లందంబులగుక ల కంచుకావులును 
వలపొ త్రీ పచ్చడంజులును గౌపీన 
ములు మీద గూడగట్టులు గానఫింప 
వెలిబేరములు గళుకులు గొంతదోప 
బలుచని జోడు కుప్పసములు పూని 


కాలిపచ డములు గావిదుప్పట్టు 


126 


శిష్టసా హిత్యంలో 


కెలకుల జం్మద సూర్యులు గల్లు చీర 

బద్ధ పరిస భత కుండలములు 

మండిత రు దాక మణిహేమరజిత 
కుండలములు రొగికుండలంబులును 
నందికుండలములు నాగకుండలములు 
గడుసాంగమగు వెలగొడుగులు వీల 
గొడుగులు, ముత్యాల గొడుగులు బిరుదు 
గొడుగులు, వెలిపట్టు గొడుగులు, మోడ్పు 
గొడుగులునిడి తోడ గుడ్డ లేలేరు 

భ క్రిళృంగార ముల్‌ (వభుసకులు వి 
రక్తి భావములు నారాధ్యసంపదలు 


బూనియెంతయ జగత్పూజ్యత దనర 
నభిరమ్యలీల దుల్కాడంగ నిట్టు 
లుభథ జంగమకోటు లొక్కటనడువ” 
(పర్యత 4807 నుండీ 814 పుటలు) 


ఉంగాలశోపొటు మీండజంగాలు కూడా వన్చీరట, సుఖలాలసుకై న, 





బోగలా లసులైన జంగమ భక్తులు భక్రిభావనతో శ్రీశైల మల్లికార్జునుని దర్శించ 
తొనికై వచ్చిన “మీండోజంగాల' వేషధారణ ఇలా వుంది: 


“మిక్కిలి కట్నమల్‌ వే రిచందనము 
చెక్కలు నెలవ శ్రీ చిక్క ణంబులును 
గస్తూరి మొదలుగా గలుగు సుగంధ 
వస్తువులును గూడ వాసించినట్టి 


గొప్పలు మాటల మెప్పులు నొసలి 
తిలకముల్‌ నోటి ముత్రియములు నూళ్ళ 
గొలదిగ చౌకట్టు (గోగులు, రు|దసరులు 


జానపద విజ్ఞాన ధోరణులు 127 


rea క్ష ra toe 


భరహాస కచులను దండలు దగిన 
వరభూషణావకుట్‌ వాలిక (గోప 
వివిధ విదిత నవీన వస్త్రముల 
నవధరించిన లింగసివహంబు హోయలు 


కొముకులను గని కొలు దవ్వుచుకు 

బొనసరు కస్తూరి మృగంబుల (కమంబునశు 

జనులకు దేహవాసన లొసగ చును 

దేవదేవేప భోగాన కారముల 

భావన భక్తుల (పాణేసలనగ 

దనుమనో ధ;శములాదట హారింపుగుకు 

ననుషక్టీలింగ నిరంతర సొవ 

ధాన తత్సరతమై ద్యత్పసాద |ష 

థీన భోగోరు భోగానంద సొఖ్య 

నుండిత సకల సమ్మగత మెఅసీ 

మిండ జంగమకోట్టు మెల్లన నడవో 
(పర్వత = 819, 820 పుటలు) 


సోమన పండితారాధ్యచరి తలో 'జోగుల్ని' కూడా పస్తావించాడు 
యోగి శబ్దానికి నీకృతి జోగి జోగులనగా చై వభ కి పాటల్ని పాడుకుంటూ 
జీననాధారాని కై భిజాటన చేస్తూ దేళసంచారం చేసేవాళ్లని బస్పుకోవచ్చు శ్రీః 
పురుషులిరువురూ జోగులుగా ఉండవచ్చు 





శ్రీం మల్లికాష్టనుని దర్శించడానికె వచ్చిన భక్తుల నడకల్ని వర్ణిస్తూ 
'జోగసల నడకల్ని" పేర్కొనడం జరిగింది 
“ోజుక్కలు బొట్టును జుక్కవెం్యడ్రుకలు 
జక్కుని పాప్రటల్‌ జంగాళములున్ను 


128 


శిష్టసా హిత కంలో 


నినుపనేవళములు నిత్తడి సరిగె 

లును వెం[టుకల దండలును దగరంబు 
పిల్థాండ్డు మైలు వెక్కువన్నియలు 
తొబ్దుకుపష్పసములు నల్టగాజులును 
గలయంగ జెవుల సంకంబు పూసలును 
బలుపూన 'పీరుల బన్నసరములు 
గుటిలంబు చూపులు గొయ్యకాటకలు 
బటికంబుముక్కె_ ఆల్‌ భారమైతనర 
పలువన్నెకోక బొంత లనట్టు నడిమి 
తొలుల కుప్పసముల దూర్చిన మెడలు 
విసురూపముల జాలువెం్యడుకల్‌ వెడద 
నొసలి యిట్టుక బొట్టు పసుపులు గన్ను 
గవ కాటుకలు దరకాయ కప్పెరలు 
జెవ్పల ఫీకెలు మొలఅచెడిటోర ముండ్లు 
జాకీటతిత్తులు జకముల్‌ నిడుద 

తోట కచ్చడములు వాక పొట్టలును 
నొడ్డు బొమ్మ దొడ్డయూరులు బీగువు 
నొక్టాజములు నిన్సృయుంగరంబులును 
గడియముల్‌ మరువులు గజ్జి చేతులును 
గొడుగులు గుదియలు గోళ జత్జెడలు 
వద్దు మొగంబులు వలిపంబు జముక 
ఐద్ధోల గూర్చిన పచ్చడంబులును 
మురిపెంబు నడప్పలు మూపుతిత్తులును 
విరసంబు మాటలు వికృత వేషములు 
బల్ల మీసంబులు బరికీ గడ్డములు 
నల్లమేనలు గుబ్బ నారసంబులును 
నజిముజి తనమల హోంకవై చుటలు 
గజక (తాపల వెం్యడుకలు సాంగముగను 
బనుగొనదము జూచి భవులు భవులన 
జెనుశీలవంతులు వెట్టు నతముల 


శానపద విజ్ఞాన ధోరణులు 129 


నొక్కొ_కలింగంబు నొగి జూడకున్న 
నక్కట చొరగని రద్దేల యనుచు 
గళముల గధ్ధొనగరులు దోపంగ 
నలరుచు భుక్తర్ణమై ధరియించి 
జోగినుల్‌ దారును జోగి వేషముల 
జోగులు గొలువంగ జోగు లేతేర” 
(పర్వతం 441.442 పుటలు) 


పిచ్చుకుంట్ల వాళ్ళన గూర్చి కలా వుంది * 
వీవంగ చేతులు లేనయ్య నడచి 
పోవంగ కాళ్ళును లేవయ్య అంధ 
కులమయ్య పిచ్చుకుంటులమయ్య 
తలఫో యనభ్యాగతు లము సుండయ్య 
(ఫర్వత = 948వ పృట ) 


పిచ్చుకుంటుల కేషధారణాన్ని చూడం గి 
(కోటను లేనటికాష్టు బిల్లి 
(వేష సక్కగు నటకోళ్ళను మట్టీ 
కోళ్ళను రొట[ మోకాళ్ళును దొలు 
కొళ్ళు నెండీన కొళ్ళును + 
; , బిల్బ 
చేతులు, లోవంక చేతులు దోలు 
చేతులు, నొండొంటి చేతులు, జొల 
గుఅచ చేతులు, తొమ్ము ఫొఆఅడులు 


గళముల లింగంబు గద్దినంగగలు 

నలతి విభూతి ర్ముదాక్షలు వలుద 
మకుటముల్‌, గాహాశుల్‌, మటి వేలు జడలు 
(బకటితంబుగ దాల్చిబడి దీనవృ త్తి 


2 


శిష్టసాహీత గంలో 


సాహసము మూరి గెకొన్న సరిణీవారు 
థీకవృాద యలు మైలార వీరభటులు” (142వ పద్యం) 


గొరగ పడుచులు గొండ్లి యాడచు చ్నారట, 


నీరు మైలార దేవర వీరభటులు 

గొండ్లి యాడించుచున్నారు గొరగపడుచు 

నాడు చున్నది చూడు మూర్థాభినయము 

తాను నెట్టికసీలంతగాని లేరు” (148వ పద్యం) 


గొరగవడుచు ఆడుచున్న విధం ఇలా ఉంది * 
*వెన్సకకు (మొగ్గవాలి కడువిన్నను వొప్పగ దొట్టెనీళ్ళలో 
మునిగి తథంశరస్థమగు ముంగర ముక్కున (కుచ్చి కొంచు లే 
చెను రసనా పవాళమున శ్మీఘము (గుచ్చెను నల్పపూసపే 
భనుపమలీంనిప్పథ్రుళు సాయము లిట్టివి యెట్టు నేర్చనో” 
(144 వ పర్యం) 


ఫొములాట వాని వేషధారణ చూడుడు ; 
“ండగోర డీర్చెన కస్తూరి గీర్కోట్టు 
నెక్కు సక్కెంబుగా జుక్క మెటయ 
నడ్డ-బు డికటంబునై యురస్థలమున 
గంధసార స్థాసకవ లు మెము 
జాల నిగ్గులు గుల్కు పాంజెక్క_ల కుచ్చు 
నామ కళ్గంబుతో వక్క.శించి 
బెనచి వెండుకలతో బెనవెట్టి చుట్టిన 
పాత చం దిక వన్నె పాగయమర 


జస్నిదంబుగ బెనువాము సవదరించి 

యం మీ కటకంబు ఘల్టు ఘల్లనుచు మొరయ 

నాహితుఎడిక గరళ విధ్యాధిరాజు 

వచ్చె బాముల మెంగడు వధిసల డో (228 వ పద్యం) 


జనపద నిజ్ఞాన ధోరణులు 188 


పాట పాడతూ నాట్యంచేస్తూ తూర్పునాటి గడిడు రావడాన్ని గోవిందశర్మ 
చూళాడట 


“నున్ననై నలుపెక్కి నొనలచేరువకంటి 
కెకువవై చిన శిఖ పెకలు ముండ 
కరసాన ౧గింన కలవెగందవు బొట్టు 
తీరికట్టుకొని మోము దిరిగియుండ 
దటపెట దిమికిట ధ్యనులోలి బుట్టింప 
జాలు గుమ్మెట చంక వేలుచుండ 
నలుకనై మీ జేత నంటిన యా కొత్త 
మువ్వల తము సారె మలుగుచుండ 
నోసలు (సుక్కించు నావుర్ననోరు దేఅచు 
(గడు మిడికించు రాగంబు గుమ్మ డించు 
పొడుగతుఎకు దను దానె పరగియాడు" 
నల్టయాతడు వో తూర్పు నాటిగడిడు" (262 వ పద్యం) 


పాలవేకరి కదిరీపతి , “శకస ప్త్రతొలో హలాంకుడను రెడ్డి యింటికి 
నచ్చిన పవనీలుని వర్ణన వుంది, 
“దుసికీల ఎటుకోరసిగ దువ్చటి నీటు లలాట పట్టికం 
వోనగు విభూతిపై బసుపు వొట్టును దొట్టిన కల్పుచొక్కు- వె 
క్కుసముగ నెట్టవాణి న వికారపు జూపులుగా గనంబడ్గ 
న్వెస జన దెంచె నొక్క బననీడు తదీయ నమీసభూమికిన్‌” (2-414) 
వచ్చి జమలిక వాయించి వరున తోడ 
దాతతం|డుల చౌదరి తనములెల్ల 
నెన్నికై వార మొనరించి యింపు నెజప 
నతని గూర్చుండ నిడుకొనియా ధరను" (2.415) అంటూ 
పవనీలుని అభినయాన్ని వివరించాడు. 


అయ్యలరాజు నారాయణకవి ; “వాంసవింళడోలో బుడబుడక్కిం; 
గొల్లసుద్దు వాళ్ళ వేషధార ఇను శేర్కోన్నాడు, 


184 శిష్టసా హీత్యంలో 
శొగటవాని యింటికి వచ్చిన బుడబుడక్క లవాని వేషధారణ చూడుడు, 


“నొసలిపె జుక్కల మిసిమి నామపు రేఖ 
లను వొంద భుజముపెనసీ మించు 
వాలు వీనుల గాజు నీలాల పోగులు 
పై నొప్పు పప్పకి పచ్చడంబు 
మెలిగొన జుట్టిన తలపాగ చెజగుంచి 
పెట పేటా చుట్టు పట్టుకాలు 
కడిది మీజగ జతనిడిన బొట్టియకోల 
డాకమోసెడు డబుడక్క. కేల 


వటల దిక్కులనెంచి దుర్వార మైన 

కీడుమేల.ను దెల్బుచు గేకలిడుచు 

గెర్జికొనుచును దనపేరు శేరికొనుచు 

వచ్చె నచ్చటికీ డుబుడక్కి వాడొకడు” (2-27) 


గోల్లద పతులు సంతానం లేక విచారించే సమయంలో వాళ్ళింటికి వచ్చిన 
సుద్దులగొల్జల వేషధారణం ఇలా ఉంది 


“కొమ్ములు వీరణాలు జిగిగుల్కె.డు (వాతల కృష్ణలీలం 

(గమ్ము గుడార్లు వీరడగు కాటమరాజుకథానులాపముల్‌ 

బమ్మిన పుస్తకాలు మఖపట్టిక కట్టు రుమాలలుస్‌ నెజా 

సొమ్ములు నామముల్‌ వె_యు సుద్దుల గొల్బలు వచ్చిరెంతయున్‌ 
(287) 


తీరణాల ఉత్సవానిశ్రే వెళ్లన్న భక్తుల్లో జానపద కళాకొరులు కూడా 
కీలరట | 


వీరము, మాష్టి; యొడ్జె యుప్పరులును నసిధావక మైలారి శురక' 
పింజారి వీసవినోదులును, జాతికర్త దొమ్మరి డొమిణి బొమ్మ లాటవారును నిండ 
జొలికమ హేం[ద జాలిక హీ స్తలాఘన స్కూతనాటక కొరక రజకులును భోగము 
వారు దెరనాటకపు ఇంగాణను, జంగాల బీడెమువాం [డు తెల్లకోకబత్తులు సివ 
సత్తులు, ఇత్తు ౨ పలునాటివీరులు పరిహోసక్రులు సుద్దులకొమాళ్ళు కొమ్మురిడాసళ్లు 


జానపద విజ్ఞాన ధోరణులు 196 


తవిరు దాసళ్ట కోణంచలు సేవనరులు పససలు పడిగెవారు పరాంగులింగిలీసులు 
పరాసులు వళందులు నన్నాసు లేక గోరడ జోగులు, కాటిపాపలు 
మందపిచ్చులు, పీచ్చుగంట్టు చర్మకర్ముల చండాల మాతంగులు తలకిందు 
జోగులు రామగోవిందులు” (8-29) 


శివదత్త యోగి వెంట థ్రీశైలం వెళ్ళిన వాళ్లలో జంగాలను జానపద 
కళాకారులు కలరట 

“అయ్యావశీ మిఖ్యమై తనరారెడు 
మిండ జంగింబులు మెజసీ నడువ” 

ోగుమ్మె తల్‌ కిన్నెరిల్‌ గూడీ వాయించుచు 
భైరవ జోగి వెంబడినె కదల” 

ోబపఫవగండలు బృహతృటు శంఖములు (మోయ 
శివర్శాతి జంగాలు చేరికొలువ” (8-189) 


చంద్రశేఖరుడు ; “రం దశేఖర శతకంలో పిచ్చుకుంట్ట వాళ్లనుగూర్చి 
పేగ్ళాన్నాడు, 
శఉడగుడ రోజునడకుండ బాపడు పిచ్చుగుంట్టయో 
కీడు శెప్పినన్ని గోతరలు గట్టిగ జెప్పునో మీనంగుగా 
వడిగొని నంపసాచి దలపట్టుక సిందువదాలు పాడు 
గుడెగుడ పట్టి లొట్టయని కూయును మూర్జుడు చందశేఖరా 
(ఆం|ధనాటక రంగ చర్మితలో ఉదాహరింపబడి ది శి[ఠ్‌ పుట 


ఆడీదము సూరకవి : “రొమలింగేళ్వర శతకంలో ఉంగాల్నీ, పం 
బల్ని పస్టెదాసర్లను, పిచ్చుకుంట్లను, రుంజవాళ్ళను ప్రస్తావించడం జరిగింది, 
“*జంగాలపొలు దేవాంగుల విత్తంబు 
కొప్పు విత్తము పంబకాని పాలు 
ఐలిజీల వి తంబు పట్టెదాసరి పాట 
గొల్బ విత్తము పిచ్చుగుంటిపాలు 
న్యాపారి వి తంబు వోరకాంతపాలు 
కల్గు విత్తము రుంజకానిపాలుో 
(ఆంధ ధుల సాంఘీక చరిత పుట, 407) 


జానపదుల ఆటలు 


ఏ కాలంలోని కవి అయినా ఆకొలపు ధర్మాన్ని అనుసరించి రచన 
చేయక తిస్పదు. కవికూడా సమాజంలోని ఒక వ్యక్రే కాబట్టి సమాజంలోని 
అనేక విషయాలు (పత్యక్షంగనో, పరోక్షంగనో కవి రవనపై [ప్రభావాన్ని 
చూపిస్తాయి. కవి సార్వభౌముడై నా కవిసామాట్టు అయినా ఏంత ఊహో 
లోకంలో వివరించినా నిజమైనకవి నేల విడిచి సాము చేయలేడు తాను నివసి 
స్తున్న సమాజాన్ని, తన చుట్టూ ఉన్న సామాజిక పరిస్థితుల్ని కాదనలేడు 
సమకాలీన సామాజిక పరిస్థితులు రచనలో చోటు చేసుకుంటాయి (పజల జీవన 
విధానం, ఆచార్య వ్యవహారాలు కష్టసుఖాలు, ఆనంద విచారాలు, వినోద వివో 
రాలు కవుల కొవ్మాల్లో (ప్రతిబింలిచిన పే మానసికానందాన్ని, ఉల్పాసాన్ని, ఉలే 
జాన్ని కలిగించే ఆఓలు శిష్ట్య సాహిత్యంలో (పతిబింబించాణ, 


ఒక జాతికీ సంబంధించిన ఆశలు, పొఓలు, వేడుకలు వినోదాలు ఆ భాతి 
జీవన విధానాన్ని సంస్కృతిని తెలియజేస్తాయి కావుననే (శ్రీ మల్లంపల్లి సోమ 
శేఖరశర్మగారు "fhe faveurite games and amusements in a 
country indicate fairly the stand oft culture which they 
reached in their caste and their 14001608" అని వివరించారు కిట 
లకు (ప్రారంభం మానవుని పుట్టుక తోడనే మొదలవుతుంది కాళ్ళూ చేతులు కద 
పడం, ఎగురడం, దూకడం, గంతులు వేయడంలాంటి కారీక కదలికల వల 
మానవుడిలో సహజంగా ఆటలపట్ట ఆస క్రీ కలుగుతుంది, పెరిగి పెద్దవవన్న 
కొద్ది ఎవరి కష్టమైన ఆటల్ని వాళ్ళ ఆడడానికి కష్టపడతారు శారీరక మాసిక 
స్టీకుల్నిబట్టీ ఆటల్ని ఎంపిక చేసుకొంటారు ఆటలకు వయసుతో నిమి త్తంలేదు 
ఏ వయసుకు తగిన అఓలు ఆ నయసులో ఉంటాయి స్రీలకు, పురుషలకు 
ఆందరికీ ఆటలుటాయి. కావుననే చలమగర్భ రంగాచార్యులుగారు “కీడా 0నో 
దులో జొనపదులు, నాగరకులు, స్త్రీలు, పురుషులు, ధనికులు, పేదలు నన్న 


1, The Histery of Reddi Kingdom P. 416, 1945 


జానపద్‌ విజ్ఞాన ధోరణులు 18 


వయసువారు అను భేదములతోను, భిన్నభిన్న నె మ్మాగులతోను ఈ | కీడొ 
వినోదములు బహు విధములుగా వి స్ర5ల్లివిళ అరి వివరించారు 


ఆటల్ని స్థూలంగా పురుఖులు ఆడే పీ, శ్రీలు ఆడేవసీ రాడు వర్గాలుగా 
వర్గీకరించు కోవచ్చు వయసునుజట్టి పిల్లలు అదేవనీ, పెద్దలు ఆడేవనీ (పత్యేక ఆట 
స్థలాల్లోనే ఆడేననీ, ఇంట్లో 1 టి ఆవరణతో ఆడేవనీ, బయటి [పదేళాల్లో వీధుల్లో 
ఆడుకునేవనీ విభజించు కోవచ్చు పగటిపూట అడేవి కొన్ని ఆసలయితే రాతి 
పూట ముఖ్యంగా వెన్నెల్లో ఆడుకునే అటలు మరికొన్ని వనవుల్ని మేపుకానేవాళ్ళు 
పొలాల్లో, అడవుల్లో, చెట్టకింద, చెట్లపైన ఆడుకొనే అటలు ఇంకొన్ని ఉంటాయి 
ఆటలకు సంబంధించిన ఖచ్చితమైన వర్గీ" రణం చేంవడం కష్టమే అనిపిస్తుంది 
అయినా పరిశోధకులు అటల్ని విభజించి ఎప్పుటానికి (వపయత్నించడం జరిగింది, 
చాలా ఆటల్ని ఎలా ఆడుకుంటారో కూశా తెలియదు, నిఘంటువులు కూడా 
[క్రీడా విశేషమనీ, ఆట విశేషమనీ పేర్కొనడం కలదు అందువల్లనే మల్లంపల్రి 
సోమశేఖరళర్మ గారు” ఇందువలన మన కా యాటల పేర్ద నూతమే తెలియను, 
కాని వాని నాడుకొను విధము తెలియుటలేదు వీటిలో కొన్ని ఇంట ఆడుకొనునవి 
మరికొన్ని ఇంటి వెలుపల ఆరుబయట ఆడుకొనునవి బాల బాలికలు కలసి 
ఆడుకొనచుండినను [పత్యేకము బాలికలు మ్మాతమే ఆడునట్టివియ. (పత్యేక 
ముగా బాలురాడు నట్టివియు లేకపోలేదు” అని వర్గీకరించారు 


“There aro out door and indeorgames There wore 
games for boys and girls sepsratety and games for mixed 
teams", అని ఖ:డవల్లీ బాలేందు శేఖరంగారు ఆటల్ని విభజించారు, వీరి 


విభజన ఇంచుమించు మల్టంపల్లి వారి వరీకరణంలా ఉందని చెప్పవచ్చు 
ఫ్రీ నేదునూరి గంగాధరం గారు ఆటల్ని (కింది విధంగా విభజించారు 


1. ఇంట ఆడునవి = ఆరుబయట ఆడునవీ 
వీ స్త్రీలు ఆడునని = పురుషులు ఆడునవి 


న. 








2. సంగహాం[ధ విజ్ఞానకోళము సంపు క పుబ 10 
8 ఆటలు, వేడుకలు వినోదములు, విజ్ఞానసర్వస్వము సం 8 పుట. డీ! 
4, The Andras through the Ages, 1973, P. 49, 


188 శష్టిసాహిత్యంలో 


*, బాలికలు ఆడుకని = బాలురు ఆడునవి 
ఎవరెనను సలే ఆఎినివి 
క స్తానుళవం కవి * చతురంగొాదులు 
నినిద్ధాలు = జూదము శేకాట మొదలగునవి ; 


ఈల ఈ యి 


ఒకొక్క అటను ఒకొక, విధంగా ఆడుకుంటారు కాబట్టి ఆట 
విభజనను గెరగసినట్టుగా విథజించి బూపడిం సాఫ్యం కాదంటూనే డా॥ వడా 
సృుబమణ్యంగారు ముఖ్యంగా 18 ముఖ్య విభాగాలుగా విభజించి, ముఖ్య విభా 
గాల్ని ఉపవిభాగాలు 7 విభజించారు, కొంతవరకు వీరి విభజన సమంజనంగానూ 
సంపూర్ణంగాను ఉందనే చెప్పవచ్చు ఆ విభజన ఇలా ఉంది 


1) మానవుని వివిధ దళల ననుసరించి 
{According to different stages In 11/6) 
ఎ) బాల్యం = పూర్ణ బాల్యదశ (5 ఏళ్ళ లోపు) Pre-Chiid 
ఉత్తర బాధ్య్యదక (5 నుండి 15 ఏళ్ళ లోపు] Part Child 
బీ) యౌవనం = (16 నుంచి డిక్‌ ఏళ్ళ లోపు) Youth 
సి) కౌమారం (25 నుంచి 60 ఏళ్ళలోపు) 
డి) వార్థకం (60 ఏళ్ళపైబ కి) దశలలో ఆడే ఆటలు. 


2) చ్రీః పుంభేద్మాశీకాన్నిబట్టి (According te 59%) 


ఎ) శ్రీలు (06004169) బాలికలు, యువతులు, శ్రీలు ఆడేవి 
బి) పుకషుఎ (048199) బాలురు, యువకులు, పురుషులు ఆడేవి, 


సి) శ్రీ పుదషులు (Beth Females and Males) కలిసీ ఆడేవి 


9) ఉత్సాహోంకొలు = సామాన్యమైన రోజులలో ఆడే ఆఆ (Ordinary 
days games), ఉత్సవాంకాలు = పండుగ పచ్బాలలో ఆడే ఆటలు 
{With reference 19 feasts and 16807816) 

4) ఇంటి లోపల ఆడే ఆటలు (1౧609 games), ఆరుబయట ఆడే 
ఆటలు (041609 gamés). 








క అటలు=పొటలు పుట, 10. 1965 


జానపద వీజ్ఞాన ధోరణులు 189 


5) పగటి వేళల్లో (During day time), ర్యాతిళ్ళల్లో (During night 
time) ఆడే ఆటలు, 


4 పొర (౮480). జానశడ (24141) భేదాన్నాాశయించి, 


7 (డ్రీడాకొరుల సంఖ్యనుబట్టి (According 19 the number of Par- 
ticipants) 
వ్ర వ్యష్టినిరూపకాలు (individuals) 
బి) సమష్టి నిరూపకాలు (3/040) 
1) సామూహికంగా కలిసికట్టుగా ఆడే ఆటలు 
{Cambined group gamés) 
(11) రెండు జట్టుగా ఏర్పడి ఆడే ఆటలు (Team 80068) 


8) డ్రీడాసాధనాలను బట్టి {According to the type ef equipments 
used) 
ఎ) నిర్జీవ పదార్థాం తోడ్చాటు కలవి 
{With the help of in animate objects) 
బి) బీవజంతువుల ఆధారంతో ఆడేవి 
{With the help of animated objects) 


సీ) ఏ పరికరాల తోడ్పాటు అనవసరం లేనివి 
(With eut the help of any squipment) 
9) బుద్ధి {Related te mind), శరీర సంబంధులు {Related te bedy) 
ద్వ్యవధానానికి సంబంధించినవి వొన్ని (26141664 both te mind 
and body) 


10) మతపరమైనవి (2914196 19 86191069) మతేతరమైన (Non 
Religious) 


11) బుతువల్ని బట్టి {according to seasons) నై_సద్షిక స్థీతినిబట్టి 
{accarding to geogro phical dlstrlbutlens) 


140 కష్టసావిత్యంలో 


12) ఆర్థిక సామాజీక ఆంకరువ్పలనుబట్టి {according to economlca) 
and Social status) (తెుగు సాహిత్యంలో డ్రీడా వినోదాలు 
పుటం = 78.8 0) 


ఆర్‌ ఉన్‌ బాగ్స్‌ Dictonary of [015106 (P 1142) లో 
ఆ.ను C Group (కింద ఇచ్చి ఆటలకు సంబంధించిన ఉపవిభాగాల్ని ఇలా 
ఇచ్చొడని ఆర్బీయస్‌ సుందరంగారు వివరించారు, 
6.580 శారీరక చలనానికి సంబంధించినవి 
C.522 వాంయామంతో కూడినవి అన్ని అంగాలు కదిలేట్లు చేసేవి, 
కొని ఆంగాలకు మ్మాతం సంబంధించినవి 
6.623 పొట, నృత్యం, నడక, 


C.524 పరుగుసంద్యం, తరముకోవడం, పోరాటం గురాలు, 
కుక్కలు, మనుషులు పరగె త్తడం, కోడి, ఆంబోతు 
మనుష పోరాశటం. 


C.626 నాటకీయమైన ఆటలు 
C.580 మానసిక పాధాన్యం కలవి 
C582 బుద్ధి చాతుర్యం 

90-584 స్మృతి 

60-586 పరిజ్ఞానం 

C.586 ఊపో 


6.560 |పత్యేకమైన వస్తువు లేక సాధనం పేకలు, బంతులు, 
గోలీలు, దారాలు, గాలిపటాలు, చిన్నకత్తులు, పిన్నులు 
మొదలై నవి. 


6.580 నీరుమంచు, గడ్డమంచు పడవనడపడం నీళ్ళలో ఆడే ఆట 
మొదతైవి , 
శిష్టసాహిత్యంలో సాధారణంగా (కి కవీ నీదో ఒక ఆటనైనా తన 


కొవ్యంలో చెప్పక మాన కేదన్నచో సత్యదూరం కాదు బాల్యంలో ఆడినవి 


క నానా జాలా యదా బా జడా లా లుడాాన మామా దానాల సానా నామం దాం నాలానాాాలటాసరతలలలకార్న పద 
6 ఆం్మధుల జానపద విజ్ఞానం, పుటలు 85%, 855 


జానపద విజ్ఞాన ధోరణులు 141 


శొమారంలో ఆడిననీ, యోవనంలో ఆకినవి, బాలురే ఆడినవి, బాలికలే ఆడినవి 
బాలభా లికలు ఇరువురూ కలిసీ ఆడినది శ్రీల ఆకి3వి అని ఇలా తెలుగు శిష్ట 
సాహిత్యంలో ఆటల (ప్రస్తావన కన్పిస్తుంది ఒక కవి చెప్పిన ఆటల్ని నురోకవి 
కూడా చెప్పిన సందర్భాలు లేకపో లేదు 


నన్నయభట్టు | నన్నయభట్టు ఆంధ మహోభారతంలో కురుకుమూ 
రుల బాల్య [కీడల్ని సుమారు 8 4 పద్యాల్లో వర్టింఛాడు బలిష్టుడెన భీమునితో 
కొరవక్సమారులు బొల క్రీడలలో పోటి పడ్డారని వర్ణించిన పద్యమిది 


“గిఅుపునెడు నేయనెడనడి 

బటిచునెడం జెనకునెడ నపొఠరబలంబుల్‌ 

మెజయునెడ భీమునకునం 

దొటుగీడ్సడ దొడగిరద్ధతులు రాజసుతుల్‌ ”, 
గిజుపుట అనగా (తిప్పుట అని శబ్ధరత్నా కరం సూచిస్తుంది (తిప్పుట, విసరుట, 
పరిగెత్తుట అని చెప్పడం వల్ల బాల్యావస్థలోని అటల్ని పస్తావించినట్టయింది 


భీముడు పది, పదిహే ఏమంది కొగవుల్నీ ఒక్కసారిగ నేం పై పడేట్టుగా 
వడవేయచున్నా ఉనీ, వీపులు రక్తం కోరునట్లుగా అందరిని ఈక్కుచున్నా డని 
వర్ణీంచోడు. 


శవదలక “పినగి దుంశ్రం 

బదియేవుర నొక్క పెట్ట పట్టీ ధర్మితిం 

జెనర బడవె చి సవనజు 

డదయు. డయి వీపులొలియ నంద అనీడ్చున్‌ గొ 


మలయ ద్దంలాంటి పెనుగులాట కాటోలు 


భీముడు జల క్రీడలాడీన విధాన్ని |కీంది పద్యంటో చక్కగా వర్దీంచాడు 
నన్నయ 


7 ఆంధ మహాభారతం ఆది, 5-164 
8 ఆంధ మహాభారతం ఆ3, 5-165 


148 శిస్టసా హిత్యంలో 


కు. జల్మక్రీడ లాడువో గడగి 
యాధృతరాష్ట్ర తనయుల నతుఠళ కీ 
ఖిక్కించియ బదుం[డ నొక్కొక్క భుజమున 
నేక్కించుకొని వారి యక్కడంగ 
(గ్రంచఅనీరిలో ముంచుచు నెత్తుచు 
గారీంచి తీరంటు 'సేరబెట్టు 
గోరిఫలార్జులై వారల యొక్కిన 
(చూకుల మొదపల వీకబట్టి 
వడీగదల్చు బండ్లు దడబడువారల 
తోనధరణీ మీద దొరగుచుండ 
నిట్టి పాట గాడ్పుపట్టిచే దుళ్ళాస 
నాదుళెల్బ బాధితాళ్ములై రొ 
పద్యం చివరి పాదాల్లో చెట్టెక్కి ఆడుకునే ఆటను (ప్రస్తావించాడు. 'ముట్టుకునే 
అటి అనగా తాకి ముట్టిన వ్యక్తి మళ్ళీ ఇతరుల్ని ముట్టుకోవాలి, ఈ విధంగా 
చెట్లపైన అడుకోవడం సె పాంతాల్లో ఈనాటికి కనిఫిస్తుండి 


సభావర్వంలో జూదాన్నీ గూర్చి (ఫస్తోలించాడు. “రర్మతనయుండు 
జూదంబునకు (బియుండుగానీ యతదుల యేశ్కీచేం నెలుఆగడదేనక వీద్యయందతీ 
దండ నాళని న్మళమంబున నోడించి తదీయరాజ్య విభూతి నీకిచ్చెదో (సభాం 
2-128) 


జూదమాడడం తగదని విదురుడు పలుకుతూ 


“దమలోన జూద బు వాదునగుట 
గలహమూలంబ యెట్టి కాంతుల కై నో (సభా 2.182) 


అంటూ జూదం కలపారారి బం అఎటాడు, జూదంవల్ల కలుగు నష్టాన్ని ఇలా 
వివరిస్తాడు 


“జూద మీది యేల దనను 
భేదము మీలోనబుట్టు బెలుచనయష్మ 





9 ఆంధ మవోభారతిం ఆది 5-166 


తానపట్‌ విజ్ఞాన ధోరణులు 148 


ద్భేదముకజేసి యెగ్గ 
త్పాడిల్డు ధర్మిత్మి బజకు భయజననంట్సై (నభా 2.185) 


జాదమాడడంలో దోషం లేదని ధృతరాష్ట్రుడు “*జూదంబన్న ది పురా 
ఇంబులయందును వినంబడుదీన దోషంబులేదు సుహృద్ధ్యూతం బున దేవతలు 
దేవసా యుజ్య ౦బు వడయుదురుో (సభా 2.151) 


ధర్మరాజు జూదం రాజులకు తగదనీ, రాజులకు జూదం పాపవృ త్తమం 
టాడు ; 
“క్ష తనీతి| కమంబులు గొవు సూవె 
నికృతియను జూదమును ధర్మనిత్యుతై న 
వారికీ రెండు వర్ణింపవలయు నెందు 
జాపవ్భత్తంబు జూదంబు పార్థివులకు" (సభా 2.166) 


“కుత్సిత కితవుల లోడ గూదమాడదగలుో (సభా 2.167) అనగా 
శకుని "నాదాన్ని సమర్జిస్తాడు : 
"క్కూతకలాకుళలుండగు 
నాతడు లోరజ్డుడును మహామతియును వి 
భ్యాతుండునగు సజ్జ: తియ 
నీతివిదుడు దగునె దాని నిందింపంగన్‌* _ (సభా, 2-109) 


కొరవ, పొండుకుమారులు హస్తినాపుర బహిరంగణంలో “కందుక [క్రీడను 
ఆడారట 


“ధృతరాష్ట్ర పాండునందను లందజు గందుక (క్రీడాపరులయి వేడుకతో 
నాడుచున్నంత నక్కాంచన కందుకం బొక్క నూతంబడీగ 


కందుకము అశగా “ఆకెడు డెండు” అని శబ్దకత్నాకరం చెండు, పుట్ట 
చెండు, బంతి అని వ్యవహారంలో విన్చిస్తాయి రబ్బరు బంతితో కాని, బట్టతో 
తయారువేసిన వెండుతో కాని ఆడుకోవడం ఈనాటికి మనం చూస్తాం ఈ కందుక 





10 ఆంధ మహాభారతము ఆది 5=206 


144 


శిష్టస్టాహిత్యంలో 


(క్రీడ నాలుగు విధాలుగా ఉంటుందని డాక్టరు వడ్డా సు[బమణ్యంగారు ఫేర్కా 


న్నారు 


1. 


కందుక శిలాద్మిపేష్షణం ఆంటే బొమ్మ చెండు (చిన్న రాతిబొమ్మను నిల 
బెట్టి కొట్టి ఆడే ఆట) 


. కసైపుట్టవెండు (క థ్రైతో పుట్ట చెండును కొట్టి ఆడే ఆట) 
. కుండబంతి (రెండు రాళ్ళ'పెన క్యరను అడ్డంగా పెట్టి గురిచూసి పడ 


గొపే ఆట) 


, తరుముడు చెండు (మైదానంలో చెండు తీసుకొని ఒకరినొకరు తరుముతూ 


ఆడీ ఆట), 


నన్నెచోడుడు ; “కుమార సంభవంిలో బొమరిల్లు కట్టడం, కూళ్ళు 


వండడం, బొమ్మ లపెండ్డి లాంటి ఆటల్ని (వస్తావించాడు, పార్వతి బాల్యంలో 
శివార్చన చేయడాన్ని వర్ణిస్తూ ఆటలాడిందట 


ఇ క్రక్ర్చృలు చిల్కబొమ్మలును దంతపు దిమ్మలు మేలిగాజు అ 
న్నరులును మానిచొవ్పీకలు నల్లడనోలిన శే లీలజే 

కురుబోమరిండ్ల జేయనగు కూళ్ళను వండ.చు బొమ్మ 'పెంగ్రి మా 
సరముగ జేసి యాడనగజాతశివార్చ'సేయ నెయ్యెడన్‌ 

శ్ర పద్యంలో “బొమ్మల పెండ్లి! చేయడం అనే ఆట పధొనంగా చప్ప 


కు 


బడింది. ఈ బొమ్మలపెండ్రి అనేది ఓక విధంగా వేడుక అని చెప్పవచ్చు. పెద్ద 
లను అనుకరించి పిల్చలు ఈ బొమ్మల పెండ్తిని ఆటగా భావించి చేస్తారు. పది 
పన్నెండేళ్ళ బాలబాలిళలు ఒకచోట చేరి బొమ్మలకు పెండి తంతు నడిపించి 
విందారగిస్తున్నట్టు నటిస్తూ ఆడుకునే ఆట ఇది 


పాల్కురికి సోమనాధుడు ; “పండితారాధ్య చర్మిత'లో జూదాన్ని 


గూర్చి |పస్టావించాడు జూదానికి అక్ష కీడ, అక్షవిద్య, అక్షకేశి, నెత్తము అనేవి 


11. తెలుగు సాహిత్యంలో |క్రీడావినోదాలు పుట 814, 1087 
18 కుమార సంభసం శీ=కీ6 ఆం (ప సా, అకాడమీ 


తొనవడ విజ్ఞాన ధోరణులు 146 


పర్యాయపదాలు, పాచికలాట పందెందేసి ఆడే కోడిపుంజుల, పొ'పేళ్ళ ఆటలు 
జూదం (కిందికే వస్తాయి నేడు డబ్బు పెట్టి ఆడే సేకాట కూడా జూదమే కవల 
కొవ్యాల్లో సాధార జంగా జూదం అనగానే పాదికలాటగా వర్ణీంచారని చెప్పవచ్చు 
ద్యూత[క్రీడను కూడా జూవమనే అనవచ్చు జూదాన్ని (పస్తావించి జూదపు 
పరిభాషను తెల్పిన మొదటివాడు పాల్కుంకి సోమనాథుడే అని విమర్శకుల అభి 
(పాయం, భారతంలోని సభాపర్వంలో ద్యూతకీడను [పస్తావించినా జూదపు 
పరిభాషను చెప్పినవాడు సోమనాథుడే 


“పండితారాధ్య చర్మిత'లో కమారపా ఘూస్షరుని కథయందు కుమార 
పొలఘూర్ణరుడు తన భార్యతో కళీసి జూదమాడాడని సోవన నర్జీంబాడు 


గనూర 
పొల ఘూర్జరుడను పార్టి వేళ్వరుడు 
నానందలీలమై నట్లొక్కనాడు 
దానును సతియు నెత్తం బాడుతణి 0 
గొంత | (పసారులేకాదశేందియము 
లవితళ్ళతునస్థయం లంగోక్కమూడు 
నారయ మాహాంబునన్సు నలోకాను 
సారులు నత్తంపుసారులు గాగ 
జనుపరిపూర్ణ (పసొడావధాని 
దనపదియేను న త్తరకాయతాక్షి 
వదియేను నేర్యును పలకపై బెట్టి 
వదినిపాపర ములన్‌ వాడలయందు 
పాపపుణ్యములను పాసికిల్‌ నైవ 
(వాపించు ఫలమెన్నబడ దాయముగను 
భక్తి నీరైదు బాజె బొమ్మనచు 
న్య్రీనా నీరైదు వచ్చిననాడు 
పఠము నిహంఐన బరగునీదగు 
హారుభ కీ (పదిలు నానాడు నిద్ధుగను 

10 


[46 





శష్టసాహిత్యంలో 


[దివిధ లింగములకు (గివిధార్చణంయు 
లౌనంభు ని త్రి" యనుదాయవమాడు 
వలన దచ్చౌక మాటల నీకు ననచు 
నలఘుడ దచ్చాకమని దాయమాడు 
ఐంతేం్యదియములకు థవు[పసాదంబు 
ఖంచిపెట్టిన మాడ్చి ఒంచియ వెట్టు 
దోసకార్లకు జౌొందుగ బెట్టునట్టు 
గాసిఅనాకు జొక దుగంబువడిన 
ననయంబు నీ శరణ్యము వీరభ[ద 
యనుచు వీరుడు భదమను దాయమాడు 
నొడ్లలు సత్తా శివయోగులకనుచు 
దథయక యాడు సత్రాయనిపడిన 
నాకు నాశీవంచనయె గెలుపనుచు 
నొకొంక్ష దీవించయను దాయమాడు 
వనితమెచ్చవు వంచనై చిన ననుచు 
ననఘడు సొవంచీ యను దాయమాడు 
సీని త్త మీటాడ నితరులి తరమే 

పొని యీశ్వరు కృపలేని వారలకు 
నంచు నంతంత భక్తవ వొగడ 
నంచిత భ_క్టి సమ్మగత దనర 
నాదిళ క్తి విరుద్ధమైన జూదపు వి 
నోదంబు భక్తి వినోదమై సరగ 
వేడుక నిట్లాడియాక యావం[ద 
చూడు భక్తుడు దనసుద తివీక్షిం 
దరహాస భావ ఏస్సురితాసు;డగుచు 
నరనాథ వల్లభి నలదెసల్‌ జూచి 


పాసికల్‌ నెత్తంపు బలుక పై వెట్టి” 





న. 


18 పండితారాధ్య చర్మిత పురాతన (పకరణం పుటటి 860 = 70 


జానపద విజ్ఞాన ధోరణులు 147 


జూదానికి సంబంధించిన (పస్తావన మరోచోట కూడా ఉంది 


“జూదంబు నింద్భమే సూచిలప శీవువి 
నోద.బు గాగ నివేదింపగనిన 

గాయకం బొండెబుంగమి జేసీ మూర్గ 
నాయనా రెప్పుడు నలి జూదమాడి 

గెలిచి యర్థము దెచ్చివలయు పదార్థ 
ముల గూర్చి జంగమంబులకు నర్చింప 
హరుడు ద్యూత[క్రియ నరురెంచియాడి” 


జూదరి జూడంగ గాదనినిల్చె 

నే దేవదేవుండు నిజమట్లకాదే 

యర్శి లివ్యసనార్థమై జూదమాడి 
థర్మజముఖ్యులు నిర్మూ లమైకి 

ఆదట భి హితార్థంబుగాగ 
జూదమాడిన మూర్భు భూలిగూడండెో3 


అంటూ జూదంవట్ల కలిగే నష్టాన్ని వివరించడం జరిగింది, 


సకలేళ్మర మాదిరాజయ్య కథ్రళో మాఠిరాటయ్య  కుకూరుడు జాల్యంలో 
ఆడీన ఆటల్నీ వర్థించొడు ; 


“*హోందంగ రొగుంజుపోగుంజులాట 
గుందెనగుడి గుడిగుంజంబులోట 
యప్పలవిందు లాట పల్మాలు 
జప్పట్టు పెట్టుట, సరిగుంజలాట 
శీగ బొంతలయాట, సిట్టపొట్టాట 
గోరంటలాట, దాగుడుమూతలాట 
దికొనిదిగు దిగుదొక్కొనునాట 
లాకాంక్ష నాతోడ నాడెడువాడు" 16 








14. పండితారాధ్య చర్మిత పురాతన ప్రకరణం పుటలు 412, 418 
16 పండితారాధ్య చరిత పురాతన (ప్రకరణం పుటలు 418, 414 
16 పండితారాధ్య చర్మిత పురాతన (వకరణం పుట 460 


148 శిష్టసాహిత్యంలో 


'రాగుంజు పోగుంజులాటి అననేమో తెలియదు బహుళా నీడు [పచారంలో 
ఉన్న “టగ్‌ ఆఫ్‌ వార్‌'లాంటిదై ఉండవచ్చు, ఫొడవైన తాడును రెండు జట్టు 
వాళ్ళు చెరొక వైపున పట్టి లాగుచుందురు తాడులాగాడాన్ని “గుంజుట్‌ అని 
ఆంటారు. 'కుందెనగుడి' ఆటనే కుందెశరి అని అంటారు. డీని స్వరూపం 
మఘెలాంటిడో తెలియదు, కేవలం బాల క్రీడా విశేషమని ప్రచారంలో కలదు, 
గుడీ గుంజుబులొట గుడిగుడీ గుంచ ఒకటే “గుడుగడు గుంచం = గుండే 
రాగం” అంటూ బాలబాలికలు గుం|డంగ కూర్చొని పిడికిలిని బిగించి ఒకరి 
వీడికిలిమీద మరొశరి పిడికిలి పేర్చి పాట పొశినవాన్ట (పళ్నించగా చెప్పిన సమా 
థానాన్నిబట్టి చేతీతో కొట్టగా వాళ్లు తమ చేతిని వెనుకదాచుకుంటారు ఇలా 
చీశుల ఫిడిళ్ళు చేర్చినవాళ్శందర్ని [పక్నించడం ఈ ఆటలో జరుపుతుంది 


“అప్పల విందుయాటి బహుళ విందుఃకు సంబంధించిన ఆట విశేషమయి 
ఉండొచ్చు 


సరి గుంజులాట నేరబొంతల ఆటల్ని గూర్చి తెలియరాదు 
ఫొట్టాటి' అనేది చిట్ట ఫొట్లాట, చీట్ల పొట్టకాయలాంటిదే 


2. 
నెట్ట 


హిబ్కారికి సోమనాథుడే మొదటి సారిగా తనకొలంలో (ప్రణారంలో ఉన్న 
అనేకరకాల ఆటల్నీ (పస్తావింఛాడు కానీ వానిలో చాలా ఆటల్ని గురించీ 
తెలియదిన్నచో అతిశయోక్తికాదు. నికుంటుకారులే [క్రీడా విశేషమని తప్ప 
కున్నారు. కొవుననే తిమ్మావష్ష్రల కోదండ రామయ్యగారు “మన మెరిగినంతి 
వరకు తెలుగు సాహిత్యములో దొలిసారిగా నీయాటఃను బేర్కొనీ వానికి 
ఉపయోగ యోగ్యతను గల్పించిన మహాకవి పాల్కురికి సోమనాథుడు అతడు 
తన [గంథభములలో నలనాటి సొంఘిక విషయముల నెస్నింటినో తెలిపినాడు 
ఆ మహా పయత్నములో కూడా సీ యాటలాతని దృష్టి మరలి పోకుండుట మన 
యదృష్టము', ఆని కొనియాడారు 


మంచన :- “కే యూరబాహు చర్మిత'లో కోడి పోరు, జూదం పేర్కొన 


టడొయి 
4 


17 అర్మధజాలి వి'ష్టత తెలిపే ఆటలు. ఆం ధ|వభ 1-12-1956 
పుటః 


జానపద విజ్ఞాన ధోరణులు 149 


“*కోడీపోరుల పేర వాడల దిరుగుచు 
బొడగిన్న కడవల బొలియవై చు 
“జూదంబు నా తోడన్‌ వేడుకనాడు” 


ఎజ్జిన = 'హరివంశం'లో హరిణ (క్రీడను గూర్చి (వస్తావించాడు. 
బాలకృష్ణులు మిగిలిన గోప కుమారులతో కలిసి ఆడుకుంటారని వర్ణిస్తూ “గోప 
రూపంబున గోపకుమారులలోనగలియండ నందలు హరిణ్మకీడనంబను నాట 
కుందొడంగిం అని అంటాడు, 


నాచశసోముడు "ఉత్తర హరివంళంలో దాక్షిణాత్యులు రుక్మిణితో 
సెత్తము' అనే పాచికలాఓను ఆడడానికి (ప్రయత్నించారని చెప్పబడింది 


“నెక్తము మీద గౌతుకము నిర్భరమై జనియించె సిష్టు మాచిత్తము 


లందు", 


నాచనసోముడు హరిపంగంలో దాన్ని విపులంగా వర్టించాడు, తృతీయా 
శ్వాసలో 109 వ పద్యం నుండి 128 వ పద్యంనరకు శ్రీ కృష్ణుడు రుక్మి ణీ 
సత్య భామలతో జూడ మాడిన విధాన్ని వర్ణించాడు. 


శ్రీ కృష్ణుడు సత్యభామారుక్మిణుల చెంతచేరి నె త్రమాడ.ద మన్నాడట , 


“నక ధరుడట్టు రుక్మిణీ సత్యభామ 
లిరుగెలంకుల గొలువ ననేక గణిక 
లంతనంత భజింప సత్యా ముఖంబు 

చూచి నెత్తమాడద మనుచును గడంగోః 





పలారామివాదం రానాను జర్నల. 


18 కేయూర బాహు $ర్మిత, 2.294 

19 కేయూర బాహుచరిత. 2a49 

£ీ0. హరివంశం ఠ5=204 

£1, ఉత్తర హారివంళం లీ=జిక్షీ 

22 ఉత్తర హరినంళం 84100 ఆంప్ర సో.అ, 1979 


శిష్టసాహిత్యంలో 


క తరువీ సను నెత్తీము ) 
పితోవాడ్త నెడ రుక్మి శి కనుంగొనుో (8-110) అని శ్రీకృష్ణుడు 


బగా ఎవరెవరితో జూదమాదుట తగదని సత్యభామ అంటుంది 


“వాదులానితోడ బట్టి తోడను 
బూతుతోడ తిండిపోతు తోడ 
నటమటినతోడ నరియరె తోడను 


ఎలకు నెత్తమాడ వెరపుగాదు” (8-112) 


ఆ మాటలకు సమాధానంగా శ్రీకృష్ణుడు ళలికిన విధాన్ని వర్థీంచే పద్యం 
“జూదరివి సుమాళిని నెటి 
వాడివి తసుకరివి గలువవచ్చున టే దొ 
మోదర నినుమా కనుటయో (8-118) 


చతురంతరాస" నున కూర్చుండి సత్యభామ సాక్షిగా ఉండగా రుక్కి జీ 
కష్ణా కద మాడారట 
“జోగిణి గొసరి బైసుక వెట్టి సలకోపై 
సౌరెయు వోయించి సరము చూచి 
నకు లాగయిన నెత్తంబు గ కొనిపన్ని 
పాసికల్‌ దాశీంచి ఫాలెటింగి 
లోవాటంకలు దూనిబలి గన్న బడకున్న 
జరదాళమని పోవు బలక లిచ్చి 
కప్పార్తు జూ రెండు దాయంబులును గని 
వారింసకుషు పోటు (వాలుగలవ్చ 
పంతనుడిగిన నీవలె భాగమింత 
బోర బెడ్డదాయం బాదిపోరు పుచ్చి 
వైచునది ధనమునికి పోవచ్చు ననుగు 
జేరకొని పాటుతజీ సరిజేఫీ యడుగో (8-120) 


జానపద విజ్ఞాన ధోరణులు iol 


పాచికలాటలో రుక్మిణి చేతి నై పుణ్యాన్ని ఈ విధంగా వర్ణించాడు. 
అలర్రీవం చి క్తి దుగ 
సత్తాదచ్చాక వంచి చేవం చీరె 
దిత్రిగ యిద్దుగ బ| దలు 
చిత్తంబున దలచినట్టు చేతికి దెచ్చున్‌ (8-121) 


దుగుణంబు సేసిన తోడనే మూడని 
వారించి లేదని వలుముసేసి 
యూరకెత్తకు దాయమగ్గడించిన గాని 
పట్టి వేయకు మని పటితళించి 
వెడరిన సారెలు వెనుక ముందణకేసీ 
యె త్రిక సారెపోనీక యార్ని 
సమమాయె రమ్మని సరసవారలు బిర్చి 
గెలుపు సుమాళంబు గెరల జేయు 
ఐసిడి యీకైదు పూజించి సలకి మీద 
బలపమున (వాసి వెల్టివాయి దొలగివైచి 
పన్నిపంచి యొక్కటి నాడపంచి (వాలు 
దప్పనో పతనయనమున దాగెలిచె (8-122) 


మరియు “ఆ కపట నాబక సూ తధారు డంకి చుకొని యల్లసంబున సారెయొడ్డి 
తొమ్మిది దాయంబుల కిచ్చిన నచ్చెలువ యెక్కి పలకి త స్నదాయంబునకు నౌక 
_వొయివిడిచె నద్దేవుండు నాదాయ మీరైదు వెనుక యోటంబు విఖుసుననుటయు 
నదరిపడి యమ్మదిత సవిలాసంబుగా వైచిన నాశౌరి గోరిన దాయంబుపడినం 
బొంగి వెనుక సరిసరి యని యంతనుండి విన్ననై యాడి యన్నాతిమిగుల నోడి 
యుం దలంకకో (8-128) 


రుక్మి ణి ఆడీగెలిచిన విధోన్ని వర్ణించాడు, 


చేయదు దుగుణఃబు సెలవు లేకుండిస 
నెక్కిన పలక బోనిచ్చుగాని 

పలుకదు రోషించి పడని పొసికలతో 
ననదాయమైనను నాడుగాని 


కేల్‌ 


శిష్ట పాహీత్యంలో 


యొల్లదు గోపించి యొండు నెత్తపన్న 
నెచరంటు నేర్చని యొన్నుగాని 

నడుకదు వంచించి నయమెక్కుడడిగిన 
నీలుతమంతట నన్న నిల చుగాని 

సల దబమక బయపుక వల్టటిలక 

బోటి దూజక యాతావు పుచ్చుమనక 

(క్రింద గెలిచిన వాజలెక్కింపు మనక 

తప్పనాడక తొల్లింటి దారిచెడక (3-124) 


రుక్మిణీ సత్యభామలు జూదమిక చాలని లేవబోవగా కృష్ణుడు మరలా 


అడుదమని చేయి సట్టుకున్నాడట 


చాలునని పాసె రుక్మిణి సత్యభామ 

కరము గరమున గీలించి కనులనాభు 

గిందు రమ్మని సిలువ నయ్యింతి నగుచు 

నభిముఖంబున వొసికలందు కొనియె (8.126) 


ఈసారి సత్యభామ శ్రీకృష్ణునితో జూదమాడి గెలిచిందని వర్ణించాడు, 


ఒకదాయ నూడిన నున్నదొయంబాడు 
మనకవాటులు రెండు గొని చెలంగి 
కొనని మాట దాగడచి పోయిన జెప్పు 
నెత్తంబు వడదని నేర్చుదెగడి 
యొకదాయమునకును నొంటిదాకిన బోయి 
యింక వై చెదనని యినుమడించి 
పోయెడి నన్మివేయ బూచినవారించి 
సూచిపోనిమ్మని సూటి చెతిచి 
పోరెమోపును బొరలును సదరనిదుర 
మెజిగిలాగైన గైకొని యించుకంత 
పొనంగకుండిన రుక్మిణి బోంక బొంక్ర 
శొరిబలువటు గెలిచెనా సత్యభామ (8-128) 


జానపద విజ్ఞాన ధోరణులు 168 


“ద్దరూ ఇద్దరే” అన్నట్టుగా ఆ సోమళాధుకు మొదటిసారిగా సాహ 
త్యంలో జూదాన్ని _వస్తావించి, జూదపు పరిభాషను పేర్కొనగా ఈ సోమ 
నాథుడు జూదమాడిన విధాన్ని విపులంగా వర్ణించాడు భార్యాభర్తలు కలిసి 
ఆడుకుంటున్న జూదాన్ని యింత వివరంగా వర్ణించిన వాళ్లలో నాచన 
సోముడే [వథముడని చెప్పచ్చు 

“హంస డిభకోపాఖ్యానం "లో జనార్డను ని రాయబారాన్ని విన్న వాసు 
దేవుడు సమాధానం చెబుతూ యాదవుల పర్మాకమాన్ని వివరిస్తూ ఉప్పనబై 
ఆటను | పస్తావించాడు 

“అప్పన మెంతగావలె నహంకరణంబు దొటంగి యిచ్చినం 
గప్పముపేర నేడు నొడికారి తన-బున మోనపుచ్చగా 

నుప్పులు దెత్తురే సమరయోగ్య తలంబున వైరికోటితో 

నుష్పన బఖైలాడు నెడ నుప్పులు దెత్తురుగాక యాదవ్వల్‌ "(4=1క5) 


మరియు సాత్యకి యిలా అంటాడు 


"తెచ్చెదరెల్ట నేడు మము దెండని పంచిన యుష్పుడాకినుల్‌ ” 
(4-198) 


ఉప్పుబ పైలాటనే ఉస ట్టి, ఉప్పుగుందము, చెజ్టాట ఆని కూడా పీలుస్తారు, 
ఈ ఆటను ఆరుబయట మైనాదాల్లో ముఖ్యంగా రాగతిపూట వెన్నెల్లో ఆడుకుం 
టారు వీరరస (ప్రధానమైందని చెప్పకచ్చు ఉప్పు లేవడం ఆంటే ళతువుం 
వ్యూహాల్ని భేదించి వారి కోటను వళశపరచుకోవడం లాంటిది ఈ ఆటనుగూర్చి 
డాక్టరు వడ్డా స్ముబమణ్యంగారు 

“ఉప్పు | పద్టైలు-- కప్ప -- న | బపైలు--ఉప్ప నబ ఫైలు ఈ ఆటకు 
గీచే నిలువు, అడ్డగీతల్ని పకైలు అంటారు, పటై దాటి ఉప్పు తీసికోని వచ్చే 
ఆట కాబట్టి 'ఉప్పనబ ఫైలు అయింద "9 వివరించారు 








లలి తెయగు సాహిత్యంలో (క్రీడా వినోదాలు, పుట, 2286 1987 


164 శిష్ట సాహిత్యంతో 


ఉర్సనబదై ఆట నిర్యాణం ఇలా ఉ టుంది 


ల రావా చయతారాళా రాజ బలాలు క నాకాదకాల నా ండాజాాలన జయా రారారా ల దాలారంలా లాలా. 


చలనాల దయయ కాను నానా లందాంాా వయతాయరాయాతా తామా 
వ. తతత. 
rr ల | 
నాననా నానా. RTT 
అత చస దాన ద 
రానా ద. దన ద నా. 
LSI PUN 
ద ల. లా. 


అయాం ందా యానా దదంం దా లంతా ఆలనా కామి దదాడా లారా దలంంతదా లాలి నసపండ తరత బులగతనిరి లజ రిండాతంముంంందాయరనాడాననినానకడంతది.. 


నాదనసోమడు మరోచోట చ్మితరేఖచేత ఉన చూపుల్ని ఉస్పన బట్టే 
లాటలతో పోల్చి చెప్పిస్తాడు . 


“పడతి నీ చూపులుస్ప్సన బపైలాడించు 
చెలుల వ క్ర9ముల బూజించుగాక ” (6-189) 


శేశన : “దశకుమార చర్మిత”లో పాచికలాఓను గూర్చి ఐదవ ఆశ్యాసం 
లోనీ 68 వ పద్యం నుండి 69 వ పద్యం వరకు వర్ణించాడు 


“ఒక్క_యెడ నక్షధూర్తుల వెంటగని యచ్చోటికింబోయిో (5-68) 


“ఇరవారు నిరువదియేను జూదములందు నెనలేని శేర్పరితనము చూపి, 
క్రై యధికంబుగ గల్లిసా రెలు వైచి యొక్కుడాయంబుల యెడల గడపి, యనున్లై న 


కొనపద విజ్ఞాన ధోరణులు 166 
తొలుకతనము పాసికలను వలసిన దాయంబు వైచికొను” (6.64) 
కలట్టనేక కొరంబుల నక్షకేలం దగిరియన్నవారల” (5.66) 


అక్షధూర్తుడనగా పాబికలాడుఐ డనీ, అక్షకేలి, అక్ష కీడ అనగా పొవిక 
లాట అనే అర్థం. పాచికలాటకు నెత్తము, పచ్చీసు, సొగటాలాట, పగఢసాల 
అనీ పర్యాయపదాలు 

“ఈ యాట మన తెలుగువారిలో విశిష్టతతో నిరివిందననచ్చు నేటీకిని 
ఈ ఆటను రెండు పాదికలతో వైదిక (బొప్మాణ ప్రీ పురుషులు పలువ్వరాడు 
చున్నారు, తక్కిన వర్గములవారు పాదికలకు మారుగా 6 కొని, 7 కాని గీ 
లను లొడివేయచు ఆడుదురని”్నొ। శ్రీ సురవరం |పకాపడెడ్డిగారు పేర్కొనిరి 

“*పావికల ఆకారము ఈ విధంగా ఉండునని సురవరంవారు పేర్కొ 
నిర జ 


స్‌ 
© Creer 
O 
aero 
Spore 


కేతన వర్ణించిన కోడిపందేలాట వర్ణనం . 


అనారికేళ జాతికీ 

మానుగ నొకజాతీ పోర మార్కొనదగుడుం 

దానట యకుకలి యనుచును 

మానక పోరించు నధిక మాత్సర్యంబునన్‌ _ (9-89) 


వ. 





24. ఆంధుల సాంఘిక చర్మిత, పుట, 86 
వర్‌, అంధుల సౌంఘిక చర్చిత, పట 87 


166 శిష్టసాహిత్యంలో 


మరియు, 


“*ఎఏంన కోడిమున్నెనసి యారెలు మెడ 
వెసగాడ నురఎడి | వేసీ! వేసి 
యదివేయ సుడి కిన్మనడరి బల్బ్పునః= బట్టి 
కబళించి యందండ గడీమి కడిమి 
వి*ఖ ముఖంబులు నెనువెంట దగులుచు 
నంతంత దగులుచు దాగియాగి 
వాగాటులక వచ్చి వసుమతి నిలువక 
యొంటి తన్నున గొనరుడిపియుడిపీ 
గొలిదె నోమాట తగనారికేళజాతి" (9-88) 


తెలుగు సాహిత్యంలో కోడిపందేలాటను వర్ణించినవాడు కేతన మొదటి 
వాడు, కేతన తర్వాత కవులనేకులు తమ తమ కావ్యాల్లో కోడిపందేలాట, కోడి 
పోరు అనే పేర్ణతో తమి తను కావ్యాల్లో వర్షించారు కేతన కోడిసందేలాటను 
సంస్కృతంలోని దః కుమార చ్మత ననుసరించి వర్ణించొడని శ్రీ సురవరం 
(పతాపరెడ్డిగారు పలికిన పలుకుళివి “దండి (కీ శ 750 |పాంతమువాడు 
అతడు తన దళకునూర చర్మితములో కోడీపందెమును వర్ణించినాడు. అందు 
నారికేళజాతి ఒక జాతికోడిని గెలిచెనని [వాసెను అభినవ దండియగు కేతన 
తెలుగులో దళకుమార చర్మితమును (బ్రాసినప్పుడు కోడి పందెమును బాల విస్త 
రించి [వాయుటచేతను తెలుగుదేశమఎదా పందెమెంత (పామ ఖ్యము ఫొందియుం 
జనో యూహింఫవచ్చును గో 


కోడిసందెంలో కోళ్ల కడికాళ్ళకు జేనడు కత్తులను గట్టి పోరుకై వదలి 
పెడతారు ఈ పందెంలో డబ్బును పెట్టి ఆడడం కలదు. అందుకే కాబోలు ఈ 
ఆట ప్రజల్లో జావిస్వభావాన్ని పెంచుతుందని తలంచి (పభుత్వం వాళ్లు ఈ 
ఆటను నిషేధించారు కోడీ పందేలాటను ఆడించుటకై పూర్వం ళాస్తా9లు ఉండే 
వట కావుననే సురవరం |పకాపరెడ్డిగారు “కోడి పందెమున కై యొక్క శాస్త్రమే 
మన తెకుగువారు వాసి పెట్టకొన్నారు, చలికాలములోను, సంకాంతి పండుగ 
కొలములోను కోళ్ల పందెములకై కోళ్ళను చంకన బెట్టుకొని కుక్కుట కాస్త్రమును 


£6, ఆం[ధుం సాంఘిక చర్మిత, పుట, 94 


జానఫద విజ్ఞాన ధోరణులు 167 


గుండు రుమాళ్షలో దోపి, తమ కాస్త్రపకారముగూ కుక్కుట సజీవద్యూత నిపు 
ఖులు పందెమను కట్టతూ ఉండెడివార్ఫు ఆని అన్నారు 

తెలుగువారి | పాచీన వినోదాలలో కోడిపందేలాట ఒకటి కోడిపందేలాటను 
గూర్చి థ్రీ మల్లంపల్లి సోమశేఖవళర్మ గారిట్టు వివరించారు 


“సం[కొంతి పండుగలలో జరుప్పుకొను వేడుకలలో కోడిపందెముల ఆట 
యొకటి, గరువు (పదేశమన ఆ యాటలు జరుగుటచే కొన్ని [గామముల డగ్గర 
ఇప్పుడీ యాటలు లేకపోయినను కోడిపందేల గరువు అను పేరు కొన్ని [గామ 
ములలో స్థం వృహారమున్నది కోగీపందెములు మన దేశములో ఇప్పటికి వేయి 
సంవత్సరములకు పూర(ము నుండి వాడుకలో నుండిన యాట దీనిని పదు 
నైదవ శతాబ్దములో |ప్రాగ్గేకములను సందర్శింప వచ్చిన విదేశీ యా తికులు 
కూడా వర్ణించియున్నారు ఇది దశీణ హీందూ దేశములోనే కొక జావా, సుమిిత 
మొదలై న | పార్ట్వీపములలో మైతము వాడుకలో ఉండినట్లు వారి వృత్తాంత ముల 
వలన తెలియచున్నది కోడిపోరు పూర్వపు సంస్థానాధీకులకు చాలా (పీయమైన 
వేడుకలలో ఒకటియని పెద్దాపురం “కోడిపుంజుల కిథ' మొదల్చై న జానపద 
గేయములవలన తెలియుచున్నది, కోడిపందెములు గొప్ప యుద్ధములకును కార 
అము లయినవీ పలనాటి యుద్ధముకకు గల కారణములు రోడిపందెము అ ఆట 
యొకటో నిజమైన విషయమే కదా! బొబ్బిలీవీరుల కయ్యానికి, పల్నాటీవీరుల 
పోరాటానికి కోళ్ళ పోరే పథాన కారణంగా కనిపిస్తుందీ. 


గోన బుద్ధారెడ్డి ! “రంగనాథ రొమాయణం'లో (క్రీరాముడు తనళాస్త 
లైన వారితో కలిసీ చెండు ఆటను ఆడినట్టు వర్ణించాడు 

“ఆయడ రఘురాము డాప్తులు దాను 

నిండారు _ పేముతో నెడ్డలుగట్టి 
a ట్‌ 

చెండును దండంబు బెల వొప్పబట్టి 

తతిమిడి యాడెడు కటిన దట్టుటయు 

కట్ట )_.రామడా కషం బుబేత 

J సి 


27, ఆంధుల సొంఘిక చర్మిత పుట 94 
28, విజ్ఞాన సర్వస్వము సంపు శి పుటలు 24, 25 
£29 రంగనాథ రామాయణము వావిళ్ల (వతి 1949 


1క8 శిష్టసా హీత్యంలో 


శ్రీనాథుడు : “పల్నాటి వీర చర్మిత'లో గుమ్మడికాయ లాట, చెరుకు 
పందేలాట, పోకలాట, బంతులాట, జంతు పోరాటము లాట రూకలకుఫ్పలాట 
మొదలైన ఆటల్ని పేర్కాన్నాడు, 


బాలచం[దుడు మేడిపిలో ఇతర జాలలతో కలిసి ఆటలాడుకొనుటను 
వగ్గించిన విధం 


“గుమ్మడి కాయలు కొంత సేపాడి 
బెరుకు పందెంబు చెలొప్పగెలిచి 
తన సంగడల దయతోడ నిచ్చి 


గుమ్మడికాయ లాటను గుమ్మడికాయ కోసం సంభాషణా పద్ధతిలో పాట 
పాడుచు (పళ్నలకు సమాధానం చెప్పుచూ పాడుకుంటారు, “పది పన్నెం 
డేళ్ళ లోపు బాలబాలికలు ఒకచోట చేరుతారు వారిలో పెద్ద వాళ్ళిద్దరు ఆట 
"పెద్దలుగా వ్యపసారిస్తారు తక్కిన వారినందరినీ మైజువారీగా ఒకరిముంధు 
ఒకరిని కూర్చోబెడతారు ఆటలో మొదటి ఆట పెద్ద పెద్దవారి పక్కన 
ఊర్చుంటుంది రెండో అట పెద్ద వీన్నవారి సరసన నిల్ఫుంటుందని 
అపుడు 'పేద్దలందఠూ గుమ్మడికొయలై |పళ్నలు = సమాధానాలు విప్పుకుంటూ 
చివరకు 'గలిబిలి గలిబిలీ అని అరుచుకుంటూ పరుగెత్తుతార ని శ్రీవడ్ణాను అ 
హ్మణ్యంగారు వివరించారు, 


చెరుకు పందేలాట యువకుల బల్మపదఠ్శనకు తగిన పరీక్ష, బాగా 
చెరకు పండే |పాంకాల్లో సంకాంతి పండుగ సమయాల్లో ఈ ఆటల్ని పందేల 
రూపంలో ఆడుకుంటారు. చెరుకుగడల్ని మోపుగా గట్టి ఒక్కవేటున క త్రీతోగానీ 
గొడ్డలితోగాని నరుకవలసి ఉంటుంది. గెలివిన వాడికే ఆ చెరుకులన్ని చెందు 
తాయి అందుకే ఐతాంబు చెరుకు పందెంలో గెలిదిన చెరుకుల్ని స్నేహితుల 


కిమ్మని చెబుతుంది ఇలాంటిదే కొబ్బరి పందేలాట* ముఖ్యంగా నాగుల చవితి 
పండుగ సమయంలో కొబ్బరి చిస్సల్ని (ఎండినవి) పోక కొబ్బరిని పిడికిలితో 





80 పల్నాటి చర్మిత వీవ భాగం పుట, శీలి 
వి! తెలుగు సాహిత్యంలో (డీడావినోదాలు పుట, 812 


జొనఫద విజ్ఞాన ధోరణులు 159 


గుద్ది ఎవరెన్ని ఎక్కువ ముక్కలు చేస్తే వాళ్ళు గేలి నట్టు చెప్పుకోవడం (గ్రామాల్లో 
ఈనాటికి మనం చూడవచ్చు 


(పోర్డు పోవకున్నఛో ఆటలాడు కొమ్మ నిఖా లచం దున్సితో చెప్పుచున్న 
వీధం చూడండి , 


పొద్దు పోవకయున్న పుతరత్నంబ 
సోకలాటలచేత బుచ్చుము (పొద్దు 
అడుడి మతమ్ములమరు బంతులను 
గుంతమాపల నోడికొని గణ్బకొనము 
బైట నాడగవద్దు బడలెము సుతుడ 
కుటిలి జంతువుల దెచ్చి గుడిలోన నుంచి 
విడిపించు పోరాడు విధమును చూడు 
రూకలకుప లు రూడిగనాడు” 3 


ఫోకలాటను గూర్చి శ్రీ వడా సు[బమణ్యంగారు ఇలా చెప్పారు “మగ 
పిల్లలు కొంతమంది పోకలు (వక్కలు) జేబులు ఏ.పుకొని వెళ్ళి పందిళ్ళ 
కిందనో, ఇంటి చొవడిలోనో, రచ్చఒండ మీఠనో, ఏ స|తంతోనో గుమీకూడు 
తారు అందు &కరు ఒకపోక టీసీ మోకాలిమీద బోర్లించి చూపుడువేలితో 
ఎగురగొడతారు ఈలోగా మిలిగిన వాళ్ళ పందెం కాస్తారు, ఎగిరిన పోక బోర్గ 
పడుతుందని కొందరు అయిదో, పదో పోకలను పణంగా ఒడ్డుతారుః 
మరికొందరు వెల్లకిల వడుతుందని పందెం కాస్తారు ఆటకొడు పోకను ఎగుర 
కొడతాడు పోక బోర్లవడితే బోర్టవడుతుందని చెప్పినవాళ్ళు వెల్లకిల పడిలే అలా 
చెప్పినవా ళ్ళకు మిలిగిన వాళ్ళు పోకల్ని ముట్టవెప్పుకుంటారు గొ ఈ ఆటలో 
పోకల్ని పందెంగా పెడతారు కాబట్టి “స్తోంలాటీ అని పేరు వచ్చిందని తం౧ప 
వచ్చు. 


బంతులాట రబ ప్రరుబింతితో, బట్టచెండుతో అడే ఆట అయి ఉండవచ్చు 


నలక. 


శీ8 పల్నాటి వీరచర్మిత లివి భాగం పుబ 82 
89 తెలుగు సాహిత్యంలో (కీడావికోదాఎ పుఎ 468 


180 శిష్టసాహిత్యంలో 


గుంతమాపలాట ఏ విధంగా ఆడుతారో తెలియదని పండితుల అభిప్రాయంగా 
ఉంది అయితే శ్రీ సురవరం |పకాపరెడ్డిగారు “గుంతమాపలన ఒక పలకలో 
కొన్ని గుంతలుచేసి అందు చింతగింజలు పోసి అడు ఆటయై యండునని్న్యో 
ఊహించియన్నారు “జంతుల పోట్టాటలన పొదీండ్డ పోరతము కోళ్ళపందెము 
పికిలి పిట్టల కలహము దున్నల యుద్ధం అయివుండునని్నో, జంతువు లాటల్ని 
గూర్చి సురవరం వారే పేర్కొనిరి రూకల కుప్పలాట స్వరూపమేమిటో తెలియ 
దని చెప్పినా శ్రీ వడ్డా స్ముబమణ్యంగారు 'సరిబేసుల' ఆట కంటే బిన్నమయింది 
కాదంటూ “రూకలను కుప్పగా పెట్టి ఆ కుష్పలో సరి రూకలున్నాయో బేసిరూ 
కలున్నాయో ఊహించి ఉజ్జాయింపుగా ఇప్పి ఆడే ఆటకావచ్చుగ్న్యొ అని ఊహిం 
చారు, చింతపిచ్చల్ని ఈ విధంగా ఆడుకోవడం ఈనాటికీ పల్లి పాంతాల్లో 
కన్పిస్తుంది కూడా 


పల్నాటి చర్మితలో వర్షించఒడ్డ మరో ముఖ్యమైన తెలుగువాళ్ళ ఆట 
బొంగరాలాట, ఇకాంబ భాం చర్మడునితో భారతాది యుద్ధకథల్ని వినుమనగా 
బొలచందుడు, 


* వకృత కౌమార దాపల్యంబు కతన 
చిత్త వ్మిశాంతికై జేరి యో వేళ 
బొంగరమ లాడగ బుద్ధీ జనించే అంటాడు 


అం|ధదేళంలో నేటికీ వీళ్ళల్లో బహుళ ప్రచారంలో ఉన్న ఆట ఇది. ఈ ఆటను 
గూర్చి వివరించాల్సిన ఆవసరం కూడా వుండదు. కారణం ఆది లోక |పసిద్ధ 
మైన ఆట కాబట్టి ఇది మగపిల్లల ఆట. కర్రతో చేసిన బొంగరానికి మునికి 
ఉంటుంది. జాలికు చుట్టి నేలపై వేస్తే ఆది గ్ముడంగా తిరుగుతుంది. బొంగ 
రాటను పల్నాటి వీరచరి(తలో వర్ణించినంత మరే కావ్యంలో వర్ణించలేదన్న అతిళ 
యోక్రీ కానేరదు 





శీ4 ఆంధుల సాంఘిక చర్మిత పుట =88 

కిర్‌ అం[ధుల సాంఘిక చరిత పుట = 08 

86 తెలుగు సాహిత్యంలో |కీడా వినోదాలు = పుట 505 
87 పల్నాంటి వీర చరిత = వవ భాగం పుట = లీశ 


జొనపద విజ్ఞాన ధోరణులు 181 


వాలచందుడు బోంగరాలాట ఆడుతాననగా గౌంగరాలాట వల్ల కలిగే 
నష్టాన్ని ఐతాంబ ెప్పిన విభం చూడుడు | 


క +, =  వడబొంగరొట 
ఆడిన జేతప్పీ అతివలకైన 

తగు బాలురకునై న దాకున బోయి 
పడతులు కోపించి పలుతెరంగులును 
శపీయింతురీ మాట సత్యంబు పక, 


బొంగరం చేయు విధానాన్ని బొలచందుడు తల్లితో చెప్పిన విధం , 


శ ఆధిక ధనంబు 
సొందుగా దెప్పించీ పుటము పెట్టించి 
వెడి బొంగరముల పరగ జేయింపు 
వెండిచే ములుకులు వెలయ బెట్టింపు 
పట్టుచే జాతెలు పన్నీ పేనింపు 
ముత్యాల కుచ్చులు మొదలగార్చింపు 
శవ్చీంచీ యిప్బీలపు్‌ 


జాలచేం[దుడు గొంగరముక (తిన్చీన వీథం శ్రీనాథుడు కన్నులకు 
గట్టినట్టుగా వర్ణించాడు. 
శోబలపరాక్రముడ్ర న బోలచం| దుఆడు 
ఘనళర మాణిక్య ఖచిత మైనట్టి 
బొంగరం బరచేత బూశకయుండి 
నేరుపు చూడుడి నిలచి మీరెల్స 
తిరిగింతు చేతిలో దీటులేనట్టు 
లవనిపై బడకుండ అనంతరమందె 
పట్టి యాడించెద బహువిధగతుఎ 


నల లాలా 
88, పల్నాటి వీరచరిత్ర = 2వ భాగం = పుట 88 1964 
11 


102 ఇష్టసాపిత్యంభో 


అని చుట్టు నున్నట్టి అతివల బాచి 
అత్తమామల భ కి అమరినవారు 
పతి మూటలకెదురు వలకని వారు 
వినయమౌొ నామాట వీనుడ్‌ మీరెల్టి 
రూరాననుండుడి తొలగి కన్లొనుడి 
అనీ చెప్పీ బొంగరం బర చేత ఒట్టి 
ముత్యాల జాలెను ముదమునజుట్టి 
చేయెత్తి వుంకీంచి స్థీరబలంబునను 
వేసిన వడీమీర వేగమపోయి 
సంయమీభండను చ| టాతిదాటి 
మీంటి మీదికెగసి మెరుగులు కమ్మ, 


బొంగరాలాట అడుటకు పోవుచూ వాలచం (దుడు ఆతని (థాతృ సంచ 
యము అటలాడుకొనుటకై సాధనాల్ని తీసికొనిపోయారని వర్ణించబడింది 


*గళ్చకాయేలు కొన్ని క లిగినయల్లి 
తిత్తులు చిరుతలు తీరై నగొడెలు 
జూదమాడటశ్రే సొగటాలు కొన్ని 
ఖంకులు పిట్టలు పంజర శయము 
చీకిన డేగలు సీగిలీపిట్టలును 
కారికావళి కీరసంఘంబు మరియు 
ఆట సాధనాల వెంటరాగ స్ట 


పె సొాధనాల్నిబట్టి వాళ్ళ గచ్చకాయలాట, షపాచికలొట, జంతువులాట, పక్షులాటలు 
ఆడగలరని తెలియవచ్చును “పై ఆటసాధనాలన్ని ఈ ఆటలకు సంబంధించినవే, 


కలా 


శ్రీనాథుడు “పల్నాటి వీరచర్మిత”లో కోడిపోరును గూర్చి (పస్తావిం 
చాడు 





40. పల్నాటి వీరళరి త = 2 వ భాగం = పుటలు 8ీ9 40 
41 పల్నాటి వీరచర్రిత = 2 వ భాగం = పుట 40 


తానవద విజ్ఞాన ధోరణులు 168 


అకోకపోరుకు సీవు కోరినవారి 
గొనిపొమ్మటంచు"--- అనీ (8వ పుట = 1వ భాగం) 


“పుంజులు రెండును పోధాడియాడి 

భుగులును నెత్తురు భోరున కక్కి 

తిట్టినట్టాక పుంజు దిగ్గునళచ్చు”. (18వ పుట = 1వ భాగం) 
అర్దిక పోరన్సి నేడు గురజాలలోన 

జనుతేల్లి వినునట్టు దాటంగ పంచి” (27వ పుట = 1న భాగం) 


నాయకురాలు నాగమ్మ కోడిపు జును జ-చి జనులంతా మెచ్చుకొన్నారని 


వర్ణించిన విధం చూడుడు 


బొడు, 


“ఈ రూపు ఈ రేఖ నివిరిచూడగను 

ఈలావు ఈవన్నె సీమి_చుకెంపు 

ఏ ఫుంజులందుల నెరుగమే భూమి 

శరువయే కోడియై కలియుగంబునను 

జీనియంచెనో కొక, ఆగములో నిట్లు 

పుంజుట కర్గునే ఫ్రొలు ఫొరుచుండు” (కిరీవ పట = 1వ భాగం) 


పండపుకోళ్ళు రెండు పోరదున్న వీధం క్రింది పోదొల్లో చక్కగా నర్గిం 


ొస్పంజులు విడిపీంచీ పోర నిండనిరి 
గోపును రెడ్డియు కోళ్ళను పట్టి 

గరడిలో దగ్గర కక్టైెదమనుచు 

హోరుకు విడిచిన పుంజులు రెండు 
పొంగుచు రెక్కను పొరిపొరినార్చి 
కనుల నిప్పులురాలు కైవడిశవ్‌ 

ఉగంపు దృష్టిని నొండొంటి చూచి 
కులగిరులం దరంగ కూయుచు శేరి 
ముక్కువహుక్కున చేర్చి మొనసిరోషమున 
మెడయీ కలుబ్బగా మెడవంలి చెండు 


ia2 శిక్టసా హిత గంలో 


అని చుట్టు నున్నట్టి అతివల ఊచ 
అత్తమామల భ కి అమరినవారు 
పతి మాటలశేదురు పలునివారు 
వినయమౌ నామాట వినుడి మీ రెల్లి 
రూరాననుండుడి తొలగి కన్గొనుడీ 
అని చెప్పీ బొంగరం బర చేత ఒట్టి 
ముత్యాల జొలెను ముద మునజుట్టి 
చేయ శ్రీ హుంకించి స్థిరబలంబునను 
వేసిన వడిమీర వేగమెపోయి 
సంయమీశుండను చ్మటాతిదాటి 
మింటి మీదికెగసి మెరుగులు కమ్మగొ 


బొంగరాలాట అడుటకు పోవుచూ బాలచః చుడు అతని (గాత సంచ 
యము ఇటభాఢుకొనుటకై సాధనాల్ని తీసి కొనిపో యారనిి వర్టించబడింది 


"గళ్చకాయలు కొన్ని కభిగినయగ్లి 
తిత్తులు గిరుతలు తీరై నగొడెలు 
జాదమాడుటకై సొగటాటు కొన్చీ 
బంతులు పిట్టలు పంథరచయము 
'పేకైన డేగలు పిగిలిపిట్టలును 
కారికావళి కీరసంఘంబు మరియు 
అట సాధనొల వెంటరాగ” | 


పై సాధనాల్నిబట్టి వాట్ట గచ్చకాయలాట, పాచికలాట, జంతువులాట, పత్షులాటలు 
అడగలరని తెలియవచ్చును పె ఆటసాధనాలన్ని ఈ ఆటలకు సంబంధించినవే, 


శ్రీనాథుడు “పల్నాటి వీఠరచర్మి తలో కోడిపోరును గూర్చి [ పస్తావిం 
చాడు 


40. పల్నాటి పీరశరి ఆ లవ భాగం * పుటలు 89 40 
$1 పల్నాటి వీరచర్మిత =2 వ భాగం పుట 40 


తొనవట్‌ విజ్ఞాన ధోరణులు 168 


“కోడపోరుకు నీవు కోరినవారి 
గొనిపొమ్మటంచుోలా ఆనీ (రివ వుట = 1వ భాగం) 


4 


పుంజులు రెండును పోరాడియాడి 

భుగులును నెత్తురు భోరున కక్కి. 

తిట్టినట్టాక పుంజు దిగ్గునళచ్చు" (18వ పుట = 1వ భాగం) 
ోకోకఫోరని నేడు గురజాలలోన 

జనులెల్ల వినునట్టు చాటంగపంచి” (27న పుట = 1వ భాగం) 


నాయకురాలు నాగమ్మ కోడిపు జును జూచి జనులంతా మెచ్చుకొన్నారని 
వర్ణించిన విధం చూడుడు 


"ఈ రూపు ఈ రేఖ నివిరచూడగన్ను 

ఈలావు ఈనన్నె నీమి_ చుకెంపు 

ఏ ప్లంజాలందుల నెరుగమే శూమి 

కరువయే కోడియై కలియుగంబునను 

జనియించెనో కొక, జగములో నిట్లు 

పుంజుట కల్గునే ఫొలు ఫారచుండు” (శరివ పుట = 1వ భాగం) 


పండిపుకోష్ళ కెంకు పోడచున్న విఠం (కింది ప్రొధ్రోల్డో చక్కగో వక్ణిం 

చాడు, 
“సృంజులు విడిపించి పోరనిండనిరి 
గోపును రెడ్డియ కోళ్ళను పట్టి 
గరడిలో దగ్గర కపైదమనుచు 
పోరుకు విడిచిన స్నంజులు రెండు 
పొంగుచు రెక్కను పొఠిపొరినార్చి 
కనుల నిప్పులురాలు కే నడికవి 
ఉ్మగంపు దృష్టిని నొండోంటి చూచి 
కులగిరులం దరంగ కూయుచు చేరి 
ముక్కు_ముక్కు_న చేర్చి మొనసిరోవమున 
మెడయీకలుబ్బగా మెడవంచి రెండు 


i104 శిష్టసాపాత గంలో 


ఉప్పురం జెగయుచు నురవడితన్ను 
తన్నిన తూలక దెట్టంపుగోళ్ళ 

మిట్టి మీఏకి నెగసి మీకుళు తన్ని 
కరవంగ వచ్చిన గతిచూచి బరిని 
వలయంబుగా వచ్చి విడిశన్నుటయును 
చిరచిర తిరుగుచు చేరియాలోని 
ఊరవ్వు వేయగ చూవి యెక్క 'టెయబ్బీ 
రెక్కల 'ెలార్చిరేగి మొత్తంగ 
పెంధూశి యొగసియు పెంపగుచుండ 
సం|గామశే?ికి సంతసంబంధి 
ఉకకించి తన్నగా నురములనాటి 
రక్తంబు దొరగంగ రాగంబునొంది 
తన్నుట తాకుట తాకుట తమకునొచ్చుటయు 
తలపక మగటిమి తలకొనిరెండు 
తలపడెనట దేవతలు రోద్యపడగ 
చృతొపురుండు దేవేంద్రుడు మరల 
ఖ్రైరముల్‌ ఫోడమణా వొలియాపగిది 
రూప్పలు మార్చి యారూఢీ వీ! కములు 
కయ్యంబు చేయంగ కజగికోయనగ 
పుటపుట డయ్యట సోరలుట ఏడులు 
ఘటితంబు లాదిగాగల చితగతుల 
కంటికి వేకుకల్‌ కలిగింపచూచి 
భూమిలో ఈపాటి పుంజులపోరు 
చెప్పగా వినియు చేయచూచియ 
ఎరుగమెన్నడు వినుము న్లవారలన్నో 


చిట్టిమల్డుడను కోడి పోరులో విజృంభించిన విధాన్ని శ్రీనాథుడు వర్ణించిన 
విధం చూడుడు 


తననన చు నతడాననారుడులోొనావ ను. కానుయానానముతా 


42 పల్నాటి వీర వర్మితనం కేన థాగం పుటలు ౨8, 20 


జానపద విజ్ఞాన ధోరణులు 165 


“గరుడుండు బాలనాగమ | వేయుథాతీ 
సిహ్మంగి లేడిని చేకొన్న కరణి 
సింహంబు మదకరి చెనకినభంగి 

శర భంబు సింహము జంకించుపోల్కి 
గండభేరుండము [క్రమమున నుండి 
శరభంబు చేరిన చందంబు భంగి 
తోరంపు కోపంబుతో నర్ధనారి 

చిట్టి మల్చడపుడు చిర చిరలాడీ 
నల్పమల్లనిచేరి నానా విధముల 

నేరుపు పచరించి నిటలంబుతన్ని 
మెడతన్ని యటకొన్ని మెరవడితన్ని 
చుట్టును తిరుగుచు జూటంబుతన్ని 
గరిజెల్చ తానెయె గాసిలచేసే 
సలయంబుగా వచ్చి వడి కూసికూసి 
ఓకపరి చెలరేగి యూకించి తన్న 
ముక్కున నెత్తురు మునుకొనివచ్చి 
గుడ్డును వెలికురికి కూత పెట్టుచును 
భుగులున నెత్తురు భూమిపై కక్కి 
తలతెగి యట్టంత ధరణిపై పడియో్కో 


అశివర్మాతి మాపిత్మ్యం”లో సుకుమారుడు శైళవంలో ఆడిన ఆటల్లో 
కందుకకేశి, సీల్పదీవాట, మల్లు ఆటల్ని (పస్తైవించాడు 


“క కొంత (్రొడ్డు కందుక కేశి యొనరించు 
గంకణంబుల రుణత్కారమెఫగ 


4669 see శ! శ కిట సీ 


గొంత |పొడ్డు వినోడించు గొజతలయిన 
తోడివేడుక కాం[డతో మేడ మీన 


వట. దద దవా నంట తముతరివానన గం 


48 సీల్నాటి వీరచర్మిత 5 1 న భాగం a పుటలు ఇ 29, 80 





166 లి, వె హిత్యంలో 


ట్‌ 


విమం చందోదయారంభ వీళయందు 


విలదీవాటలను, మలుుసెనుగటలను” 
ల్ల ల్లు 44 


“కందుకేశ' అనగా బంతి అట ఇంతకపూర్వమే చర్చించబడింది “పిల్ల 
దీవాట ఆనగా బాల్యకీడా విశెఎమని శబ్టరత్నాకరంలో చెప్పబడింది డాక్టరు 
వి స్ముబమణ్యంగారు శపిల్లయేరలు, పంటకాలువలు ఎ.డిపోయిన రోజులలో 
వెన్నెల ర్యాతిళ్ళలో లేక సాయం సంధ్యావేశల్లో ఇద్దరిద్దరు జట్టుగా చేరి ఇసుకలో 
“సిల్లదీవాట ఆడుకుంటారు వ్యవహారికంగా దీసిని పుల్లాట లేక చిక్కు చిక్కు 
పుల్లాట అనడం కూడా కద్దు ఆడపిల్లలు మగపిల్లలు వేర్వేరుగా గానీ, లేదా కలిసి 
మెలిసి గానీ అడతుంటారని”45 వివరించారు. మట్టుపెనుగుట మల్లయుద్ధం 
లాంటిదయి ఉండొచ్చు 


“సరవిలాసం"లో కందుక |క్రీడను, బొమ్మల పెండ్లీని _పస్తావిం 
బొడు ; 
“రందుక (కీడపై గారాబు పచరించు 
హస్తాబ్ధముల బూని నక్షమాల 
బొమ్మ షెండిలి పాట (బొద్దుపుచ్చు నెలులగు 
సీలకంర స్తో తనియతి గూర్చె 


“౯ాశీఖండం”"లో బంతి ఆట, అక్షకీడను పేర్కొన్నాడు, “కందు 
శేశ్ణర [వ్యాఘేక్వ సంభవము” అను కథలో కందుశేశ్వర మాహోత్మ్యమును 
తెలుపు సందర్భంలో భవాని కందుక (క్రీడను గూర్చి ఇట్లు వర్దించాడు, 


ఓక్కనాడు భవాని యబుసుపోవక పైడి 
జలపోసనము కసిసంపుబట్టు 

బంతిగుట్టిమ భూమి వాణిపల్లవమున 
నాస్ఫాలనము చేసి యాడుచుండ 


శ్రీశ శీవరా[తి మసోత్మ్యం "ఇ పప, 2.87, 
45, తెలుగు సాహిత్యంలో (క్రీడా వినోదాలు = ప్పట 452 
శ6 హరవిలాసం = కీం11 


జానపద విజ్ఞాన ధోరణులు 167 


నప్పు డ.బరవీథి నను“ లిద్దజు గూడి 
కందుం బెగవైచు గౌంబుచ్చి 
(థమ వేషముదాక్చి శట్టంగ వచ్చిరి 
గనుపన్ని చేసీ శంకరుడు వనప 
ఆర్య తాత్మజ యకహ్కూట పారిషదుల 
జంపే నచ్చెండునన యుర స్థృలులవైచి 
కపట దైత్యుల బరిమార్చె గందుకంబు”,? 


గుణనిధి దుర్వ ర్తనాల్ని వర్ణించు సందర్భంలో ద్యూత్కకీడను, సజీవ 

నిర్గీన ద్యూతమలంటూ ద్యూతవిభజనాన్ని పేర్కొన్నాడు శ్రీనాథుడు 
“ద్యూత, కీడార తుడ్లై 
యాతడు కితవృలును దాను నాసారుంణా 
(పాతస్సమయము దిరుగన 
పేక నిశాదార డగుచు నెల్జెడవీ న్‌” 

“ద్యూతకారుల తోడి యుద్దివడయు” (4-81) అనీ, “సజీవ నిర్జీవ 
ద్యూతంబులనోడిన ధనంబులు గితవులకుం దల్జమేసి రవణంబుల నమ్మి పెట్టుచుం 
డు” (4.82) అన అంటాడు 

అక్షకీడాజీపనం డొకడు గుణనిధి గూర్చి తండి కెణింగించుచూ 4 


“బ్రక్షధూర్తులలోన నీయనుగు గొడుకు 
దొరయునంతటి యక్షధూర్తుండులేడు "4 ఆని పలుకును, 


నబ్బభరాయుడు ' శ్రీడాభిరా మంలో కందుక క్రీడ, పాములాట, కోడివందే 
లాట, పొక్టేక్ళపోరు మొదలైన జానసదుల ఆటలు ఆయా సందర్భాల్లో వర్ణించ 


బడాయి, 
a 








47 కాశీఖండం 6.181 వావిళ్ళ పతి = 18917 
48. కాశీఖండం 4.80 వావిళ్శపతి 1917 
49, కాశీఖండం 4-101 వావిళ్ళ పతి 1917 


188 కిష్టసాహిత్యంలో 


పామరభామ గోమయ పిండములను ఇంటిముందు ఆలంకరించుచున్నదని 
చెప్పు నందర్భంలో “కందుకకేశ?'ని |పస్తాకించాడ 

“కందుకశే? సక్సెడు (ప్రకార మునం బుర షాయిత( కియా 

తాండవరేఖ చూసెడు విధంబున బామరభామ లేత యీ 

రెండవ (ప్రభాత వేళ రచియించె నీతంబభరంబు జన్నులున్‌ 

గుండలనుల్‌ గురు్కుదల గోమయపిండము లింటిముంగిటిన్‌ 


గోవింద మంచనళర్మ తన స్నేహితునితో ముందుకు సాగిపోవుముండగా 
ఒకచోట జూదమాడు సన్నివేశాన్ని చూశాడని వర్ణించబడింది 


“పరివేష్టించి _పజాకదదిబకము పె థై వాలి వీక్షింపగా 
బరహ స్తంబున నొత్తుకాండు నఫలాహ్మ పొడి బోధింప బా 
నరుల పన్నిదమాడి యోడిమణి దుర్మానంబుతో నాటగొ 
ల్చిరి వేళ్యావలయాభి సంభిత ముష్విళ్ళార్చె గోవిందునిన్‌”, 
జూదంలో ఓడిపోయిన వాళ్ల దుస్థితిని వర్ణించిన విధం చూడుడు ; 
“సంగాసంగ జయాపజయంబు పరిహాస (పస్ఫుటా్టీల భా 
షాంగం వాకలితొంత రావలయ కజ్యాభాగమ్ముు దాల స 
దృంగీ నిష్టిత శంకుకము పాపద్యూతమ పన్నిం 
బంగీకారము సేయువారి మొలలుం (బాపీంచుగౌ పీనముల్‌ ” 


మరియు 
“నీకునా సీకునా నంచు నెమకి సమకి 
ముగుదలగు వారి (భమియించి మోసపృచ్చు 
బక తో హరుడ త్యంత పాపబుద్ధి 
పట్టణములో దగుల్బరి పందెగాడు"”53 


పల నలపరా లు డా నాలా బానానిల డాలు నాననా రాయడానికి డున. 
50 |కీడాభిరానుం రి2ివ పద్యం = కాకతి వద్టీకేషన్స్‌ = 1977 


61 [కీడాఖిరాముం , 9 న పద్యం = కాకతి పల్దికేషన్స్‌ = 1977 
ర్‌£ి, [కీడాభిరామం , $8 వ పద్యం = కొకతి పబ్లికేషన్స్‌ = 1977 
68 [కీడొభిరామం , 98 వ సద్యం = కాకతి పబ్టీకేషన్స్‌ = 1977 


అ 


శానపద నిజ్ఞాన ధోరణులు 189 


(బతుకుదెరువున కై పాములవాడు “పొములాటిను స్వీకరింపనా చూచే 
వాళ్ళకు వేడుకగా ఉంటుంది పొములాటను ఆడిస్తున్న వానిని గోవిందమంచన 
శర్మ చూకొడని వర్జించబడీరిది 

శ ాగస్యర సుషిర సర 

న్నాగవరాళ్యాది వివిధ నానారాగ 
(పాగల్భ్య (ప్రకటభణా 

భోగములై యాడజాచ్చె భోగీం[ దంబుల్‌ "క 


“క్రీడాభిరామం లో చేషయుద్ధాన్ని చిక్కగా వర్ణించాడు, మేషయుద్ధం 
సజీవ ద్యూతానికి సంబంధించింది 
“రెండు మేషకంరీరవంబులు నీరాటరేవుస నీరనుమంచి నస్యంబు 
'సేయచు బెంచుటంజేసి ధేనువుల ననధావనంబు సేయు వత్సంబులుం బోకె 
వాత్సల్యంబునం దనయేలికల వెంట గంఠ్యగేనేయ ఘంటికాటంకారంబులు విషమ 
విషాణ కోటీ ఘటిత కపాలాయ సాళ్వళ్ళపల్ణివ గుచ్చరిం ఛోళకాఘణ ఘణాత్కా 
రంబులు చెలంగ యుద్ధకీడా సన్నద్ధంబులై వచ్చుచున్నయవి” (227) అంటూ 
యుద్ధానికీ సిద్ధమవుతున్న మేషాల్ని వర్ణింవాడు 
రభసంతో ఒకదానితో నొకటి ఢీకొన్నచున్నవని గోవిందమంచన శర్మ 
టిట్టిభునితో అన్న విధం 
“*నిటలమ్ము లవిసి నెత్తురు 
సొటసొట వడియంగ సమర హరో త్తములై 


కటుకునను యెండుతగరులు 
చటులాటోపమున రెండు సరిబడబో రెన్‌" క 


రీకరంగా ఒకదానితో మరొకటి గుండుమీద గుండు కూలినట్టుగ పోరాడు 
చున్నవని [కింది పద్యం వర్ణిస్తుంది, 
“వెట్టి ఎదురు మోపువై చిన చందాన 
గుండు గుండ మీడ గూలినట్టు 





54 (శ్రీడాభిరామం 220 ప పద్యం = రొవతి పద్దీ కేషన్స్‌ = 1977 
ర్‌క్‌ (క్రీడాభిరామం 229 వ పద్యం = కొకతి పబ్లికేషన్స్‌ «1977 


110 శీష్టసాహి తంలో 


కడిద్మిమోత మేష కంరీరవం బులు 
గాకి తాకి తస్సి తేట్టువాణె"్య్య 


మేషయద్దాన్ని చూది గోవిందశర్మ ముందుకుపోగా సజీవద్యూతమైన 
'కోళ్ళపోరితా'న్ని చూళాడట 

“అచ ముందట గక్షవిలందిత తామ చూడు గు కోడి పందేకాం[డు 
గనుగొని యిదియును నొక్క సజీవద్యూతంబ యీ దురోదర |క్రీడావిహోరంబు 
నావరింపవలయోకు 


ఫోరిళమునకు సిద్ధంగా ఉన్న కోడి వర్షనం చూడండి $ 
శసారికాతపు బూవృనాబరగు జూడు 
తామ చూడంబు చూడాపథంబు జొత్తు 
దర్పఖభరమున (బహ్మరంధంబు నడుము 
జించి వెడలిన (కోధాగ్ని శిఖయుటోతోొ 


కోళ్ట రెండూ పోరాడుచున్న విషయాన్ని గోవింద మంచనశర్మ టిట్టీ 
భునకిట్టు వివరించాడు 


ోబిట్టిథ 1 యవలోకింపు నారికేళ ఒక జాతీయంబులై యీ జగజెట్టే 
గోడిపుంజులు మెడలు నిక్కించదు టెక్కలల్లార్బుచు “గొక్కొక్కొ.” యని 
కొద్దంన్వి ్రొవ్వుమిగిలి తరళతార కోద్వృత్త రకాంతలోఉన మండలంబులై 
యొండొంటిం గదిసి చుజచుజ జూచి చిన కోపాటోపంబున గప్పించి యుప్ప 
రం బెగసి చరణాంగుశీ కుటి నఖకఖా కోటికుట్టలంబులం జిరు దొగడుతెగయున్‌ 
వశ్షస్థలంబుబు (వచ్చి వంది అలాడీయుం [దోసియు లాసియు నాసాపుటంబులం 
బుటబుటన నడునెతిం జొత్తిలునెత్తురు విజ్టగా గఅచియు గొఅకొజం గొలుకు 
ముఖంబున గురుకుగురుకు మనుచు సవ్యాపసవ్యంబుం నోవారిం బక్షవిక్నేపంబు 
లం బడిలు వడనడిచియు నొడిచియు నడికినడికి దప్పింగుకొని సడిచప్పుడుగాక 
యుండం గాళ్‌ కిందికి దూరియు. జేరియు మాటిమాటికి “ఘాట ఘాట ఘాట్‌ 


56 కీడాభిరాము , 280 వ పద్యం - కాకతి ఒబ్జిశేషన్స్‌ 19171 
57 ెడాభిరామం 289 వచనం = కాకతి పబ్దికేషన్స్‌ 1977 
కి, (క్రీడాభిరామం . 289 న పద్యం = కాకతి ఫబ్టికేనన్‌ 1917 


జొనవద విజ్ఞాన ధోరణులు 1 


యని కృకాటంబుక్కు.. దండ గంబులువోముక్కు లం జెక్కుల జక్కగా నొక్కి 
యిట్టట్టనక బిట్టూ నిఒట్టి గాలంపు గొంకుంభంగి వంకలగు కొంకీకత్తులం గడుపు 
లొడిబికొనిచించ చెండాడి కొండు సీపు వాలిఘ్ముగివుల విధంబున, మిందాను 
విందుల చందంబున, మురారి చాణూరుల (వకారంబున, నేకాంగ యంద్దంబుచేసి 
చారణ గంధర్వగరుడ విద్యాధర స్రైటసయః బుగా నమాఘ పర్శాకమంబు 
సలిపి వీర్యవతం బేపార వాహ్మాశీ ముండ ఏంబుశం దమకుదార పాయగిలంబడి 
పోటుగండ్ల రొప్పు రుధిరంబుల దొప్పదోగి మూర్భాంధకారంబున మునుంగు 
చున్న యని,” 


సుర పొన్న చెట్టునీడల్లో కన్నెపిల్లలందరూ చేరి బంతులాటలాడుచున్నా 
రని వర్ణించబడింది 


“ఇదే యాటడి యొకసుర పొన్న |డీనీడ [కీడాభరంబున గన్నియలం 
గూడి కందు కీడ యొనర్చుచున్నయది” (257వ వచనం) 


మరియు వాళ్ళాడుచున్న బంతులాట వర్ణం ఈ విధంగా ఉంది 
“పంచారించిన కీతచన్నుల పయిం (బ్రా లంబముల్‌ |గాలగా 
గాంచీ నూపుర కంకణ క్యణనమల్‌ గర్జింప వాలాజనుల్‌ 
కించిన్న్యంచ దంచిత క్షమను గా గీడించెదర్బ్చూడుమా 
చంచత్కాంచన కందుక (తయములన్‌ సవ్యాపసవ్యంబులన్‌ “60 


కొణవి గోపరాజు , “సింహాసన ద్వ్యాతింశికిలో 27న బొమ్మ 
చెప్పిన కథలో జూదాన్ని గూర్చియు, పులిజూదాన్ని గూర్చియు సొగటాలాటను 
గూర్చియు వర్ణించుట జరిగింది. ఒక జూదరి తనకు జూడంలో గల నైపు 
ణ్యాన్ని రాజుసకీట్టు వివరించాడు 
"చెప్పిన దీనినే సిద్ధియౌనట్టయు 
నడిగిన నాకిది యడపనేల 


అలాంతి 


59, క్రీడాభిరామం . వికి వచనం : కాకతి పద్టికేషన్స్‌ = 1977 
60. (కీడాభిరానుం = 258 న పద్యం , కాకతీ పల్దికేషన్స్‌ = 1977 


178 కష్ట సాహిత్‌ గంలో 


మేటి జూదరియన వాఓమ తివుటమై 
నోడుచు నుందునే నహర్నిళంబు 
దృష్టియే మటక నందియ జోగరంబుకు 
దిగయున గాళనాదేటపడిన 
యచ్చులలోనే యవ్చైన గై కొని 
మాటలాడిన యస్టి వేటుగలుగ 
దలపుగతి వచ్చు గోంనదాయ మనగ 
శకుని జూదను వీని యచ్చొకటియనగ 
గెలుపు నాదిగ నొడ్డును గిలుబనేర్చి 
యెల్లపిడి “శు విడిపించి యేనకొందు, 


మరియు తన నేర్పును వివరిస్తూ, 


“ధనము గలుగజూది తమకంణు పుట్టించి 

మొదల గెల్వనిచ్చి పిదపగెలిచి 

నలువృరౌననంగ ఐలవంతునై న 

నిలుననాగికొందు నిమిషమును” అని అంటాడు. 


తాను చతురంగం ఆటలో నేర్చరినని ఇలా అంటాడు. 


తోచతురంగంబుననే నతి 

చతురుడ గరితరుగ మం్యతిశకట భట్మప 

స్థితి పరహృస్తము సేయదు 

శతిమెన్సగ రాజుబంటుచే గట్టింతున్‌ "౯ 

చదరంగం శ్రీకృష్ణదేవరాయల కాలంలో బాగా (పసిద్ధిగా ఉండేదని 

బొడ్డువర్ల తిమ్మన రాయలతో చదరంగం ఆకడేవాడని లోకంలో (ప్రచారంలో 
ఉంది శ్రీ సురవరం | పతాపరెడ్డిగారు “బొడ్డునర్హ తిమ్మన ఆనునతడు రాయల 
కాలములో సీ యాటయందలి నిపుణుడు, లోకల్‌ రికార్డులలో సీతనిగూర్చి యిట్లు 








61 గింహాకన ద్యా్యతింశీక 10=87 ఆ పఃసొ అం 1982 


62 సింహాసన ద్యా| తింకిక 10-88 ఆ వ సా౪ 1982 
68 సింహాసన ద్వాతింశిక 10.89 ఆ వ సా,అ, 1982 


వొనపద విజ్ఞాన ధోరణులు 178 


(్రాసిరి ఆతడు కవీశ్యర దిగ్దంతి అనిపించుకొని కృష్ణరాయలవారి యొద్దకు 
పోయి వారితో చదరంగం ఆడుతూ వుండేవాడన్నూ, ఆట గెలిస్తే వెయా[ర్టు 
పందెం వేసీ గెలుస్తూ వుండేవాడున్నూ అప్పుడు కృష్ణదేవరాయలు చాలా సంతో 
షించి కొప్పోలు [గామం సర్వాాపహారముగా ధారపోసి యిచ్చెను ఆని 


“ఎక్కడ గోరిన దాయము 

కెక్కువతక్కునలు గాక యేకేరంగా 

నెక్కటి నెక్తమ్మున గొ 

మ్మెక్కటియ.ను నాడనేన యొక్కటిజుమ్మా"్య 
అని జూదొన్ని గూర్చి వస్తావించాడు జూదంవల్ల కలుగు నష్టాల్చి, జూదంలో 
పూర్వం నష్టపోయిన వాళ్ళను గూర్చి యిలా వివరిస్తాడు , 


“ధనము సత్యము శౌచం 

బును నాదిగ గోలుపోవు భువి దుర్వ్యుసనం 

బని యెన్నబడ్డ బూద 

మున ుంగుడు వంగురొట దోందిరి యగన 


కటాడదమున శలుడు ఛెడియెను 

జూదంబ:క నట్టి ధర్మ జుండును జెకియన్‌ 
జూదమన ధొతువాదము 

వాదంబున దోడరి జేటవళ్యము గలుగున్‌ గ 


అంటూ జూదంలో నష్టపోయినవాళ్ళు గూర్చి (ప్రస్తావించాడు 


జూదంవల్ల కలిగే లాభాల్ని గూర్చి చెప్పుచూ జూదానికి భోకంలో ఏవియ 
పనికి రావని అంటాడు 


64 ఆం్మధుల సాంఘిక చరిత = స్పట £92 
65 సింహోసన ద్యాతింశిక = 10-80 
66 సింహాసన దార్ష్మతింశిక = 10.94 
67 సింహాసన ద్వా్యతింశిక = 10.95 


174 శిష్టసాహిత్యంలో 


“*ధనల్రాభంబు బురాణము 

వినికియ వాద్యంబు యోగ విద్యయ శాస్త్రం 
బును సంగీతము గావ్యం 

టును నాటకములును జూదమునకేన యగునేో 


ోగెలుపు తమకమున జిత్తం 

బలరంగా గవట జూదమాడక యెన్యం 

డలసు డయి చనియె భువిని 

నృలజన్ముడు వాడెకాడె పసరము భంగిన్‌ గొ అని అంటాడు 


జూదంలో అన్ఫతము లేదని వివరిస్తాడు 


“ఒక్రరూకవట్టి పదివే 

లక నొడ్డుచు నాడినట్టి లాభము గరద 
స్పకయిత్తురు గొం|దనునరు 

అకటా జూదంబులోన నన్ఫతము గలదే 


జూదరి తోను 'పులిణాదంలోనూ” 'సౌగటాలాట'లోను అతి ఫొఢుగననీ 
తంధోడు, 


WET విరీయినగగుమె 

చ్చుగ నాడుదు బులులమూట జూదంబులలో 
మిగులగ నేర్పరి బాగిడి 

తిపటన్‌ సొగటాలనే నీతి పొఢుండన్‌”ి, 


'పృఠిజూదం' ఆనే ఆటను (గ్రామాల్లో కొన్నిచోట్ల 'పులిగీతం' అని 
అంటారు కూడా పులి=మేక ఆట అని కూడా అంటారు “గుంటూరు జిల్దాలో 
దీని “పులిజోను' అనీ, అనంతపురం జిల్లాలో “పులికట్టు అని వ్యవహరిస్తా 





68 సింహాసన ద్వా తింశిక = 10-98 ఆ|పసాఅ 1982 
69 సింహాసన ద్యా|కింశిక =]! 0=99 ఆ వసా ౪ 1982 
70 సింవోసన ద్వాతింశిక = 10.100 ఆ (ప సాఅ 1982 
71 సింహానన ద్వా! లింశిక = 10-9t ఆ [కే సా,అ 1982 


జొనపద విజ్ఞాన ధోరణులు i176 


రసో శ్రీ వడ్డా స్ముబమణ్యంగారు సేరొనిరి 


పల్లి | పాంతాల్లో పొంం పనులు లేని సమయాల్లో అరుగుల కట్టమీడ 
కూర్చొని ఆడుకోవడం ఈనాటికి మనం చూడవచ్చు “పులులు మూడు జూదం 
బులలోో అని కొఅది గోపరాజుగారు అనడంలో పులిజూదం మూడు ఏిధాలసి 
తెలుస్తుంది 

సొగటాలాట, నెత్తం, జూదం ఇవన్నీ ఒక టేనని పూర్వమే వివరించ 
బడ్గాయి. 


బమ్మెర పోతన ; “ఆంధ మహోభాగవతంిలో కందుక్కకీిడ బొమ్మ 
రిండ్డు; బొంగరాలాట, ఊ మలాటను గూర్చి (పస్తావించాడు, 


“ఒకనాటి ద్మాతియందుడు రాజచందికొ 
ధవళిత నిజసొధ తలమునందు 
మహితరణన్మణి మంజీర శోభిత 
చళణయె నిజస నీ సహితయగుదు 
గందుక్కకీడ జరియింప గగనమందు”,, ఆనే పర్మంలో పెన్నె 
లలో 'కందుక, కీశ'ను అడినట్లు పోతన వర్ణించాడు, 


బలభ్మమడు _పలంబాసురుని వధించు ఘట్టంలో శ్రీకృష్ణుడు గోపాల 
కులతో (పొద్దుపోవుటక్రై 'కందుకము' ఆటను ఆడుదమని పలుకును 


“మనకు (బొద్దవోదు మనమిందజము రెండు 
గముల వారమగుచు గందుకను ల 

శిలలు గుజులుచేసి చేం | కీడింతము 
రండవలయు జయపరాజయములు”7, 





72 తెలుగు సాహిత్యంలో క్రీడా వినోదాలు పున 457 
18, ఆం|ధ మహాభాగవతము 8.779 
4 ఆంధ మహాభాగవతము 10.787 ఆ|పసా అ 1988 


176 శష్టసాహిత్యంలో 


అట్టు రెండు వర్గాలుగా విడిపోయి బలరామకృష్ణులు గోపొలురతో 'కందుక 
|డీడ'ను ఆడిన విధానాన్ని పోతన ఇలా వర్ణించాడు 


“తానును బలభ్యదుండును బెన్నుడ్డుతె, యితర వల్లవుతెల్స నుద్దించుకొని 
చిజ్జుద్దుకై వచ్చిన సమయంబున విభజించుకొని, రెండుగములవారై, మార్గంబు 
లందు దృణ దారుశిలా కల్చితంబగు గణులొడ్డి కందుక శిలాది (వీక్షణంబుల, 
లక్ష ంబులు దాకవై చీ, జయపరాజయ నిర్ణయంబులు గైకొని, వాప్యావాహక 
లక్షణంబుల జ్లేతలను నిర్జితులు చేతులు వహించి డ్రీడించుచుు 


రుక్మిణీ కల్యాణ కథాఘట్టంలో దినదిన |పవర్థమాన యగచున్న రుక్మి జి 
తోటి బాలికలతో కలిసి 'బొమ్మల' పెండ్లి చేయుట, గజ్జెనగూళ్లాట, బంతులాటను 
ఆగీనట్లు పోతన వన్చించాడు 


“వేర్వేర బొమ్మల పె -డ్రిండ్లు సేయుచు 
నబలలతోడ వియ్యంబులందు 
గుణ్జనగూళ్ళను గొమరొప్ప వండించి 
చెలులకు బెట్టించు జెలువు మెలయో 
రమణీయ మందీఈరాకు జీశంబుల 
బువ్వుదీగే ఆకును (తోడిసేయ 
సదషల మణీమయి గోధభిగంటుల 
లీలతో ఖర్మశోలికల నూగు 


బాలికలతోడ జెలరేగి బంతులాడు 
శారికొకర పంక్రికి జదువుచెప్పు 
బర్జీసంఘమ.లకు మురివములు గఅపు 
మదమరాళంబులకు బూప్తమందగతులు్కొ 


సత్యభాను నరకాసురునికైకి 0ఏ ద్ధానికి వశ్చీ నరకునితో యుద్ధం చేయ 
నుండగా సత్యభామను వర్శిస్తూ “బొమ్మ లపెండ్రిని, 'ఊమలాట ను పోతన 
సస్తావించాడు 


7క అంధ మహాభాగవతము 10.787 ఆప సా అ 1988 
76 అంధ నుహాభాగవతము. 10-1687 (పూర్వ) 


జానపద విజ్ఞాన ధోరణులు se 


“బొమ్మల పెండ్రిండ్లకు బోనొల్లనను బాల 
రణరంగమున కెట్లు రాదలంచెో 
“ఐసిడియయ్యల అక్క భయోమందు ఫీక్వవ్య 
ఖగపతిస్కంధమే కడిడినెక్కే" (10-180 ఉత్తర) 
శ్రీకృష్ణ బలరాముల వాల్మకీగల్ని వర్ణించు సందర్భంలో కృష్ణుడు గోడు 
కుమారులతో కలిసి అడుకొన్న ఆటల్లో రాజు=బంటు, దొంగదొర, దాగుడు 


మూతలు, బంతులాటలు |పస్తావి_చడమేగాక సవల కాకర వశవుల ఆతు 
ఆడినట్టు వర్ణించాడు 


“నోవల్టభుడ నేను గోవులు మీకని 
వడిజంకె వైచుచు వంగియాడు 
రొజునే భటులు మీరలు రండురండని 
(పాథవంబున జెప్కుపనలు వకుచు 
నేదస్కరుండ మీరింటివారని ని|ద 
పుచ్చి సొమ్మలు గొనిపోయి డాగు 
శే స్యూతరారి మీరందలు బహురూప 
అని చెలంగుళు నొటలోడప్యో 


మూలలుబుకు గొగిలిమూతలాడు 
నుయ్యలలనూగు జీఐంతు లోనవైచు 
జొర జోరుల జొడల జాలనిగుడు 

శౌరి బాలురతో నాడు సమయమందు”, 


కృష్ణ సహితులై. గోపాలురు అడవికి వెళ్ళి పసుల మేపుకొనుచు “నిలా 
యన కీడిను ఆడుకొనిరని వర్ణించెను 


అర్హాాదజు గొజీయల మనుచును 
గొందజు పాలకులమంచు గుటిలత్వమునన్‌ 


వ మ దాటాయా! 
77 అం[ధమహాభాగవతము 10-804 (పూర్వం) ఆపసా అ-1 968 
[ల 


178 శిష్టసాహిత్యంలో 


గొందటు దొంగలనునుచును 
శైంది కుమారకులు (క్రీడజేసిరి తమలోన్‌ "ఇ 


“పి పద్యాన్నిబట్టి నీలాయన [శ్రీడను ఇలా చెప్పుకోవచ్చును. బొలురందరూ ఒక 
చోట చేరి కొందరు గొత్జెయగా, మరికొందరు గొట్టి కొపరులుగా, ఇంకొందరు 
దొంగలుగా భావించుకొని అడుకొను అట నేడు ఆడుకొనే పులి-మేక, గొట్టెం 
తోడేలు ఆటలాంటివయి ఉండవచ్చు, 


వెన్నెలకంటి సూరన ! 'విష్టుపురాణం'లో బలరామకృష్ణులు బాల్య- లో 
గోపాలురతో కలిసి అడుకొన్న ఆటల్ని వర్ణించబడిన పదఃం ఇది * 


జ 


ోక్రోల కోతులు బీల్లగోళ్ల దూరనగోల 
లందలంబులు మతీకుందికాళ్టు 
పుట్టచెండ్లుస్పన బై లాలంకులు 
డుగుంబాలు గుంటచాష్ట 
చీకటి మొటికిళ్ళు చిమ్మబిల్లలు నెట్టు 
భొట్టనగులలు రొమ్మరాలు 
కుస్ఫీగజతులు పిడి గుద్దులు 
ఫీల్టదీవులు గొబ్బిట్ట గూవనాతి 
గుళ్ళు దాగిల్నిమచ్చులు గోడివ పై 
లేలపాటలు సశిబేసు లీలకూడ 
లాడిగా 'శైవవ| కీడ సాల 


# 
7 


ధూర్జటి ; 'కాళవహా స్తీ మావీత్మ్థములో తిన్నడు బాల్యంలో ఆడిన 
ఆటల్ని వర్ణించిన విధం చూడండి ః 


ోచిట్టపొట్టకాయ సిరిసింగణావ తి 
గడుగుడు గుంచాలు కందెనగుడి 

దొగిలి [ముచ్చులాటలు [గచ కాయలు 
వెన్నెలకుప్పలు తన్ను బిల్లి 





78 ఆం ధమసాభాగ వతము 10.118౧ (పూ ఖా) ఆ (ప్రసా, 661988 
19 విష్ణుపురాణన = 7.20 వావిళ్ళ [వతి 10656 


జాససద విజ్ఞాన ధోరణులు 181 


వేడుక తోడబుచ్చుకొని వేళ్ళకు నిట్టునటున్‌ బొరల్చి వి 
[కొడ కలంక కంకణ విరానము మిఅ గరల్చివై చుచున్‌" 
“ప్రభావతీ (వద్యుమ్నం”లో (పద్యుమ్నుడు నగర బాహ్య పదేశంలో 
గుట్టింపై నుండి బంతి ఆట ఆడీనట్టు వక్టించాడు 
కతన హృదయింబు వెంబడిన తప్పక ఘోటక మంతనంతనే 
పనపడ నిల్చి ముందజకు బొటీకెలంకులం దొలంగిదా 
వెనుకకు నేగుదెంచి కడువేడ్య యొనర్పగ వింతియాడనె 
మ్మిని గనకంప్పగోల నడీమింటనె (శిమ్మర దారికొట్టుచున్‌ "౩4 
మరియు 
“ఎగుర వైచి కొట్టుబది యెంత భరంబని బంతియగ గా 
మిగవడి బాజవై చి పుడమిం బడనీకయె దానిమీజీ చి 
[త గతీ హయంబు దోలుచును (గమ్మఅమీవికి గొట్టేయాడె వం 
తగదనచేతి రత్నమయ దండము కొంతులుగాడిపాఅగన్‌ 
రానురాజ భూనణుడు ; “వసుచర్మితొలో “బొమ్మ రిల్డు' ను పేర్కొ 
న్నాడు గిరికన్యక తనతోడ స్నేహితురాం[డ్రతో బొమ్మరిల్లు నిల్చి ఆడుకొన్న 
దని వర్ణించబడింది 
“గురుసవిధ పదేళ మున గోమలకల్పక పున్పథూళిదే 
ధరసుత బొమ్మ రిల్సీలిపి తన్మృదుపల్థవ ప్మాతపంక్తీ గే 
సర ములు ఖభాద్యముల్మ ధురసంబు మృతంబు (పసూనపుంజమో 
గిరమని వెట్టనన్నియు సభీశతి కట్టిన యౌ దియంబునగన్‌ 
టోమ్మరిల్లు చేయ ఆటను చక్కగా సె పడ్యంలో నర్దించుట జరిగింది 





88 కళాపూర్ణోదయము = 6-119 అప సా ఆ ౨1980 

84 ప్రభావతీ (పద్యుమ్నం = 2-29 = వావిళ్ళ పతి 1868 
85 (సభావతీ (పద్యుమ్నం = 2-81 = వావిళ్ళ పతి 1968 
88. వసుచర్మి త ఎలి =80*ఎమెస్కావారి వతి, 1970 


180 శిష్ట సాహిత్యంలో 


'గీరన గింజలాటిను చింతపిచ్చలాట అని కూడా అంటారు ఆడపిల్లలు 
చింతపిళ్చలతో ఆడుకునే ఆట కాబోలు ఇది 


బీల్జగోడు అచ్చమైన దేశీయ ఆట ఇది, బిళ్ళను క[రతో కొట్టి 
కంచో దగ్గరనుండి దూరంగా వున్న బిళ్ళనరకు కొట్టిన క్యరతో కొలుస్తారు 
బిల్లగోడునే తెలంగాణాలో. 'గిల్టిదండి అని అంటారు. “చిడుగుగువ్వలపోటి 
చెడుగు ఆట, కబాడీ అనే నేటి వ్యవహారంలో ప్రసిద్ధి పల్టీయల (పీయమైన 
ఆట చెడుగుడు. 

వేళ్యకన్యలు శిస్సని సేవించే సందర్భంలో బొమ్మరిల్లు, గుజ్జెనగూడు 
ఆటల్ని ధూర్జటి పేరొ,, న్నాడు 

“నక ళలాకలం దెగడు కన్యలుగట్టిన బొమ్మరిల్లు శం 


భునిగుడి బొమ్మళంకరుడు భోనము గుజ్జెన గూడువేడ్క 
సిన పనులన్నియున్‌ శివుని సేవ మొనర్పగ” (4=81) 


పింగళి సూరన ; “కళాపూగ్ణోదయం”లో మధురలాలస తోటి బాలి 
కలతో కలిసి ఆడిన ఆటల్లో బొమ్మల పె" గీ, గుజ్జెకగూళ్టు అచ్చనగండ్రు, దాగుడు 
మూళలు, కంవాలాట మొదల్టేన ఆటల్ని పేర్కొన్నాడు , 

“=ఏనముల్‌ కొన్ని చనంగ నంతికడ.నర్థిన్‌ వోమ్మల పెంగ్లీండ్డు గు 

జ్ఞనగూళ్ళ చృనగండ్డు పి. పీకలు కుచ్చెళ్‌ గీర నగింజలో 

మనగుంటల్‌ కనమూసి గంత నల గంబాలాఓలోనై న ఖే 

అనను.ల్‌ షీజగ బోంట్టతోనలరె బొలారత్న మెల్పప్పుడున్‌్నొ 


పస్పర సరస వాక్యాల్ని పలుకుతూ భార్యాభర్తలు 'పాచీకలాటి ఆడినట్టు 
వర్ణించాడు 
“ఆడితె! సీదుపందెమంి హస్తనఖ (పసరచ్చ్భళిదృటా 
(మేడిత పాండురద్యుతి సమృద్ధి గరంబమర౭గ బాచికల్‌ 





82 కళాపూర్ణోదయము - 6-202 ఆప పా ఆ 1980 


జానపద విజ్ఞాన ధోరణులు 181 


వేడుక తోడబుచ్చు కొని (వేళ్ళను నిట్టునటున్‌ బొరల్చి వి 

[బొడ కలంక కంకణ విరానము మీఅ గదల్చివై చుచునోః 
“ప్రభావతీ (పద్యుమ్నం”లో (పద్యున్నుడు నగర బాహ్య పదేళంలో 

గుఖ్జింపై నుండి బంతి అట ఆడినట్టు వక్టీంచాడు : 

“తన హృదయింబు వెంబడిన తప్పక ఘోటక మంతనంతనే 

పనపడ నిల్చి ముందఅకు బాటి కెలంకులం దొలంగిదా 

వెనుకకు నేగుదెంచి కడువేడ్క._ యొనర్పగ ఇంతియాడనె 

మ్మిని గవకంపుగోల నడిమింటనె (తిమ్మర దారికొట్టుచున్‌ "4 
మరియు 

తగుర వైచి కొట్టుటది యెంత భరంబఫి బంతియ్యగ గా 

మిగవడి బొజవైచి పుడమిం బడసీకయె దానిమీటి చి 

(త గతి హయంబు దోలుచును [గమ్మఅమీఏకి గొట్టియాడెవిం 

తగదనవేతి రత్నమయ దండము కొంతులుగాడిపాజగన్‌ "3 


రామరాజు భూషణుడు | “వసుచర్మిత”లో “బొమ్మరల్లు' ను పేర్కొ. 
న్నాడు గిరికన్యక తనతోడి స్నేహితురాం[డతో బొమ్మరిల్లు నిల్చి ఆడుకొన్న 
దని వర్ణించబడింది 
“గురుసవిధ |పదేశ మున గోమలకల్చక పుష్పధూ?చే 
ధరసుత బొమ్మ రిల్ఫీలిపి తన్నృదుపల్పన పాతపం_కీ గే 
సరములు థాద్యముల్మ ధురసంబు మృతంబు _పసూనపుంజమో 
గిరమని వెట్టనన్నియు సఖీతతి కట్టిన యౌ డియంబునగ్‌ గ్య 


యాల. 


బొమ్మరిల్లు చేయ ఆటను చక్కగా పె పద్యంలో వర్ణించుట జరిగింది 


= 





88 కళాపూర్జోదయము «6-118 అంప సౌఅ=౨19050 
84 (ప్రభావతీ (పద్యుమ్నం = 2=£90 = వావిళ్ళ పతి 19068 
రల (పభానతీ పద్యుమ్నం = 2-81 = వావిళ్ళపతి 1968 
86. వసుదర్శ్మి త =లి ౨8 0=ఏమెస్కావారి (సతి, 1970 


182 శిష్టసాహత్యంలో 


నంది తిన్మున, “పొంజాతావతం ణం లో వన్నెల కుప్పల ఆటను 
(పస్తావించాడు 
ఎల్లెడల మిన్నేటి దంసుయిన ఆచ్చం 
కోమలులిడ్డి ఎన్నెల కప్పెలనగోో? 


తెసాలి రామలింగడు ; 'పాండురంగ మానోత్మ్యం'లో శ్రీకృష్ణ ఒం 
రాములు ఇతర గోపకునూరులతో కలిసి బృందావనంలో కందుక (క్రీడ, దాగుడు 
మూతలు, కంబాలాట, తన్ను బిల్జాట, రాజసేవకుల అట లాడినట్టు వర్ణించాడు 


“కనగట్టి గాంగేయ గర్భుడాగురమూత 
లాడించె వత్సాపహర ణనేళ 
నాలమందల (బోవశైల మె త్రెడిపూన్కి 
గేలిమై కందుక క్రీడ సలిపె 
బొటించె గంబాలయాట రాసక్రీడ 
నాఖీరు ఖీరమధ్యాంక పా? 
వెలయించె యశాక్ష విహర ణం బలకాధి 
రాజకింకర శిరోర త్న రాజి 
దన్నుబిళ్లాడె నంగున్గ దళతసర్చ 
తను సుదర్శననామ విద్యాధరేం[ద 
కఠిన జరరచ్భలమున న్మగజుడుదాను 
నంద సూనుడు బృందావనంబునందు” 


కందుకూరి ర్యుదకవి : 'నిరంకుళోపాఖ్యానం'లో తృతీయా ఆళ్వా 
సంలో 8 నుండి 20 వరకు గల పద్యాల్లో నిరంకుళఏ అక్షవిద్యా కౌళలాన్ని; 
అత్మకీడా విధానాన్ని వర్ణిస్తూ 'సొగటాలాట, నెత్తము'ను | పస్తావించాడు , 


“వట్టి మాటలుగా నెంతవారినై న 
గెలుచు నర్తకి నాపాలగలదటంచు 


దడాల నానాలలాా నానా నాలులానాననాాల నాసా జనాసంనదాందనిమపంజపదేాబణతడాపసుతనపవతసనే నజిమెడో మోనో కోక మతో. 


87, పొరిజాతిసహరణం = £=తీT7 
86, పాండురంగ మాహాత్మ్యం 8-178 


te 





జానపద వీజ్ఞాన ధోరణులు 188 


అవనిసుర తనూథక్పడు చేలాంచం ముక 
ముకీగట్టివ సొ*టాడిచిి వని అంటాడు 


అక్షపారీణతను వర్ణించిన పద్యం 


సీ యెత్తుశేనె యాడెద 
నీ యెడళన్‌ బొంకలక సీ విద్యకు [బొ 
లేయ్యారది సుకాజీవితి 


నాయిక నెతంa కారణందెరు దువ ae 


కుమార ధూర్జటి ; 'కందమకీ పరిణయం'లో జనవరసుతుడు తోటి 
వాలరతోకూడి కై శన |కిడయందు ఆడిన అటల్ని ఇలా వర్ణించాడు 


“నిరిగాయల్‌ కందుకంబుల్‌ ఎనక్షున వితముల్‌ దిల్హంగొ బ్లెం గెపాకల్‌ 
సగబేసుల్‌ తూర్ణతుంకాల్‌ తగర ఎ ఏడ పుల్‌ జాళవాబొంగరంబుల్‌ 
సీరిషింగనాల నల్తుల్‌ దిడుగ డు పరువుల్‌ చిందరాటల్‌ మొదల్‌ గా" 


అంటూ సజీవ, నిర్జీవ ద్యూకాల్ని పేర్కొన్నాడు 


ఇందుమతి 3 వాన్ని వర్టిందే ఘెట్టింలో బంతి ఆటను, దాగిలిమూతలు, 
వెన్నెలకుప్పలు, వామనగుంఓలి, దోయమలు, సరిబేసులు, నొల్లు కంబా లాట, 
అచ్చనగండ్డు మొదకైన ఆటల్ని (ప్రస్తావించాడు 


"ఒకవేళ రత్నాల చెకచెకల్‌ వెదజల్లు 
బంగారు తళ్కుమేల్‌ బంతిగొట్టు 

నొకసారి మిక్కిలి యొయ్యారి ఫగమీణి 
ముదమొప్ప దాగిలిమూతలాడు 

శొళపరి యానంద మొప్పంగ జెలరేగి 
యొప్పుచు వెన్నెలకుప్పలాడు 


me టో ముదిటి 











89. నికంకుళోపాఖ్యానం తిం11 నాగార్జున పెన నిడుోలు 1951 
80 నిరంకుకోపాఖ్యానం 818 నాగార్డక్యపెన్‌ నిడ్న బోలు 1961 
91. ఇందుమతీ పరిణయం 2216 = వావిగ్శ (ప్రతీ 1914 


184 శీష్ణ్టసాహిత్యంలో 


నొకపరి గేల్పొందు నురులీ + దనరుచు 
గోమలతో వామనగుంటలాడు 

దోయముల్‌ సరిబేసులు దొరయు నాల్లు 

గంబములయాట లచ్చనగండ్రు మొదలు 

గాగలశైశవగరిను శృంగారమలర 

బా లికలతోడ నాడు భూపాంప్పు తీగ 


“వన్నెల కుప్పలాట'ను గూర్చి డా; యం, కె దేనకీగారు ఇట్టు (వాసీరి, 
“వెన్నెల రాశుల్లో చాల మంది ఆడపిల్లలు చేరి అడే ఆట ఇడి. ఆడ 
పిల్లలంతా ఉద్దీలు వేసుకొని రెండు జట్టుగా విడిపోయి ఒకరి జట్టుకు ఇంకొకరి 
జట్టు కనిపించనంత దూరం చెరోవైపుకు వెళ్ళిపోతారు, చెట్ట నీడల్లోనో, ఇండ్ల 
గోడల (పక్కనో, అరుగుల (కిందనో తొందరగా కన్చించని స్థలాల్లో మట్టితో 
గాని, ఇసుకతోగాని కుప్పలు పెశతారు, వనెన్నెలకుప్పలు వందకుపైగా పెట్టిన 
తరువాత ఇళ చాలనుకున్న జట్టు “ఎన్నిలో=ఎసన్నాఖీ' అని కూతలు పెడుతూ 
ఎదుటి జట్టువెపు పరుగెత్తి వస్తారు వారి అరుపులు విన్న వెంటనే ఇటువై పువారు 
కూడా కుప్పలు పెట్టడం ఆపేసీ అటువైపు పరుగెడతారు వెదకి వెదకి ఎదుటి 
జట్టువారు పెట్టిన కుప్పల్ని చెరిపేస్తారు. మళ్ళీ ఏదో ఒక జట్టువారు చెరపడానికి 
ఎన్నెలకుప్పలు కన్చించనపుడు 'ఎన్నీలోంసన్నాఖీ అని అరుస్తూ ఎదుటి జట్టు 
వైపు పరుగెడతారు చివర రెండు జట్టూ కలసి పరస్పరం చెరపగా మిగిలి 
పోయిన వెన్నెలకుప్పల్ని లెక్క. పెడతారు, వీ జట్టువారివి ఎక్కువ వంటే 
వారిది గెణపు "్క 'వామనగుంటల' ఆటను అడే విధానాన్ని డా॥ ఆర్వీయన్‌, 
సుందరంగారు ఇలా వివరించారు. “వామనగుంటలు కొయ్యతో చేసి ఇంట్లో 
పెట్టుకుంటారు. చేస ఆకొరంలో రెండు వరుసల్లో ఏడేడు గుంటలుంటాయి, 
ఒక్కొక్క గుంటలో అయిదేసీ చింతగింజలు వేయాలి ఏదో ఒక గుంటలోని 
గింజలు తీసుకొని పక్క గుంటనుంచి ఒక్కొక్క దానిలో ఒకొక్క. గింజ 
చొప్పున వేసుకుంటూ పోవాలి ఆరవ గుంటలోని కాయలెత్తుకొని మళ్ళీ అ'పే 
వేసుకుంటూ పోవాలి ఇలా చేస్తూ ఉంటే మధ్యలో గుంట థా వస్తే, దాన్ని 





92 ఇందునుకీ పరిణయం : &ీ=1కీకీ = వావిళ్ళ (పతి 1914 
28, తెలుగు బాలగేయ సాహిత్యం ! పుట = 845: 1988 


జానపద విజ్ఞాన ధోరణులు 186 


చేత్తో తట్టి తరువాతి గుంటలో కోయలు తీసుకోవాలి దీన్ని లబ్బి అంటారు 
అంటే ఐళ్యర్యం అన్నమాట, ఒకవేళ ఆ రెండు గుంటలు ఖాళీ వసే ఆటను 
రెండవవారు ఆడాలి "ఇ 


గణపసరపు వేంకటకవి ! “*పబంధరాజ వేంక జేళ్ళర విజయ విలా 
సంలోని నాగదలొవి శ్యానంరో నాగదత్తుడు ఆడిన ఆటల్ని వర్దించిన పద్యం 
ఇది 
గుడీగుడి గుంజాలు చిడిగుడి చింకణా 
బిల్లగడ్డిన బొడ్డి చిల్లగోటి 
చిరిసింగణావ త్తి బంతి తరుముడుజెండును 
వెన్నెలకుస్పలు కన్నుకట్టు 
చీకటి మొటికాయ చింతాకు చుజుదులు 
పులియాటలును జిట్టపొట్టకాయ 
దూరనదుంకముల్‌ దోపిడియాటలు 
బంతియాలంకి దీపమ్మ నములు 


పొట్టగీర వగింజలు వొంగరములు 
గచ్చకాయలు దాగిలి |ముచ్చులాట 
బంతిమొకమాట జిందర పురవృలాట 
లనెడి శైశవ దుర్చుత్తి నధిగమించ్య 


మరియు నాగదత్తుడు చవరంగం, సొగటాలు, కొబ్బరిపందేలు, సరిబేసులు, 
చెరుకుపందేలు ఆడి గెలిచేవాడని వర్షించాడు 


“నిరతము జదరంగంబున 

గిరిజల సొగటాల నారికేళ ఫలములన్‌ 
నరిబేని యొడ్డువిష పులు 

చెరుకు పందెమిడి గెలుపు ౨. 


భనం నాననా డాలు డా నాదాలు లత దానాలను చాడా చనాగా ంత జయతో తాతా యంత దజకంమనాంారయమజునతాదుకతుంంతాతాాా రోకో. 
94. ఆం|ధుల జానపద విజ్ఞానం=పుటలు 869, 60 ఆ (ప సాఆ 1988 


95 (ప్రబంధ రాజవేంక టేళ ర విజయ విలాసము రి॥8 ఆ వసా 1977 
96. |సణంధ రాజవేజక టేళ్వర విజయ విలాసము 6156 ఆ ప్రసా. 1977 


186 శష్ణ్టసాహిత్యంలో 


పొన్నగంటి తెలగనార్యుడు యయాతి గర్మితిలో విదా వ్యాసాన్ని 
ముగించుకొని ఇ బికి వెళ్టులు ఎ సమగ 6లె కాన్న పేమించిన దేవయాని అట 
లాడుట మాని విచారంలో ఉన్నదని వర్డీస్తూ వివిధములైన ఆటల్ని (పస్తావిఎ 
చాడు 
“ముదురు వెన్నెలగాయ ముత్యాలతన్నే పై 
పెడియవృనగ:డ్డు పొజవైచె 
మతీయాడియాడి తామం కెంపు బీపై 
నోమనగుంటల నుజ్జగించి 
పాదమే పగిపవ్చ పన్నారు లోవ్వల 
గులుకుగుజ్జై; గూట్టక డుచు టుడిగి 
తనయీడు వారైన తలిరాకు బోండ్లతో 
సిరిబొమ్మ పెండ్జిండ్డు సేయుకడలిో 
చేమకూర వేంకటకవి ; “విజయ విలాసం” లోని పురవర్ణనలో 
వెన్నెల ర్మాతుల్లో బాలికలు తమ బంగారు మేడలపై ఒడుకొనేవారని పర్షిస్తూ 
“గుజ్జైనగూడు' ఆటను పేర్కొన్నాడు 
“రేలామృకాంపలో శశము రెమ్ముదమంచు దలంచి జాళువా 
మేలి పసిండు సోయగపు మేడలగ.జ్టైశగూక సందడిన్‌ "ఇ 
అయ్యలరాజు నారాయణకవి ; “హంస వింతి”లో పేర్కొన్న 
ఆటల్ని మరే ఇతర కవి పేర్కొన్న లేదన్న సత్యదూరం కాదు సుమారుగా 
నూటముప్పై ఆటల్ని ఒక పెద్ద సీసమాలికలో పేర్కొన్నాడు దీనినిబట్టి నారా 
యణ కవికి గల లోకజ్జక వెల్లడవుతుంది. కావున శతావధాని సీ వి సుబ్బన్న 
గారు గో గంథములను జదివి నేర్చుకొన్న విషయ పరిజ్ఞానం వేరు లోకమును 
బొదివి నేర్చుకూర్చుకొన్న విషయ పరిజ్ఞానం వేరు మొదటిడి చాల మందికి 
సుగతము కానచ్చు రెండవది దుర్గభము ఈ కవిలోకజ్ఞతా విశేషమునకు ఈ 
(పబంధము పంఓపొలమని అన్నారు "10 





97 యయాత చరతి = 8-151 ఆ వసా ౪ 1981 
98 విజయే విలాసం = 1-6 వావిళ్ళ (పతి 1965 
100 హంసవింశతి = పీరిక = పుట 41 ఆప సా.ఆ 1977 


జానపద విజ్ఞాన ధోరణులు { 8 


ధూర్త విద్యార్థి వేష్టల్ని వర్ణించే సందర్భంలో బాల, కీడల్ని ఇలా 
వర్ణించాడు 


“దూదియు జాబిల్లీ బూబకన్న్యుల కచ్చి 
గుడిగుడి గుంజా౫ కుందెనగిరి 
చీకటి మొటికాయ చింతాకు చుణుచులు 
పులియాటలను జిట్టపొట్టకాయ 
తూరన డుక్కాలు తూనిగ తానిగ 
చిడుగుడు మొకమాట చిల్లకచ్దై 
దాగిలిమూతలు తనుబిల్బ యాలాకి 
గప్పిటి గురిగింజ కొండకోతి 
చిక్కణపిల్టయు జెల్లె ము గొడుగును 
బిళ్లబిద్యయు లక్కి-బిక్కీ దండ 
గడ్జెనబోడి యొక్కసికొక్కు బరిగాయ 
పోటు గీరనగింజ వింగర ములు 
ఫెంచులబేరి దోపిలు గాలిపటంబు 
సరిబేసి పుటచెండ్లు చాకిమూట 
గోట గొర్జడుకాయ గొబ్బిప్ట మోపిట్ట 
సీగ పొగిస బంతిదూగిలాట 
వెన్నెలకుప్పలు (వేలు బొట్టగసిరి 
సింగన్న వ త్తియు జిందుపరువు 
గచ్చకాయలు కిజ్టుగానుగ (తిప్పష్ట 
గుట్టపెక్కుడు మంటిగూప్ట సూళ్ణ 
కాలి కంచంబును గటి గుజ్జము వినా 
యకు తిరితూనె కొట్టాట చెమట 
కోయత్తు గొడుగు బొంగరము రామన్నాట 
పొడుగుళ్ల నుయ్యాల బోర్టపక్క 
బండ్రీకలును జొప్పబెండ్లు మంచంబులు 
గంగెద్దులాటలు గనికె కుండ 


188 శిష్టసాపాత్యంలో 


లీనె గాజులు పోతుటీనె గుజ్ఞంబులు 
నాల్గుకంబా లాట నట్టకోతి 
దంటుకిన్నెర మంటిగంటి పోట్టాటలు 
సీంగన్నదాటులు జీపకురాతి 
దాజాటలును మంచి తొటాకు చక్ర చ 
(కాల తిప్పుడు తోచిగాయ పదుపు 
పొడు పాతరమాళ్ల పాతరల్‌ బంతులు 
చిమ్మన [గోవులు చిజ్జుబుజ్టు 
లాకుపీకెలు ఉం డలాటలు చుం|డాక్ట 
గిలకలు చిటికెలు కీచుబుజలు 
కోలాటములు పిల్ల గోవులు గుమ్మడి 
|కోవి కూతలు నూదు, కోవులొడ్డు 
విడుపు నెట్టుడు గాయ విండ్లమ్ము లాటలు 
పులిజూదములు కష్టెపుట్ట చెండు 
దాయాల్కు సొగటాలు దాటాయి చదరంగ 
మును బోటురాష్లను మూతపొడుపు 
వామనగుంటలు వడిగుప్పి గంతులు 
చెబుకుపందెను ల్‌ చిమ్ముజాయి 
తుమ్మెద శేపుష్ట కుమ్మరసారెలు 
బందారు బసవన్న పత్తికాయ 
తీరఠగుడు విబ్లల తిష్పుట్ట జరుగుళ్ట 
చిటితాళమీళలు నెటికెతట్టు 
తాటియాకుల చిలుకలు తాళ్లపాము 
అకట! యగబచాట్టు పాళతనై యాడుకొన చు 


15న రాతి కథలో రెడ్డిసాని ఇంటిని వర్ణిస్తూ 


“ముంగిట బులిజూదములు గీయించియుండిన 
రచ్చబండలు గొప్ప (వహరిగోడ” (ఉం] 24) ఆంటూ పులిజూదాన్నీ 
మరలా (ప్రస్తైవించాడు, 





101. హెంసవింళ తీ * 8-147 ఆప.సా అ, 19877 


జానపద విజ్ఞాన ధోరణులు 189 


మరోచోట వారవనిత విరవోగ్ని బారిపడీ తత్ఫూర్యం ఆడిన ఆటల్ని 
ఆడుఓకు ఇష్టవడలేదని వర్ణించు చు మరికొన్ని ఆకిల్ని (వస్తావించాడు * 
బొమ్మల పేండ్రీండ్రు బువ్వపు బంతులు 
పుణికిష్ట నిట్టుక్కి బొమ్మరిండ్లు 
గుజగుజరేకులు గొబ్బిళ్ళ నీగలు 
బుడిగించు జాబిల్లీ పుక్కటిల్టు 
గుజ్జెనగూడులు కోటకోలన్నలు 
గీరనగింజలు పారుపట్టు 
పిప్పిక్ట (తొక్కి. బేశిసెతిరుగుప్ట 
నచ్చనగ డు దాయాలు పొథ 
లడరువామన గుంటలాదైన దట్టి 
యాటపాటల |బొద్దువో ననుగు జైల 
బాయక చరించు బాలకీ పాయమేల 
వచ్చె నిళహోగ్ని యిటులే, హెర్చెననుచ1”ుు 


పూర్యకవులు వాడిన ఆటల్ని తన కొవ్యంలో సేత నడమే కాక తన కోంంలో 
(వచారంలో ఉన్న అనేక ఆటల్ని (పస్తావించాడు 


ఆధునిక తెలుగు సాహిత్యంలో కూడా ఆటల, |పస్తొవన చేసీన కవులు 
కొందరు కలరు మచ్చునకొకటి రెండు పరిశీలింతం 


ఆచార్య రాయ పోలు సుబ్బారావుగారు 'ఆంధావళి' యందు (ప్రబోధము! 
అనే ఖండికలో తెలుగు వారి ఆటల్ని పేర్కొన్నారు 
బువ్యమ్మ బంతులన్‌ కవ్వించి నయసుకొ 
వరముబ్బ పడతులు పొడలేరు 
గబ్బితవైడు వేళ గూడ్నప్రాయపు కన్నె 
లరమర లేకాడ మరచినారు 


102, వొంసవింశతి = 5-155 ఆ వసా అ 1977 


190 శీష్ణసాహిత్యంలో 


తద్ధెపండుగ సైతముయాలలూగుట 
మోటుగా ముగ్గలు మూసీనాకు 

రుక్మిణి మొదలుగా రుచిగొన్న బొమ్మల 
"పెం గ్రిండ్డు బాలలు విడిచినారు” గ, 


పిశ్వునాధ సశ్వనారాయణగారు “ఆం|ధ్ర పళ స్తి'లోని “వేగీశ్షేతం'లో వేగీ 
శ్షేత పురావైభవాన్ని వర్టించే సందర్భంలో తెలుగు తల్లులు ఉగ్గపాలతోనే 
శార్యరసమును రంగరించి బొడ్డు కోయని కూనలకే పోసేవారట అందుకే తెలుగు 
బాలులు బాల్యంలోనే ఆటలాడుకొనే సమయంలో అనేక విషయాల్ని నేర్చుకు 
న్నారని రమణీయంగా వర్ణించారు 


“ వేగిరాజ్యపు పల్టవీధుల జెడుగుళ్ళ 
రిపుల గవ్వించు నేరుపులు తెలిసీ 
ఛగురు గోడీవిళ్ళ సౌగసులో రిపు శిర 
స్సుల బంతులాడు శిక్షలకు డాసి 
చెజ్జాడీ యుస్పృ తెచ్చిన నాడె కాతవ 
వ్యూహామల్‌ పగిలించు నోరపుగఅచి 
కోతికొమ్మ చ్చీలో గోటగోడల శెగ 
(దాక లంఘీంచు చం్యకణ మెటిగిో, అంటూ ఆటల్లోని 
అంతర తత్ర్వాన్ని చక్కగా వ్యక్తం చేశారు 


తెలుగు శీష్టసాహిత్యంటోని జానపదుల అకల్ని సాధ్యమైనంత వరకు 
పరిశీలించటకై (పయత్నం జరిగింది 


హః 


108 ఆంధావశి లలితా కుటిగ ము = 12003 
104, ఆంధ పళ స్తి “రష మ్ముదణం «1978 


జానపదుల సొంఫిక ఆచారాలు 


ఆచారాలు [పతి నమాజంభోనూ ఉంటాయి అయితే ఒక్కొక్క సంఘా 
నికి ఒక్కొక్క రకమైన ఆదారాలుంటాయి ఆధారా_నేని ఒక తరం నుండి మరో 
తరానికి సం|క మిస్తుంటాయి తాతతం|డులు ఆచరించిన పద్ధతుల్ని అ తర్వాతి 
వాస్ట్ర వాటిని తమ ఆచారంగా భావించి అనుసరిస్తుంటారు, కాలగమనంలో పాత 
ఆచారాలు పోయి కొత్త కొత్త ఆచారాలు (ప్రజలచే ఆచరించబడనచ్చు సమాజా 
నికి మేలు కలిగించే ఆచారాల్ని పాటించాలి కీడు కలిగించే ఆచారమైతే దాన్ని 
వదలివేయాలి లేదా సమాజానికి అనుగుణంగా మార్చుకోవాలి. ఆచారాలు 
అనేవి సమాజాన్ని కట్టుదిట్టంచేసి స్మక్రమమాగ్గంలో నడిపించడానికి ఉపయోగ 
పడకాయి. సదావారాలు సమాజానికెంత మేలు కలిగిస్తాయో దురాచారాలు ఆంత 
కీడును కలిగిస్తాయి 


కట్రదారమల వోనీ దీర్ణాయవు, పు' తపో తరులు ధనము పొ న్రీంచు 
అరీగాక అవలక్షణములన్నియు సమసీఫోవును ”, 


“అనంతర కొలమందలి పూజల , [వత ఒ, నోములు కూడా వీని నోశీం 
చీయే ఆచరించుట జకుగుచున్నదిం కనుక అచారము లా వళ్యక ముళై నట్టేవని 
బుజువగుచున్నది జ్‌ 


ఆచారాల్లో (వ్రతాలు, నోములు, పెండ్లి గర్భధారణ, (ప్రసవం, పీల్లలకు 
చేసే సంస్కారాలు మొదలై నవి పేర్కొనవచ్చు 


(వ్రతాలు = నోములు, (వతం! అన్నా, “నోము అన్నా ఒక చేనని 
వివిధ నిఘంటుష్నల్లోని అర్థాలు సూచిస్తాయి. శబ్దత్నాకర ?ఘంటుకారుడు 
"వతం ఆనగా ఉపవాసాది పుణ్యకర్మం అనీ, నోము అనీ రెండర్థాల్ని సూచిం 


ఈక 
ప 


l ల్ల పదాలలో |వజాజీవనం” పుట 28లో ఉదాహ్బతం 
2 "పట్టె పదాలలో | పజాజీవనం” పృట 262లో ఉగాహృతిం 


ప 


192 కష్ట సాహిత్యంలో 


చాడు, “నోము' అనే పదానికీ “_వతం' అని సూచించడాన్ని బట్టి చూడగా [వత 
వుశ్నా, నోము అన్నా ఒకటే అని భావం కాని వ్యవవోరంలో కొన్నింటికి 
చినర (వ్రతం అనీ, ఉదా చాం[దాయణ (వతం, చాతుర్మాస్య (వతం, తులసీ 
(వతం, సత్యనారాయణ (వతం, కొన్నింటికి చివర నోము ఆనీ ఉదా [శ్రావణ 
మంగళవారము నోము, లక్షవత్తుల నోము, కార్తీక సోమవారము నోము అని 
కలదు, అయినా రెండూ ఒక దేనని ఆచరించేవాళ్ల అభిిపాయం కూడా. “హిందు 
వుల పండుగలు” ఆశే (గంధంలో (శ్రీ సురవరం |పతాపరెడ్డిగారు వతమనగా 
నేమో విపులంగా చర్చించారు 


“* పజఘజస్యతః, భక్షణభేదే ఉణాది పుజ్యసాధనే ఉపవాసొది నియమ 
బేజిచ, (ఆంధవాచస్యత్యము) అనగా పుణ్యసాధనమ.నకై యువవాసాది నియ 
మములచే జేయు కార్గమ నకు [వ్రతమని సేవ న 


వశమున సంకల్ప పూర్వకముగా సమ్మ్యగనుషఘానము చేయట ఈ 
[1వతము (పవృత్తి నివృత్తి రూపములని రెండు విధములు భోజన పూజాదికము 
లతో గూడీనది (సవృత్తి రూపము, ఉపవాసాదికమైనది నివృత్తి రూపము”, 


అనుసరించు కాలమునుబట్టి “మతములు మూడు విధములు 1. నిత్య 
(వతములు = ఎల్లకొలమన క్రేయదగిళవని భావం; లీ, నై మిత్రీకొలు = నిమిత్త 
మునుబట్టి చేయునవి; 6, కామ్యములు = ఆయా తిధులందుపవాసముండీ చేయ 


ఖీ 
నవీ, 5 


మానసిక [వకాల్ని గూర్చి వరాహపురాణంలో చెప్పబడినవి, “వత ములు 
మానసికములు, కాయికములని రెండు విధములు అందు అహింస, సత్యము, 
దొంగతనము చేయకుండుట, (బ్రహ్మచర్యము, ఆఅకల్మషత్వము ఈ గుణములు 
కలిగియుండుట మానసిక (వతములనబడ.ను ఇక ఒక్క పొద్దు ర్మాతికాల 
మందు పవాసముండుట మున్నగునవి కాయిక (వతము అనబడును స్‌ 


లీ హిందువుల పండుగలు = పుట 1 ఉదాహృతం 

4. హిందువుల పండుగలు = పుట 1 ఉదావ్భాతం, 

5 హిందువుల పండుగలు = పుట 1,2 ఉదాహృతం 

6 హిందువుల పండుగలు = పట వీ అసా పరిషత్తు 198% 


జానపద విజ్ఞాన ధోరణులు 108 


పతముయొక్క. ఫలికాన్ని చర్చిస్తూ శ్రీ సురవరం (పకాపరెడ్డి గారు 
“సాధారణముగా నన్ని|వతముల ఫలములు డీర్ధాయువృ థనథొన్య సమృద్ధి, సుఖ 
సంపద, సర్వపాపవిము క్రి కలుగునని (వాయబడీనది, మజికొన్ని [వతములక్షు 
సర్గపావ్రీయై యన్నది. కొన్ని [వ్రతము ఫలము అశంతమని వర్ణింపబడి 
నదని పేర్కొన్నారు”, 


(వతాలు కానీ, నోములు కానీ కేవలం స్రీలకు మ్మాతమే స బంధిందినవి, 
కొబట్టి ఆచార్య బి. రామరాబుగారు *(వతములు, నోములు స్రీ పతీకపు 
సొత్తు అని అన్నారు 


నన్నయభట్టు : (వతాలు నోములు నన్నయనాటీకే ఉండేవని భార 
తంళోని పద్మం వెల్ల డీస్తుంది 


ోన్పడ్సువలు వేయు నింకేల యిప్పాటి నోములు దోల్లీ 
కడగి నోచితిని గాకేమి యనుచున గందెడిందమునో 


థభుష్యంతుడు తిరస్కరిం ఏన పుగ్తు శకుంతల అన్నమాటలివి ఫలానొ నోమ్న 
అని చెప్పకపోయినా, నోముల్ని (పస్తావించింఏ కోబట్టి అనాటిశే (ప్రజల్లో “న్ను! 
షట్రంకే ఆబోరం ఉండేదని భాఫవింపవచ్చు, 


పాల్కురికి హోట్ళున ; 'ఎశవపురోణం లో నందికేళ్వరుని మాదీరొజు, 
మాదొాంబలు సంతాన ప్రొ పీక నందికేళఇరుని నోము నోచారట సంతానం 
కోసమై భార్యాభర్తలు కలిసి నోములు నోమడం, పుణ్య క్షేతాల్ని దర్శించడం, 
పుణ్యతీర్ణాలో స్నానం చేయడం, వివిధ దేవతా పూజల్ని జరీపీంచడం కలదు. 
నంది కేళ ఇర నోమునుబట్టి [ప్రజలు సంతానం కోసమై నోములు, [వతాలు 
పాటించడం ఆచారంగా సోమన కాలంనాడు ఉందేవి తెలుస్తుంది సోమన వర్ణిం 
చిన నందికేళ్వర నోము ఇది 


7 హిందువుల పండుగలు పుట 8 ఆసా పరిషత్తు 1987 
8, తెలుగు జానపద గేయ సాహిత్యం పుట 446 

9 ఆంధ నవోభారతము ఆది 4.102 

13 


194 


శక సా హిత్యంలో 


“కొకక్షులు లేమికి గడు దుఖియగుచు 
వెగశోములన్నియు వేసరనోమి 
యాద్యులు వొత్రంబులందెల్ల వెదకి 
హృద్యంబుగా నందికేశ్యరునోము 
కామ్యార్థ సిద్ధికీ గారణంబనుచు 

సమ్మ గ్యతస్థికి సతికి జప్పటయు 
నమ్మ హాత్ములు సెప్పినట్టుగా గుడికి 
నిమ్ము లజని నందికేక్వరు జూచి 
నర్వాంగము ధర సంధిల్ట (మొక్కి. 
సర్వజ్ఞ నందికేథ్యర |! దయాంభోధి | 
యంచు |బస్తుతిచేసి యతిళక్రి మొక్కి 
యంచిత వతచర్య లాఛరింపుచును 
నిమ్ముల సోమవారమ్మా దిగాగ 
గొమ్మిది దినములుత్సుక వృత్తినోచి 
తుఖునాడు నందిని మజ్జనంవార్చి 
శఉరుశైన చంఠన కుసువుంబులివ్చి 
అత్తని వస్త్రముల్‌ మెయినీండగప్పీ 
యు తృమాభరణంబులు రుగగయలును 
నందిలు గంటలు నలనడగూర్చి 
పొందుగా బసిడికొమ్మలు గోరిజయలు 
వెట్టి, ఫాలంబున బట్టంబువెలయ 

గట్టి, నందికి నలంకారంబుసేసీ, 

యక్ష ధూపరీపాదులొ నర్చి, 
యాక్షణంబున బంచభ క్రముల్‌ కుడిపీ, 
పులగంబు ముందట | బోవుగా బోసి, 
పులకండమును నెయ్యి గలిపి యర్పించి 
పరమ మాహేళ్యుర [పతతికి నెల్బ 
బరిణామ మంద సపగ్యలుసేసి 
నందీళ! నండీశ! నవనందినాథ! 


జానపద విజ్ఞాన ధోరణులు {95 


ఇందు కళాధరునెక్కుడు గుజ్జ ! 

నాయన్న! నా తండీ! నాయా౭ర్రేశ! 

వీతోట్టీ సర్భక్తు నీయట్టి పత్తి 

భ్యాతిగా నొక్కని కరుణించితేని 

(_పతియొలర్చ నీ పేరడుదాన |” (పుటలు లల్లి 28) 


(శ్రీనాథుడు ; “శివర్మాతి మాహోత్మ్యం'లో సంతానార్థమై సుశీల వతం 
చేసిందని చెప్పబడింది, యజ్ఞదత్తు? భార్య బుశీల సంతానం లేక ఏడ్ప్చుచుండగా 
భర్ష ఏడ్చుట ఎందులకు? అభీష్ట కుభాభివృద్ధిక్షై శంకరుని పూజించమని 
అంటాడు 

“ఊరక కుందనేమిటికి నోంకృతినాథుడు నర్మ దానదీ 

తీరనివాసి భక్తజన దివ్యమహీరువా మున్న వాడు న 

రేరుహ నేత తత్పటపరీష్షి యర పభాభినృద్ధికిం 

గార ఆలౌ డెయింగవె వికార మురక్కు భడింపుశంకరున్‌” (2.82) 


అఫీమళార్థసిద్ధితై గుతజనులడు కుడా సేవింపుతుని పీతాన్ని చెబు 
గోడు, 


ఆధక్రజనంబుల 'సీవింపు కువలయాక్షీ 
కమలలోచశ ముక్కంటి కరుణజేసీ 

మున్ను గుపనుపదేశంబు మొ శయిగాంచి 

ర భిమ తార్థంబులండ టే నను దినంబు" (శీఎశీ 4) 


గురువుల్ని పూజించి కుమారల్న పొంగనం ఫై కలరని యితిజోసాన్ని 
గుర్తు చేస్తాడు, “తొల్లి చండకౌశికు వర్మపసాదంబున మగధాధివతియగు 
బృహ డథుండు, జనార్జను గెలువం దగినట్టి శౌర్మసిధి జరాసంధుంగాందె, దళ 
రథుడు విభాండక తనయుండగు బు శ్చంగు నారాధించి డిగ్గజంబులం బోలిన 
కుమారుల నలుగురం బడసి” (2-85) ఇంకొ ోడేవిళోకంబు విడువుము 
థై ర్యంబవలంబింపుము, ధర్మంబు నడున్నము దానంబుసేయ ము, (వతంబులు 
సలుపుమ” (2-87) అని అంటాడు 


198 శిష్టసాహిత్యంలో 


సంతాకార్థమెన సుశీల ఆవరించిన ఫుణ్యకార్యాల్ని వతాల్ని శ్రీనాథుడు 
ఇలా వర్ణించాడు శ్‌ 


భక్తితో మాతృకా భవనంబులకునేగు 
గావించు నతి దిశాదేవ తలకు 
భాయసంబులకు నిర్వర్తించు దధిబలి 
గొలుచు జ్వేష్టాదేవి నలఘ మహిమ 
జదివించుకోను బుణ్యసంపితా | వాతంబు 
మూలికా మాణిక్యములు ధరించు 
జొంటూల గంధోక్షతలు చిరంటులకీడు 
వ్మిపశ్నికలగా రవించు దజచు 


గుమ్ము రావంబు కగవలు కొల్బవిడ.చు 

బాలురకు డియ్యపండులు వంచిలు చ్చు 

జెఎలు దానును రేలు పోచిళృవోఖ 

దామరస నేత పు తసంతాసకాంక్ష” (2.40) 


శషమ్యధంబు 1 బుట్యోపవాస' నళ టాం థిర్మత్రతతారాధన-బులొ (841) 
అంటూ ఉపవాస |వకాన్నీ 'వీర.న్నాడు 


శ్రీనాథుడు “పల్నాటి వీరచర్మితితో సంతావార్థమై ఐతాంబ చేసీన 
నోముల్చి, [వకాల్ని గూర్చి విపుల గా వర్ణించాడు. సంతానం కోరక పడ్డ 
కష్టాల్ని నోచిన (వతాల్ని బితా౭బ బొలచం్యదుసీకి వివరించింది , 


“*నంతొనమే లేక చాల కష్టించి 
అవనీలో గల నోములన్నియు నోచి 
తరచుగా జేసీతి దాన ధర్మములు 
తాంబూలములను సర్భర్తి దక్షిణలు 
కూర్చి చూరవ్‌ డివి కుమ్మరామమ ల 
ఆడెకు గానుగలవి కొల్ల పెట్టి 
సెండ్రిండ్రు చేసితి పేదప్మిపులకు 
పాడైన దెవత భవనంబు9౦దు 


జానవద విజ్ఞాన ధోరణులు 197 


వూశాధిశంబుల పొందించి భక్తీ 
ఆమడామడ మీద అన్నసతముల 
వెలయంగ జేసితి విస్తార మైన 
వనమ.లోపల చలిపందిళ్ళ నంచి 
శ్రీగిరికేగెడు వభ _క్తి తతికి 

చెలగ ఇచ్చితీ రాగిదే నిర్మతముల 
ఘన కమండలువృలు కప్పెరచయము 
శ్రీ [భమరాంబకు శ్రీశ లపతికి 
రజళ కొంచవముం రంజిల్లునట్టి 
కూష్మాండ ఫలముల గూర్చి దక్షిణలు 
కాన్సకలిచ్చితి కడు భ_క్తితోడ 

గౌరీ మహేశ్వర ఘననామ శిఖరి 
ఎక్కియు నోమితి నేలేక్వరంబు 

దిగి వచ్చి నోఒతి తిలపర్యతమున 
మొగివిష్ణు కాంత నోమును సలపితీసి 
తగ నొనర్శితిని సంధ్యావ_ర్తీ నోము 
అలయక నోమితి ఆ జగజ్జ్యోతి 
ఏడుగురు వనితల నింపుగగూర్చి 
యేక బాణము నోము నెంమినోచితిని 
పదుగురు వనితల బాగుగ గూర్చి 
పచ్చకిల్తు0 నోముపట్టి నోమితిని 
నందికి పులగంబు నయతనిచ్చితిని 
్రీశైల వజ్తుల అభినృద్ధిజేసి 

రజత కొంచసమయ రమ్యతంతువుల 
అశ్వళ్ళ తరువుల కలరజుట్టించి 
"పెంటి పోపలకును పెండ్డిండ్లు చేసి రీనీ 
చీకటింటినోము చేసితి భక్తి 

నియతి కేదారేవ నిల్బనోమితిని 
గొనకొని కనుగొన్న గుంటికినెళ్టి 


198 


శిష్టసా హిత కంలో 


చేయెత్తి (మొక్కి తి పప్పనే నిగ్గు 
కరమెతి మొక్కితి శా_టేనికేను 
పలు నోమిలీ రీతి భక్తితో జేయ” 
(2వ భాగం 44, 45 పుటలు) 


ఇంకా తాను నోమిశ నోముల్చి (వతాల్ని గూర్చి వివరించింది , 


“వింటిని వ ననంబు వినువీధియందు 
గజనిమ్మ నోమిన గలుగుసంకాన 
నునువాక్యమున కప్పు డానందమొంది 
పెద్దతా విపుల పిల్యగబంపి 
ముకుళిత హస్తనై (మొక్కి ఆ మీద 
వారితో జెప్పితి వాక్ళలక్ష ణము 

విని వారు సంతోన విగశ్రాంతనుతిని 
వతకల్పములనెల్టి వడి విచారింది 
శోధించి చెప్పిరి పభముహూ ర్రమున 
శాస్త్రమందున్నది చాన యీ వ్యతము 
సంవత్సరము నిండ సల్పగావలయు 
ఇది విష్ణుదేవున కీంపైన వతము 
శాస్త్రోక్త దినమున స్నాన కృత్యమును 
వ్యాకుచు ఎచున ఎదీ _వతవిధానమ్ము 
చం|దఖాగానది సదృశ శై వలిని 
కలుగదు పలునాటి గడ్డ యందెల్స 
కృష్ణకు సమమిది కీర్తనీయంబు 
ఎడమ భాగమ్మున నెనయ చెన్నునికి 
దాపుగబారు నుత్తర ముఖంబుగను 
స్నా నమానదిజేసి సరిగంచుపట్టు 
కోకలు ధరీయించి కుంకుమపసుపు 
తొల్చి గంధమును తనువునబూని 
నంతోవమున బోయిస్వామియైనట్టి 
చెన్న కేగవునకు జోనోరు 


జానపద విజ్ఞాన ధోరణులు 199 


దీఎనై చేద్యముల్‌ తీరుగానిచ్చి 
వైకువర శృంగార వనమురోఎంను 
బన్నారు ఆ నిమ్మ ఇట్టున కేగి 
చుట్టులె స్స జేసీ శుద్ధిచేయించి 
ఆలికించి మగ్గు అచట బెన్టెంచి 
వగిదేవతిను భక్రివర్ణనచేసి 
నయముగ ఆవాహనంబు గావించి 
పలకల బావిలోపల నీరము"చి 
పాదులోపల గడు భ క్రితోబొసి 
సకల [పకారోపచార ముల్‌ చేసి 
భూసురులందరు భుజియించు కొరకు 
తగిన వస్తువురి న్ని తప్పకయుండ 
ఫలమ ల ఫలహోరపటిమ తగ్గించి 
పరమేస చెన్నుని భా )ంచుకొనుచు 
ఎకపక దినముల సీలాగు జరుప 
కొన్నాళ్ళకానిమ్మ కొమ్మలిగిర్ని 
ఫల కతుల్గన్నించి పరిపక్కమౌొను 
వర్షాంతమందనివార్యఇపు భి 
చెట్టఫలంబుల బెన్నునకిమ్ము 
సంకానమబ్బును సంళయపడకు” (పుట 44, 2వ భాగం) 


అంటూ (పొహ్మణుళు 'గజనిమ్మ (వకాన్ని' చేసే విధానాన్ని ఐతాంబకు తెలియ 
జెప్పారట 

పోతన ; భాగవతంలో రుక్మిణికేవి ఆచరించిన గౌర్మీవతాన్ని (వస్తా 

3 


వి.దొడు, తట్టు బాంధవసతులు వెంటరాగా, రుక్మి ణి నగజాతక్తు (మొక్కుట 
బయలుదేరి పార్వతి మందిరాజకి పోయి రుక్మిణి గౌరీం పూజించింది 


“ఇందు ధర సుందరీమందిరంబు చేరి, సలిలధారా ధౌతచరణ కరార 
విందయై, వార్చి, పచియై గౌరీ సమీశంబునకం జనియె అంత ముత్తైదువులగు 
భూసురో త్రముఆ భార్యలు భనసహితయైన భవానికి మజ్ఞనంబు. గావించి గంధా 


200 శిష్టనెహిత్యంలో 


క్షతంబులికి, వ స్రమాల్యాది భూషణంబు ) సలింకరించి, ధూవదీపంబు లొశంగి, 
నానా విపిధోవహారంబుయ సమ్వ్పృంచి, కానుకలిచ్చి, దీపమాలికల నివాళించి 
రుక్మి ణీదేవిని (మొక్కించిరిోో (పూర్వ 10-1740} 


గౌరీ వేవిని పూజింఎన పీవప రుక్కిణినేఎ బ్రాహ్మణ థార్యఎకు వాయన 
మిచ్చింద మంగళగౌరి వతాలు చేస్తే వాయనము లిచ్చు పద్ధతి కలదు అట్లే 
రుక్మి ణి *పతుల తోడం గూడిన [బ్రాహ్మణ భార్యలకు లవణా పూపంబులును, 
దాంబూల కంర శ్మూతంబులును, ఫలంబులు నితుదండంబుఖ నిచ్చి రుక్మి ణిదేవి 
వారల బూజించినడట” (పూర్వ 10.1742) 


నంది తిమ్మన : “ఫారివాతాపహర ణంోలో పుణ్యక[వతాన్ని విపు 

లంగా వర్ణించాడు పుజ్యక[వళం వల్ప కలుగు లాభాన్ని నారదుడు సత్య 
భామకు వెల్లిడించాడిలా 

ధనకనకి వస్తు సంతతీయ 

దనయు సమృడ్ధియును గర్గి తానుం బతియున్‌ 

మనమున నజగొఅలెటుగక 

యనితిర సులబైక సుఖములందుదురసుచున్‌ (6-69) 
ధనకనక వస్తు లభ్యం, పత పాపి లంతకం చే భార్య మనస్సుకు వచ్చు 
నట్లు భర్త పన ర్తి చడం పుణ్యక్మవత ఫలమట స్త్రీలు ఏ [వతం చేసినా తన 
భర్త, తన పిల్లలు; తాను త్నేమంగా ఉండాలనీ, ఆర్థిక ఇబ్బందుల్లేకండా కుటుం 
బం సాఫీగా జరిగిపోవాలనీ, భార్యాభర్తలు కలిసి అన్యోన్యంగా ఉండాలనీ 
భావించి చేస్తారు ఇట్టి ఫలితానిచ్చే పుణ్యక(వతాన్ని గౌరీదేవి చేయగా, తాను 
చూశానని దాన్ని నీవు అచరింపుమని సత్యభామతో చెప్పి ఆ (నత విధానాన్ని 
వివరిస్తాడు 


ఏ (వతం చేసినా ముందుగా స్రీలు ఉదయాన్నే తలంటు స్నానం చేసి 
శ_కికొగ్టీ మంచి బీంల్ని ధరించి, ఉన్న ఆభరణాల్ని వేసుకొని, చక్కగా అలంక 
రించుకొని భగవంతుని పట్ట భక్తిశ్రద్ధలు కలిగి, ఫెద్దలపట్ట వినయ విధేయతల్ని 
చూపుతూ. వతాన్ని [ప్రారంభిస్తారు సత్యభామ కూడ (వత (పాఠంఖానికి 
సన్నద్ధం అయిందని (కింది పద్యం చెబుతుంది 1 


జొనపద విజ్ఞాన ధోరణులు 20l 


తెలతెల వాజమౌననియతి న్నదికింజని తీర్థమాడిని 
ర్మల వసనంబుగట్టి, నవరత్న విభూషణ ముర్ధిరించి మై 
గలపమలంగి (కొమ్మడిసి గమ కిరుల్బవరించి యత్తమా 
మలకును నాత్మ భర్తకు నమస్కృృతి సేసి తదీయసమ్మ తిన్‌” 
(5-56) 
సత్యభామ ముందుగా భర్త సమ్మతిని పొంది [వతాన్ని ప్రారంభించి దట, 
ఏ వతం చేసినా బంధువుల్ని, స్నేహితుల్ని, చుట్టు పక్కల నున్న 
వాళ్లను (వేతానికి రావలసిందనీ పింవడం సంపదాయం ఇదే విషయాన్ని 
నొరదుడు సత్యభామతో చెబుతాడు 


“కువలయన్నేత్రి! తొంటి తన కోపము గర్వంబు మత్సరంబు మా 
ని వినయముం (బ్రమోదమును నిండీ తొలంకెడు నెమ్మ నంబున 
నృవతుల యిండ్ల కెల్ల దొలునాడు |కమంబుననేగి త ద్యతో 
త్సననున కామతించి వ. తిసం| భమ లీలల దోడితేవగన్‌” (క్‌=57) 


పేరంటానికి పిలిచిన తర్వాత అనాటి [వతం అయిన వెంటనే నచ్చిన 
శ్రీలను పలుపు కుంకుమలతో పూజించి, శక్తికొలది కానుకలిచ్చి పంపడం ఆచా 
రం సత్యభామను కూడా అలాగే ఆచరించమంటాడు నారదుడు 


"దినదినమట్టు తత్పరమతిం బదివేవురు పేరంటాం్యడక 
ర్చన లొనరించి సారఘనసార సుగంధములు న్విచ్మిత నూ 
తన పటరత్న భూషణ వితానము లిచ్చుచు వేడ్క జైత్ర 
ద్ధననమి యాదిగా నెల వతం బొనరించిన యంత మీనటన్‌” 
(5 58) 


అట్టు వకాన్ని పూర్తి వేశాక సకల సద్గుణ సంపన్నుడైన (బ్రాహ్మ 
ణుని ఆచార్యునిగా నియమించి అసంఖ్యాకంగా కానుకలిచ్చి వానితోపాటు ఆత్మేప 
డైన భర్తను ఛారపో యాలని నారదుకు పుణ్యక వత విధా రాన్ని చెప్పాడు 


అయ్యలరాజు నారాయణకవి ; “హంసవింశతిొలో సం తోనీ 
(పోప్రికై విజయిడను గొల్లు సంతాన కాంక్షతో భా్యూససొకుడై కొంగుముడ్‌ 


£02 శిష్టసాహిత్యంలో 


వేసుకొని తిరుమఎ కంది పుష్పగిరి మొదలె న పుణ్యక్నే! తాల్ని, పుణ్యతీర్థాల్ని 
దగ్శించాడిట, కొవరర్ని సమ్‌ చుక న్నాడట 

“తిరునుల ఏంబ పుష్పగిరి తగ్గ ములుంజసి కొం గుముళ్లతో 
వరములు దంపతుల్‌ వడియివారిగ గాప్కల వై చీ యంతటన్‌ 
బగికలు దృష్టిదీఎములు ఐన్నిన గద్దెలు పెట్టి యేమిటన్‌ 
గరమగు ప్కుఆవాంఛ కడగ నగలేక విచారఖిన్నులై (2.85) 


అయిశా సంతాశం కలుగళేదు. సంతానం లేక విచార హృదయులై 
ఉన్న గొల్ల దంపతుల ఇంటికి గొల్ల సద్దులవాళ్ళు వచ్చి 
వ 62 ఛా టి 


“కులము పెద్ద” కతలాము కొనగ జెప్పి 
సినము పుట్టించి పుుతుల జెందగలరు 
వీరులను గొల్వుడ ని" (2-89) శెప్పారట, 
అపుడు ఆ దంపతు మిక్కిరి భక్తితో కాటమరాజు కథను చెప్పించి, భక్తితో 
పూజించి గంగదేవతకు వెను బోనాల్ని సమర్శిస్తారని [కింది పద్యం వెల్లడి 
చేస్తుంది 
“కొలిచెన్‌ గాటమరాజు సన్నుతులు చేకూర్చెన్‌ మహోవీర్ణకున్‌ 
బొలమ.న్‌ రాజులనెంతో థక్తిపరతన్‌ బూజించె వాగంగకున్‌ 
వెలయన్‌ వేటలు బోనమున్‌ సిడులు గావించెన్‌ సుతోత్స త్రివై. 
చెలియాలాగున సల్బదై వకృపన్‌ సిద్ధించె దద్వాంఛయున్‌” (2=91) 
వీరుల్ని కొలిచారనగా వీర[వతాన్ని ఆచరించారని భావింపవచ్చు, 


పెదపాటి ఎట్టనార్యుడు : “మల్ణణ చరిత” లో యజ్ఞదత్తుడను 
(వాహ్మణుడు భార్యాస మేళుడై సంతాన కాంక్షతో ఉపవాసాలు, దానధర్మాలు, 
(వతాలు చేసినట్టు వర్ణించాడు 

“*ఉసవాసంబులు సత్య ధర్మ మహితోద్యోగాది కృత్యంబులున్‌ 

జపముల్‌ విిపకుటుంబ భోజనములున్‌ కాంతుల్‌ పయస్సత్రమల్‌ 

తపముల్‌ దైవత పూజ క్రియలు తీర్గస్నానముల్‌ దానముల్‌ 

విపరీత (వత బంధమోక్షణవిధుల్‌ వేనూలు గావించుచున్‌ 

(1పథమ =ప్పట 1క్రీ) 


జానపద విజ్ఞాన ధోరణులు 208 


సంతాన (పాప్తికై సడి కష్టాల్ని [కింది సీనపద్మంలో వర్ణించిన విధం 
చూడుడు 

క పహుంధ స్తోతయిల్‌ పరియుంవ బరియింప 
బొలుపరి నోరెళ్ల బొరటవోయె 

మొగి వేల్పులకు జాగి (మొక్కంగ మొక్కంగ 
బొప్పక నొనఠెల బొగసుగ టె 

౧ యి 

ధర్మ బదక్షి ణములు దిరుగంగ దిరుగంగ 
నెల్ల వెంటలన.గాళ్ళీ చవోయి 

విధులకై ధనములు వెచ్చింప వెచ్చింప 
జెలువేద జే మెల్ల జళటయయ్యె 

బూని యుపవాసములచేత బొగిలిపొగలి 


కోలుకొన లేక యొడలెల్లి (గుస్సీడస్సి 
దాలునన్నింట డే దము చల్లనయ్యె 
నింక మేమిట దోజెన గెట్టమనుదు” (పథమ = పుట, 18) 


మదసేన అను బాలిక వేళ్యల్లో రత్నంలా పకాశిస్తున్నదని చెబుతూ, 
“ఆయక్క యెన్నినోమ లు 
పాయక కడునోచి కన్న బాలిక (ప్రధమ = పుట 1?) 
అంటూ నోమును గూర్చి పస్తావించడం వల్ల అనాటి జరుల ఆచారాల్లో నోములు, 
(తాలు కలవని చెప్పవచ్చు 
నన్ముకొలు ; “కార్యకారణ వివక్ష చేయకుండా ఒక విషయాన్ని 
విశ్వసిస్తే అది నమ్మ కం" అని డా* పీ, నరసింవో రెడ్డిగారి అభి పాయం, 
నమ్మకాలు మఠాన్ని బట్టి, కులాన్నిబట్టీ (పజల ఆచరణలోకి వస్తాయి, 
ఇతరులు అనుసరించే విధానాన్నిబట్టి కొన్ని నమ్మకాలు (ప్రజల్లో వ్యాపిస్తాయి. 
ఆదారాల్నిబట్టి కూడ విశ్వాసాలు ఏర్పడుతాయి, 
పొలవేకరి కదిరీపతి “తన సకస ప్తతి'లో బలియిస్తే ధనపిశావి ధనాన్ని 
వదలిపోతుందనే నమ్మకాన్ని | పస్తావించాడు + 





10 తెలుగు సామెతలు = జనజీవనం ; పుట. 298 


204 శష్టసాహిత్యంలో 


కొధకము పిళచులు ఘంటా 

ధ్వనితో గాచుకొని యుండు ధనమనగినమే 

కనగొంటి మిగద గంటలు 

చన నే బలివెట్ట కర్ణదయమిలు చేర్చన్‌” (8-221) 


ధనపిశాబిని వదలించటకే కష్టాన్ని కూడా లెక్కచేయక, కాపు ఇంటికి వెళ్ళి 
కోడిని తెచ్చి బలి పెట్టాడని వర్ణించాడు 


“ఇంకి నై నగు బలీదెచ్బీ యీయకున్న 

బొసగదని వల్క నాతిడు కాబోలు ననుచు 
గాస్టనొప్పియు జూడక కాపుటింటి 

గోడి గొనితెచ్చి బలివెట్ట కోర్కెజెందో (8-222) 


పాము కన్పిస్తే సభథమనే నమ్మకాన్ని “(క్రీడాభిరామక ర గోవిందమంచన 
శర్మచేత చెప్పిస్తాడు పాములాఓను చూచిన గోవింద మంచనశర్మ “ఇమ్మహో 
నాగంబు మనకు కార్యసిద్ధి యొసంగుగాక యని” తన స్నేహితునితో అంటాడు 
పాము కనిపిస్తే శుభం కలుగునని జానపడుల్లో నమ్మకం, 


దృష్టిదోషం తగులుతుందని చిన్న పిల్లలకు బుగ్గన నల్లచుక్క పెట్టడం, 

కొత్తగా ఇల్లు క ప్టేటప్పడు దిష్టిబొమ్మను పెట్టడం _పజల నమ్మకాలకు గుర్తులు 
దిన్టిబొమ్మను పెటై ఆచారాన్ని ధూర్జటి “శ్రీకాళహస్తి మాహాత్మ్యంిలో (ప్రస్తా 
వించాడు ఎలుకలు తమ చేనికి దృష్టిదోషాన్ని నివారించడానికె ఎకగు తలల 
బొమ్మల్ని, పకువుల తలల్ని దిష్టిగొమ్మలుగా తయారుచేసి 'పెట్టేవాళ్ళీని | క్రింది 
పద్యం చెబుతుంది 

“ఏనుగుల తలలు కొమ్ముల 

తో నారబములకు దృష్టిదోషము వాయం 

గా నెత్తుడు జెజుకులు దమ 

చేనికి బసరంబు తలలు చెలువంబెసగన్‌ “ (128) 


పుజ్బతీర్థాల్లో స్నానం చేస్తే పుణ్యక్షేతాల్ని దర్శిస్తే, దానధర్మాలు 


ఖొనపద్‌ విజ్ఞాన ధోరణులు 206 


చేస్తే గద్దేలు చెప్పించుకొని రాని పకారం నడళుకుంటే సంతానం కలుగతుం 
దని (ప్రజల నమ్మకం 


ఇలాంటి విశ్వాసొన్ని అయ్యలరాజు నారాయణకవి తన “హంసవింశతిో 
లో (పస్తావించాడు గొల్ల దంపతులు కొంగు ముడివేసుకొని తిరుమల, కంచి, 
పుషృగిరి మొదలై న తీర్థాల్ని సేవించారట 


“ిరుమల కంచి పుష్పగిరి తీర్థమ.లుం జని కొంగుముళ్లతో 
వరములు దంవతుల్‌ వడయవారిగ గాన్కలువైచి యంతటన్‌ 
బరికలు దృష్టిదీపములు బన్నిన గద్దెలు పెట్టి యేమిటన్‌ 
గరమగు ప్యతవాంఛ కడగానగలేక విచార భిన్నులై * (2-85) 


పెండ్లి : (పజల ఆచారాల్లో 'పెంగ్రీ ఒకటి పెండ్లి ఆచారానికి సంబం 
ధి చిన వావివరునలు, మేనరికం, ముహూర్తం, సెండ్రీ ఏర్పాటు, పెండ్లి తంతు: 
తలం[బాలు మొదలై న ఆంళాలు తెలుగు సాహిత్యంలో సమయానుకూలంగా 
వర్థించబడ్డాయి. 
సెండ్డి-డ్లలో. సె డ్రి కూతురు తండి తన కూతుర్ని పె డ్లీ కుమారుని 
టృ బివోహొం చనద స్క శరాదోనం అంటారు కన్యాదానం ఈనాటికీ 
ప్రజల్లో కనీపీస్తుంది కన్యాదాన వృత్తాంతాన్ని రామరొజతూషణుడు తన “వసు 
చర్మిత' యందు [పస్తావించాడు పర్వతరాజు శక పు తికను మునులు తెల్పిన 
పభముపళార్తానికి వసురాజుగకు ధోరపో భాగట * 
ోసుముహూర్తంబని సర్మను జ్లైలుపనచ్చో దివ్య లేం దుడా 
లో మరాధీశ హిత కీయా నిరతు నాయన్లూోమాలా* లా 
ప మనోహరి నకుంరి వి కమునిగా భావించి లక్ష్మీగురు 
త్యము దీపింపగ ధారవోసె దనయున్వర్థిష్ణు సంపన్నిథిన్‌ (6-26) 
పె డ్లిలో కట్నకానుకలిచ్చే ఆచారం ఉందీ కట్నకోనుకల ఆచారాన్ని 
రామరాజభూషణుడు చర్యగా వర్ణించాడు మామగారు అల్లు కివ్చిన బహుమా 
నాల్ని వర్ణించిన పద్యాల్ని చూడుడు 
పీడ చదివించె నయ్యెడ 
పీడ్రసీవేడుక బలారి విబుధులతోలే 


వ్‌0కీ 


శిష్టసాహిత్యంలో 


వీడుమణుంనగ దగుతన 
వీడునగల మానికములు వివిధాంణర మల్‌ (6.85) 


మరియ 


గండ? అములకు గరపాదములు వచ్చె 
నోయన మెజయు నాగా యుతములు 
హరిఇజాతికి మరున్ని ర సనోద్ధతిగల్లె 
నోయనదగు సైంధవోత్కరములు 
నంభోదములకు బాయని మించు లొదవె 
నొయన మించు మజిమయస్యందన మలు 
నవలతావళికి యాన విలాస మెసగె 
నోయన బొల్చు సర సకన్యాయుతంబు 


లాత్మ మణిహేమరజతంబు ఒపుడయుచిత 
తనువులు వహిం 3నో యన దశరు వివిధ 
శయన ప్నాతాఫనములు భూజానికొసగె 
భారికృపాలద్ధి పథళారి యచలనూ? (8-88) 


వివిధ సుగంధ _థమ్యాల్ని, మణులను, వస్త్రాన్ని ఇద్బోతపీ. 


కస్తూరి మెకములు కమ్ము జవ్యా డీపీ 

ల్లులు సుమ్మివి మదంక విలసితములు 
ఘనసార కదళి కల్లంధ్యదువుబు సుమ్మి 

వి మదీయ జీనన సమధికములు 
కిన్నర ద్యంద్యము ల్కీరరాజములు సు 

మ్మివి మదీయ | కోడనివశితమ.లు 
మాణిక్యసారంబు లాజిమత్యములు సు 

మ్మివి మదాకరవంకి హిండితంబు 
లవి మృదల చివ్యవస నంబు లివి యమూల్య 
భూషణము లివి యన్లూన పుష్పములు మ 
దగసంతానజములు సుమ్మనుచు దెకిపి 
యల్లునికి నివ్చె వెండీయు నాదరమున (68-87) 


జానవద విజ్ఞాన ధోరణులు ల్లి? 


పెండ్రీకి వచ్చినఐ భా కట్ళకానుకల్ని వధూవరులకిచ్చే ఆచారం కలదు, 
వసుకాజునకు దేవతలు కానుకలిచ్చారని |కిండి పద్యం శెబుతుంది 


"సుకలీ సంతాన విస్ఫురణమిచ్చె నగొరి 
యిష్టార్థ సంసీద్ధి నిడియె వహ్ని 
యహత థర్మగుణంబు లడ్పింవె సమన ర్షి 
కామరూపత గూర్చె [గవ్యభోజి 
భువన వశీకారము ఘటిందె నలికేశు 
డస మదివ్యామోద మొపగెగొడ్చు 
కల్యాణ సొమాగ్నె ఘటియించె నిధిరాజు 
జితదర్పకత్వ-బు చేర్చె కవుడు 
(ప్రబల దీర్హాయురారోగ్య భాగ్యకరము 
లగు వరంబులు సమకూర్చి రఖి౨మునులు 
నూతన వివాహ కౌతుకద్యోతిమాన 
మానసీయా కృతికి జెడి మనుజవతికి” (6.48) 


వసురాజుకు సెంగ్రీ సమయంలో కొనుకణా ఇం, రుడు వేణుయన్టిని ఇళ్చా 
శ్రట 
తండియ నొఖండళడరి 
ఖండన జయసొధన | కకొాండము “మీదు 
ద్దండ మొక టివివై జవ 
దండము దయనొనగి "(6 44) 


అత్తవారింటికి పంపుతూ కూతుగకు తల్లినం[ డలు బుద్ధులు చెప్పడం 

చూస్తే రామరాజభూషణు క గణ సమకాలీన సామాజిక పజ్ఞానం వెల్చడవుతు గి 
పర్యతరాజు తన కూతురును తగ్గ పివ్బకొన కౌగిట చేర్చుకొని బుద్దులు 
చెప్పిన తీరును పరికీలించుడు 

నీ తమ్ముల శుభ్రవా *న 

నీ తలిగండఎ గభీర సెక్చలగుణ వి 

భాకతియును దలకిమెలగు ను 

నా తల్లీ! కలవధూజనమ తల్రి*వై (6-55) 


208 శష్టసాహిత్యంలో 


తల్లిడం[డలకు శేరు తెచ్చి పెట్టాంంటూ తంగడి కూతురునకు బుద్ధులు 
చెప్పడం సహజంగా వుంది 
మాటు మాటాడదు నలచియైనను గురు 
హ్యవారమన క్రీయసహార్యతనయ 
యాన్మమగతి బూను మానంపు సవతు తె 
పైక నీ దివ్యరత్నాను జాత 
జాగయై మేరమీఖ దొళప్పుడును ఘన 
శ్రీల బొంగియును నీ సింధుకన్య 
యేకాకృతి వహించు నినురాగవృ తికి 
నపరాగ వృత్తికి నజ్బసహజ 
యన్చెరువు వింతయబ్బురం బదిరి యనుచు 
విశ్వధ్యా, తీశ్వరులు మెచ్చ వెలయవమ్మ 
యమ్మ ! భవదీయ చ్మితగుణాతిశయము 
వలన మాకెల్ల వన్నెరా మెలగవమ్మ 1 (6-56) 


కూతురు అత్రవారింటికి పోయేటప్పుడు కన్నీరు నింఫి ఏడ్వడం సహజం, 
అపుడు శల్టీ కూతుకును ఓదార్చుతు-రి అ్యఫధారా పూరితమైన కూతురును 
జాచి కల్లి ఓదారుస్తూ పీకిన విధం కన్నులకు కట్టినట్టు వర్టించాడు ః 


“తమ్ముల బంపుదున్మణి శతమ్మాల బంపుదు దొజపొంత పో 
తమ్ముల బంక్కదున్‌ బరిచితమ్ముల గొనన దేవతాలి జా 

తమ్ముల బరిపుదున్‌ [దత గళమ్మల నేనును సారణ్మిపపా 
తమ్ముల వత్తు విళ్వవిడితా ! ముదితా ! మదితాపమేటికిన్‌ (6-60) 


పెండ్రిండ్రలో “మేనరికం” ఆళారం వుంది ఈ ఆచారాన్ని కొందరు పాటి 
స్తారు మేనత్త కూతుర్ని, మేనమామ కూతుర్న వివాహం చేసుకోవడాన్ని మేన 
రకం ఆంటాడు మే-ంరికం ఆచారాన్ని చేమకూర వేంకటకవి 'విజయవిలాసం'లో 
(పస్తావించాడు 

సుథద ఒక తీరగా ఉండగా తల్లి మేనత్తయైన కుంతీదేవి కోఠి పెండ్లి 
చేసుకున్నదనీ, నీ భర్త లోకో త్తరుడని చెప్పు సందర్భంలో “మేనరికం సంప 
దాయాన్ని |దస్తావించడం జరిగింది 


జానపద విజ్ఞాన ధోరణులు 2౧9 


“వింతశపేయేమి? మేనత్త గొంతిరేవి 

కోరి వెండియ బెండ్లాడినారు మీక 

లొండొరులు నీ విభుండు లోకో త్తరుండు 

దొరశెను, సుభ్మడ మంచికాపుర ము నీకో (8-188) 


తల్లి కూతురును ఓదార్చిన తీరు రమణీయంగా వుంది ; 


“ఈలోన జూడవచ్చెద 

మేలే చింతిలై? దనుచు నెంతయు (ట్రేషన్‌ 

గేలం _గొమ్ముడి దువ్వుచు 

బాలన్‌ దీవించి తల్రిపనుఫన్‌ వేడ్కన్‌” (8-187) 


సుభ్మదార్జునుల వివాహాన్ని వగ్గించే ఘప్టింలో ముత్తైదువులు ఐరేనికుండలు 
తెచ్చి పాటలు పాొడీరని చెవబడింది 'ఐరేనికుండల" ఆచారం ఈనాటికి మనకు 
తెలంగాణా (పొంతంలో విశేషంగానూ ఇతర | పాంతాగ్లో అరుదుగానూ కన్పిస్తుంది * 
అరేనికుండల ఆచారాన్ని గూర్చి డాక్టరు నాయని కఇష్ణకుమారిగారు ోబరాళ్లను 
వివాహమునకు! ముందే ముత్తైదువలు మేళ తాళములతో పెన నుక్లెడ పట్టుచు 
కుమ్మరి యింటినుండి కొనివత్తురు వానిని పూజాగృహీమున నుంచి పూజించిన 
వనుక వివాహవేదికపే స్థాపించి యఖండమును వెలిగింకురోని పేర్కొన్నారు. 
(జానపద గేయగాథలు = పుట, 817) 


ోఐరేని గోనివచ్చి రై దువల్‌ పొటలు 
పాడుచు కభవేశ వేడుకలర” (2=95) 


పెండ్లిలో వధూవరులు *తలం[ బాలు పోకుకొనే ఆచారం చూచేవాళ్లకు 
అనందాన్ని; పోనుకొనేవాళ్లకు ఉత్సాహాన్ని కలిగిస్తుంది ఈ ఆచారాన్ని 
శ్రీనాథుడు హఠవిలాసంలోనూ, చేనుకూర వేంకటకవి విజయ విలాసంలోనూ 
| పస్తావించడల జరిగింది . 


శ్రీనాథుడు హార్గవిలాసంలో పార్వతీ పరమేశంరులు తలం వాలు ఫోను 
కునే సన్నివేకాన్ని ఇలా వశ్టించాడు 
14 


210 శిష్టసాహిత్యంలో 


"నట్టుతెర చీరచాటున (బహ్మమం[త 

కొర పూర్ణముగా డలం[బొలు వాస్త 
కమలములు దోయిలించి శ్రీకంథరుండు 

గౌరి శిరమున ఖూన్చెను గౌతుకమున (4495) 


లహార్య తీవేవియ బంధుజనోప ధేళశంబునం గాలకంథరు శిరంబున 
ముత్యాల (ప్రాలున్రించెో (4-98) 

“విజయవిలాసం లో సుభ దార్జనులు ఒళరిఫై నొకరు ముత్యాల తలం|ఖా 
అను పోస్తుకొన్నారని వర్టీంచాడు 


"శమ తమ వారలొండొరుల దండగరంబుల ముత్తియేంపు ఏ 

శిమలికి చేయి మీజగనతెం జామినీకని యెల్బరింపగా 

గమితముగా నుభదవయి నర్జను డర్జుకుపై సుళ్ళ గ్రయం 

ణీ్‌మి దల్మవాలు వోసిరెల నవ్వ్యను న్‌స్గలులో దొలంకగన్‌” (8-118) 


గర్భవతికి సీమంతపుంసవనములు జేయడం ఒక ఆచారం సీమంత 
పుంనవన అలారాల్ని భ్రీనాథుకు “శివర్మాలి మాతోర్మ్యం'లో ఫేర్కొన్నాడు, 
నుకీలాదేధి గర్భవతి కోగానే సీమంత వృంన వనాలు లేళారట , 


“సీముంతో ్నయనంబు బుసవవముం కేయింతె ్రీయజ్జ దో 

తా మాజ్యాాగణివే నృపాలకుడు వీంథ్యో థీశ్యరుండర్మీ లి 

న్సామంత క్షితిపాల మంతుల నమానంబై న (శ్రేమంబునన్‌ 

భామా హేమతురంగ రత్నమలు పైపై బానడలేరగన” (2-62) 

సీమంత పుంసవనాలు ముఖ్యంగా స్త్రీలకు సంబంధించిన వేడుకలు అందు 
చేత కర్ణాట కమలముఖులు నశీలాదేవి సమంతిపుంసవనోత్సివాల్లో పట్టణాన్ని 
అలంకరించి నృత్యాలుచేసీ పొటలు పొడారని శ్రీనాథుడు వర్ణించాడు 

“కమ్మ గొజ్జగి నీటగలయంపి చల్లిరి 
మే మెత్తిరి కొత్తమృగమదమున 


రంగవళ్లలు కప్పురపు ధూశితీర్చిరి 
కిరించిధొగి మాల్యతోర ణములు 


జానపఠ విజ్ఞాన ధోరణులు ల్లీ 


తరుణ రంభాతరు స్తంభంబు తెత్తిరి 
కట్టిరెల్లెడ బట్టు కలువడములు 
కమల ఛందనమాలికలు విసిర్మీంచి రు 
త్తంఖించి పన్నత ధ్వజపకాళ 
లాలిఖించిరి గేహకుడ్యమ.లయందు 
సర్వతో భృదమకరికా స్య స్తికములు 
పరిజనంబులు రాజాజ్ఞ బట్టణమున” (2-58) 
మరియు 
వేడ్క నృత్యంబులాడిరి వీధులందు 
బాడిరె త్రిలిపిక కుహూ పంచమమున 
బంజళంబున ధవళ (పబంధగీతి 
కనుమ యవ్వలి కర్ణాటకమలముఖులు (2-54) 
వేదమంతాల్ని చదువుచూ [బాహ్మణులు వోమాల్ని చేస్తూ సీమం 
శోత్సవాన్ని ఇరిపింఛార ని చెప్పబడింది , 
దెతిక్ర త్రెల్‌ చిటునవ్వు చేక్కు.అపీయం తల్యొరవీక్షింత నో 
జ్ఞలు నుం| తంటులుసేళ్ప (బెగ్గడశర తృంపూర్ణ చం|దాస్టకు 
న్యలిచన్నుంగవమీ దముత్సల కముల్వక్థిల్ల గేల్యంచుచు 
నృలలీ కంటకమె త్రి యోదలపయిన్‌ సంధించె సీమంతము న్‌” (2ి=రళ) 
సీమంతోత్సవంలో కానురరిచ్చే ఆదారం వుందని కింది పద్యం వెల్లడి 
చేస్తుంది 
“*తగవులిన్చిరి పుట్టింటి తల్లి (వజలు 
వీళ్ళోసంగిరి చుట్టాలు వేన వేలు 
కట్ట నిచ్చె నృపాలుండు కన్ను దనయ 
బరమహీపొలు రిచ్చిరి పొవగమలు” (2.62) 
(పసవానంతరం పురడు పోవుటకై పుణ్యాహం చేయడం, నామకరణం 
చేయడం మొదలైన ఆచారాలు శ్రీనాథుని “శినర్మాతి మాహాల్మ్యం'లో కలవృ 


819 శిష్ట సాహీత్యంలో 


నుశీలకు ప్మతోదయం ఆయ్యాక పుణ్యాహాన్ని; నొమకరణోత్సవాన్ని 
జ్రరిసారని [కింది పద్యం చెబుతుంది , 


పరుడు చెల్లంగ బుణ్యాహమును నొనర్చి 
నిలయ ద్రైవతముల గొల్చి నిజసుతునకు 
మాఠసన్ని భునకు సుకుమారు డనెడి 

'పేరవెపై (బధాన బృందాఠకుండు” (2.75) 


శకునొలు ; జానపదుల ఆగార న్యవహోరాల్లో శకునాలకు విశిష్టస్థానం 
ఉంద్‌ వీ ప్పి చేసినా శకునం చూడందే చేయరు సళకార్యాలై తే కకుకం 
కుడిదిలేనే చేసారు శకునం సరిగా లేకపోతే ఏ వని |ప్రారంభించరు 
దళ్యకునం కనిపిస్తే చేసే పని నూనేవడమో, వెళ్లేవాడు తిరిగిరావడమో జరుగు 
కుంది “పెండ్లీకి పోతూ పిల్లిని చంకలో బెట్టుకొని పోయినట్లు”, పిల్లి ఎదు 
కైతే తల్లీ ఆయినా శతువవతుందిో అనే సామెకలు శకునాల పట్లగల విళ 
సాని) నమర్ధిపాయి, సాహిత్యంలో శకునాం [పప్తావన కన్పిస్తుంది. 


శ్రీనాథుడు 'వల్నాటి చరి! తిలో భకునాన్సి గురించి విశేషంగా [పస్తానిం 
కాడు, కోడిపోరుకై తగిన శకునం కోసం శకుకజ్ఞుల్ని నిదారించినటు |కీంది 
ఫౌదాలు బెట్నుతొయి * 
“కకునజ్ఞులెల్ల విచారించి చూచి 
మునువటి పందెంబు మోసంబుకొదు 
మనము గెలుము వేరె మరుపందెమైన 
జయము దుర్లభం విచారించి చూడ” (1వ థాగం=పుట 1) 


శీలమవాయేడు గోవక్నతో శకునాల్ని గూర్చి 


“నీకును శకునముల్‌ నేడణ్సిలయ్యె 

ఓడక వెరవక యన్నట్టు చెపమ” అని అడుగగా గోపన్న 
అతనితో ఇట్టన్నాడు 1 

“బల్లి వాయసమును (వాహ్మణో తముడు 

గాలీగాడును ఎరుకలపోత పయికి 


జొనపద విజ్ఞాన ధోరణులు 918 


కంటియు వరడును కనుబెంటిపాల 

పసిడిమూగయు నేల పాము నుప్పెనయు 
ఇవియాదిగాగల విన్నియు నాకు 

మిక్కిలి పొడసూప మేలుగాకనుచు 

పయనమై వచ్చితీ” అంటూ శభళకునాల్ని వివరిస్తాడు 


దిహ్మ నాయుడు తనకు కనిపించిన అసళకునాల్ని గూర్చి గోపునితో 
ఇలా వివరిస్తాడు 


“దండంబు పెట్టిన తనరి యంతంత 
తోమాలె చయ్యన తునకత్రై పడియె 
ఎదురుగా తెరువున నేతెంచు నిండు 
కడవ చూడగ విచ్చెకడు చోద్యమయ్యె 
తోటలోపల మంచీ తోరంవుటాను 
గంపకాయను తున3లుగా చేసివటు 
కొని తోబవాడు నగుచును నపుడు 
వినని ముందర నాకు క పైదురయ్యె 
ఒంటిబడి యక్కోట నొనరంగ వేగ 
కొఎపోవ్సు శనము కిన్లోంటిని నేను 
మైల చీరలమూట మరియేనుగంటి 
ఊరిముందర రావిసోం పుబగుపిట్ట 
(మాకిపై నుండ కావలపోయి నెగసి 
చం దవంకయు దాటి చన దెంచునంత 
వంట క ప్రైలబండి వడినటుదొర్తి 
వడుటయు పొడగండి వచ్చుచు నేను 
మలనరపు కోడెలు మరి లేగలెన్నొ 
కోరాడగ (గాంటి కొమరొప్ప నచట 
న_కము లప్పుడు నను చుట్టివచ్చె 
ఎండిన మానిపై నేపున పులుగు 
నిలచి యసక్తు వె నెత్తురు అ క్కె 
వట్టిను తంటలో వరడువాపోయె 


లత 


శష్టి సాహిత్యంలో 


పుుబోళు లీవల మలయుచు తోవ 
కుత్తరమున కూడియిండగి వెరచి 
మరి దిక్షిణమునకు వ సబోయలేగ 
నెరిమంటతో నొకసీలంపు పోతు 
తెరువు చంగున దాటి తెఫవమై వాని 
తాకిన నవి కొన్ని తడబడెనందు 
కారుపోతులు వచ్చి _6మ్మిపోనీక 
పొడిచిన ఆ యొంటి పోతవుడు చక్చె 
ఇరువది ముప్పది యేబడిరెండు 
ఏపుతో కదువులనే పొడగంటి 
ఇబ్బంగి శకునంబు లిట్టయ్యె నాకు 
శకున భావములు విచారించ చూడ 
అపశకున౭బులే యధికంబులాయె"” (1న భాగం = పుట, 10) 


* కీడాభిరామల” నిందు వల్టిఖిరాయొడు జనుల వ్యవహారంలోని శోకు 


నాల్ని గూర్చి పేస్తావించాడు 


గోవింద మంచనళర్మ టిట్టిభునితో "వేకువ యగుచున్నది గావున నదియ 


మనకు (వస్థాన కొలంటని నిమి త్రం బనుళంధించి* అని (49 నచనం) చెబుతాడు 
ఆ తర్వాత శుభళకునాల్ని గూర్చి టిట్టిథుసతో ఇలా అంటాడు 


“చుక్క. యొకింతి నిక్కి బల నూదను దిక్కున రాయుచుండుటన్‌ 
జక్కగవేగ దిప్పుకు నికాసమయం బది |బస్ఫుటంబుగా 

ఘుక్క_ని మాటిమాటికిని గోటడు నత్కె_డు వామదిక్కునన్‌ 
జొక్కటమై ఫలించు మన కోభనకార్యము లెల్లడిట్టిభా” (50వ పద్యం) 


నైస్యనకు గెలుపు గంిగించే శకునాలు కంది పద్యంలో వున్నాయి, 


మాగిలి మాగిలి వృక్షము 

పూగొమ్మున నుండీ షడ్డము (పకొశింపన్‌ 

లేగోదమనె మఠిఎత్కెడు 

గేగోయనీ వైెళ్యనకు గెలుపగు జుమ్మీ (51వ సద్యం) 


జానపద విజ్ఞాన ధోరణులు 215 


కోడి, యే టింత, కొంకసక్క, నెమలి కన్నిస్తే (ప్రజలకు పభమని 
అంటాడు 


కొనకౌనం గోడి య్మేటింత కొంకనక్క 

నమలి యీ నాలుగిటి దర్శనంబుతెస్స 

పీనివలతీరు బలుకు నుర్విజనులకు 

గొంగు బంగారమం్మడు కొకునికవరులు (62వ పద్యం) 


“అమ్మ హానాగంబులు మనకుం గార్యసిద్ధి యొసంగుగాకో (లిలిబిన 
వచనం) అంటూ కార్యసిద్ధికి సర్పదర్శన మంచిదంటాడు 


గోధూళి లగ్నస మయం కార్య పయోజనం చేకూరునని “గోధూశిలగ్నంబు 
నం బురంబు వవేశింపవల య విశేషించి యుషఃకాలంబు సర్వ పయోజనారం 
భంబులకు (2? స్తుబుూ (65వ వచనం) గోవిందముంచనళర్మ అభిప్రాయం 


మరియు 
గార్గ్యసిద్ధాంత మతముషః కాలకలన 
శకున మూనుట యది బృహస్పతిమతంబు 
వ్యాసనుతము మనః (పసాదాతిశయము 
వి|పజన వాక్యమరయంగ విష్ణుమతముో (66 పద్యం) 
అనీ చెప్పబడింది 


పై పద్యమునందలి మూడన పొదాన్ని తప్పించి మిగిలిన పాడాలన్నీ 


ఫ్రీనాథుని భీమేశ్వర పురాణంలో (8-41) కన్పిస్తాయి. మూడవ పాదంలో 
(గ్రీనాథుడు “సర్వసిద్ధాంత మభిజిత్తు సమ్మతమగు” ఆని ప్రయోగించాడు, 


కొజవి గోపరాజు తన “*సింహాసనద్వా(తింశశ”లో విజయపొలుడను 
రాజకుమారుడు వేటకు బయలుదేరగా ఆతనికి ఎదుకైన శకునాల్ని వరుసగా 
సీసపద్యంలో వివరించాడు , 
పిల్లులు పోరాడె బల్లి యూరకత్రుశ్తె 
యా, వక 
దమ్మ? సొక్షసూషె దుమ్మి రెదుడ 


£16 శిషసాహిత గంలో 
టి 


దొజగవోయిన లేగ కొజలుచు నొకకుట్ణి 
పజతెంచె (గంపనై నబశెగాకి 

యులుమ డొక్కడు నూనె తలలోడ నేతెంచె 
మైల చేరలచాకీ (మోలనెదిరె 

గాకియును గొరవంకయును టెక్కలపోతు 
నేషరింతయు దాటె నెడను దిశకు 

బైట వెరవుదపష్ట బొలగుమ్మయు బాజె 

నొంటి పాట బై డికంటివీచె 

నెలుగు చేసె బెద్దపులుగు పొమటుదోచె 

దబ్బి బొబ్బిలిడియ నుబ్బులడర” (1-281) 


పీల్లులు పోరాడడం, బల్లి పలుకడఎ, తంబళి వాడెదురు రావడం, ఎదు 
రొబ్చి తుమ్ముడం, దూడను పోగొట్టుకొన్న ఆవు అరచడం, కంపమీదికాకి అరవ 
డం, కుష్టురోగి తలకు నూనె రాసుకొని రావడం, మైలబట్టలతో చాకలి ఎదు 
రవ్యడం కాకీ, గోరునంక, భర ద్యాజసక్షి ఎడనువై పునకు పోవడం, పాలపిట్ట, 
భరద్వాజపవ్ని, పైశికంటి, గుడ్డగూడ కూయడం, పాము ఎదురవ్వడం మొద 
ల్లైనవన్నియు దుశ్శకునాలు కావుననే విజయపాలున్ని వెంటనే తిరిగి రమ్మ 
నగా విజయపాలుడు వానిలోని నిజానిజాల్ని తెలిసికొంటానని వెళ్ళి పోతాడు 


“వానిగన.గొని పరివారమ్ము గలగుచు 

శకున బలములేదు చనకుమనిన 
విజయపాలుడివియు నిజములో కల్చలో 
తెలిసికొంద మనుచు దిరుగడయ్యె” (1-282) 


కలలు ; మనిషికి న్మిదలో వచ్చే స్వప్నార్నిబట్టి మంచిబెడుల్ని తెలిసి 
కోవచ్చునని శాస్త్రం చెబుతుంది కొటివి గోపరాజు “సింహాసన ద్వా(తింశికోలో 
ఆ కాలమునొటి స్వప్నాల్ని వాటి ఫలితాల్ని పేర్కాన్నాడు 


విజయపాటడు తావు ర్నోతి నిద్రలో కనిన కలను గూర్చి తన హితు 
అతో ఇట్టంటాడు 0 


జానపద విజ్ఞాన ధోరణులు 817 


“విళడేను రక్త చందన 
మున నంగము దోగ మేఘమున కేనయిగుకా 
రెనుబోతు నెక్కి యామ్యము 
చన చుంటి నొకండనంచు స్వవ్నముగంటిన్‌” (9-52) 
కాలాన్ని బట్టి కలయొక్క ఫలం వేరువేరుగా ఉంటుందని కింది పద్యంలో 
కొజఏి గోపరాజు సూచించాడు 
"కలకు మొదటిజాము ఫలమొకయేటిలో 
నందుకొను ద్వితీయ యామఫలము 
అష్టమాస ములకు నబ్బు మూడవకాము 
ఫలము చూడ మూడునెలల గలుగు” (9=71) 
మరియు 
“తాలికేకునగా దూర్పున 
దెలుపెక్కగ గన్నకలలు దిన దళకమునన్‌ 
ఫలయిందు బసులవిడువం 
దలకొనుకల సిద్ధి బొందు దద్దివసనునన్‌ (9-71) 


స్వప్న ఫలితాన్ని వరుసగా ఏర్టించాడు. వనుగు, గజము, పచ్చని 
నూను, మేడ, మగపసవును ఎక్కినట్టు కలవచ్చినచో అది మనిషికి సుఖాన్ని, 
రాజ్య(పా ప్తిని కలిస్తుందని (క్రింది పద్యం చెబుతుంది 
ఏనుగు గుజ్జిము బచ్చని 
(మానును మెడయును మెట్టు మగపళరంబుం 
బూని కలలోన నెక్కిన 
మానవునకు సుఖము రాజ్యమహినుయు గలుగున్‌ (9-78) 


పాములు, తేజ్ణ, జలగలు కరచినట్టు వచ్చినచో ఆకలి చావునకు చిహ్న 
మనీ, శరీరానికి మలం పూసుకున్నట్లు, శ్రీలంకతో రమించినట్టు కల వచ్చినచో 
పుతలాభమని (కింది పద్యం చెబుతుంది . 
కలలో బొములు దేళ్ళును 
కెలగలు గజచుటయు జావుజెప్పెడు వరిమై 


Y18 కష్ట పా హిత్యంలో 


మకుంటుట పొజదందగు 
లలనల దొందుట సుతార్థలాభము చుమ్మీ (8-74) 


తను పేరు కొరరడం, (పేగులు చుట్టుకున్న టుండడం, నెత్తురు కండలు, 
పాలు, బురుగు, నెయ్యి కలు (తాగినట్టుగ కల వచ్చినచో అవి శభాలనీ, 
సంతోషదాయకాలనీ కంది పద్యంలోని భావం 
తలబేను డినుటయు (బే 
వుల జుట్టగ ఏడుట మానవులనెత్తుఎ గం 
డలు బెసగు బాయిమద్యం 
బులు నెయ్యిని |దావుటయునా ముదమగు కలలన్‌ (8-75) 


కలలో సీటిని, రకాన్ని చూసే దిర్భాయువు కలుగునపీ, మంట, గంట, 
పచ్చని పంట, తెలుపురంగు మేలు కలిగిస్తుందనీ, బూడిద, ఎముక, ధాన్యపు 
పొట్టు, (ప త్తి, ఉప్పు కనబడడం ఆశుభమని (క్రింది పద్యంలో వర్ణించబడింది | 


సీర నెత్తురు గనిన నిడదగు నాయువు 

మంటగంట పెసిడి పంట గంట 

తెలుపులెల్ల మేలుకలలోన వెలమిడి 

యొముక (ప త్రిలపణముక దక్క (9=76) 


ఎద్దు, గాడిద, ఎనబోతు, ఒంటెను ఎక్కీనట్టునూ, అన్నమును, పిండిని 
నువ్వులను తిన్నట్టునూ కలవచ్చినచో కీడు జరుగుతుందట , 
“*వినుమిక మొద్దును గాడిద 
వెనుపోతును లొట్టిపిట్ట నెక్కిన సన్నం 
ఇను బిండియ నువ్వులు గల 
దినగననగు గీడు వసుమతీ వర తిలకా” (9-77) 


నూనె, కలిఏళ్ళు, (కొవ్వు, లేవె (తాగినట్టు కలవచ్చినచో అది వ్యాధీ 
సూచకమనీ, కోతి, పొగ, కాకి కనిపించినచో అది కీడు కలిగించునని (కింది 
నద్యంలో చెప్పబడింది 


“న్తూనెయ గలియును [గొవ్వును 
దేనెయుగల (దావెవే వతి వ్యాధియగున్‌ 


జొఎపద విజ్ఞాన ధోరణులు ¥1y 


వాసరము బొగయుగాకియు 
గానంబడెశేని గీడు గానగ వచ్చున్‌ (8-78) 


మదించిన ఏనుగు, దేవుడు, కస్తూరి, గోపురం, నీలవణులు మేఘాయి, 
భూమి, యమునానది, కుండలు తప్ప మిగిలిన నల్ల వస్తువులు కలలో కన్పించి 
వచో అకుభాన్ని కలిగిస్తాయట 


“నుదగజము దేవరయు మృగ 

మదమును గోపురము సీలమణులున్న వనీ 

రదములు ధరణింకు యమునయు 

న దకుంభము దక్క నలుపులొప్పవు గలలన్‌” (9470) అనే 
పద్యం సమర్థిస్తుంది, 

మందు పెట్టు ఆచారం ; ఇతరులు తాను చెప్పే మాటలనే వినాలనీ, తమ 

చేతి కీలు బొమ్మగా చేసుకోవాలనీ తఎంచి కొందరు ఇతిరులకు మందు పెడతా 
రనే ఒక విశ్వాసం [పజల్లో కన్పిస్తుంది దాన్నేమర్థు మందు పెట్టడం అంటారు 
మర్ధ (మరులు) తీగెను తొక్కినా తమను తాము మరచిపోతారని 'ఖముక్ష 
మాల్యద'లోని మాల దాసరి కథలో ్రీకృష్ణదేనరాయలు పేర్కొన్నాడు 


మాలదాసరి తెల్లవారు జాముననే లేచి గుడీత్తై బయలుదేరి దారిలో మరులు 
తీగను తొక్కడంవల్స దారి తప్పి తీరిగాడట | 


“మరులు దీగ మెట్టి యిరులన ఎనోయని 
యెడుతమిస్రగాడు సడి పోలంబు 

లెల్ల దిరిగి తూర్పు దెల్టనౌతటణి నొక్క. 

శూన్య గపానవాటి జొచ్చె చనుచు” (6 12) 


ధూర్జటి “శ్రీకాళహస్తి మానోత్మ్యం”లో వార వనితల స్వభావాల్ని 
చెబుతూ మందుపెట్టు ఆచారాన్ని |పస్తావించాడు 


అన్షక్షవల యందు విటునిచే వీడియంచు 

బుచ్చుకొన దగదింతికి, బుచ్చుకొన్న 
నూరనూరంగ ద్మద్భృవంబు మీయవలయ 
వెలదులకు మందు వెట్టెడు వేళగానొ (8-82) 


220 శిష్ట సాహిత్యంలో 


మరియు “మణి మృతోఎధ = క్రిచే విటుల | బేమ్మగస్తులం జేసి తన్మణి 
భూషాదులు పుచ్చుకోగొలు పదమ్మా” అని అంటాడు మందుపెట్టి వివ పనిచేసి 
వారివద్ద నున్న ధనాన్ని తీఘకో చాలని భాశమన్న మాట 


అయ్య రాడా నారాయణామాత్యుడు "*సహంసవి.ళతోలో వల్లవుడను 
వానికి వారవనిత మర్లు నుందుపెట్టగా ఆతడామె మోహంలో పడ్డాడని వర్ణిం 
చాడు 
“*గంబూ- మును జొజకొాయలమ్మె త్త వి 
తులు మద్ద మాతంగి కలవగడ్డ 
వసృయెన్నులు కోష్టు పచ్చిక మంచేను 
గుముదిము గుళ్ళ సుగ్నమును రుద 
జడవేరు వస ఖురాసాస్‌ వామము పుడు 
కల పోలుగాడు మైగారు చెమట 
సీ రావు గజ్జల చేరిన మష్టును 
గాల్మడి కాతంటుగాను నూరి 


కలయ గురిగంజలం తీసీ గుళికలమర 

జేసీ నీడనె యూతి-చి తీసి దాచి 

యున్న మందింత మడువుతో నాసగే నతని 

కధికతగ మోహమున నా పొంసయానో (6-162) 

మండు (పభావంవల్ద తన జ్ఞానాన్ని కోత్తోయి మందుపెట్టిన వారి నెంట 

బడి తిరగడల, వాళ్లు వెప్పీన శ్రే చేయిడం జరుగునని వల్ణవుని (ప్రవర్తన చెబు 
తుంది. 

“కభాశిమందు మసగొని 

యావీడ తన కండ్లు గట్టినట్టుండ నతం 

డే ౭౨ద్ధీ లేక యచ్చెలి 

సోబెంకెద జిక్కిచిక్కి చొక్కుచు దిరుగున్‌”  (5=158) 


ఇష్టంలేని భర్తతో కాపరం చేయలేక గడుసరి అయిన భార్య భర్తకు 
మరులు మందు పెడితే చస్తాడని వేమన అంటాడు 
ఊసరిల్సి పిచ్చి యుపమున రసమున 
చేర్చి నూరి సతులు వెలువముగను 
వశ్యమగును మగని వరియించి పెట్టంగ 
రోగమ మరి నీల్లు రూఢివేమో 
(ఆంధ్రుల సాంఘీక చరిత్ర “పుటం 897) 


జానపద విజ్ఞాన ధోరణులు తిల] 


జాతరలు ; జానపదుల పండుగలంటే వెంటనే స్ఫురించేవి జాతర్లు, కొలుపులు, 
తిరఖాళ్లు తప్ప దసరా, దీపావళి విజయదశమిలాంటి పండుగలు కొన, నగర 
(ప్రజలు కూడా జొతర్జను, బోనాల పండుగల్ని ఆచరించడం కలదు. భాగ్యనగ 
రంలో |సతియేటా సామూహికంగా జరుగుచున్న మహంకాళి జాతర, బోనాల 
పండుగ, ఎల్టమ్మ, పోచమ్మ జాతరలే |పబల తార్కాణం |పజలత్యంత 
ఉత్సాహంతో సామూహికంగా సాంఘిక ఉత్సవాలుగా వీనిని పాటిస్తారు. జాన 
పదుల పండుగల్లో జాతర్లకు ఒక విశేషం ఉంది అందుకే జానపదుల పండుగలు 
అంటే జూతగ్రే అని ఒక | పసిద్ధి ఏర్పడింది ఇదే విషయాన్ని డాక్టరు నాయని 
కృష్ణకుమారిగారు సమర్థిస్తూ “నిత్య జీవితంలోన సామాన్య హైందవుడు మిక్కి-లి 
యత్సాహముతో నిర్వహి, చు దసరా దీపాని ఉగాది, నం్యకాంతి వంటి 
పండుగల (పస క్రికే యిందు కానరాదు. జారగదడు సమదిక సంరంభంతో 
నిర్వహించు పండుగలలో నొ 4 చారి బాశర్శో అని వివరించారు. ఈ 
జాతరనే శై నభక్తులు “వరస' అని పి సాగ బగా ఇది కన్నడ నం[పే 
తాయం నుండి వచ్చి ఉండనత్చుం పాం రికి సోమనాథుడు తన ఫండితారాథ్య 


చక్మితలో '5థళి అనే | చరహాగించ € 


జోలీర్టు, కొలుపులు, తిరునాళ్ల అని పీలువబడ్డా వీటిలో ఒకదాని కోకటికి 
స్వల్పజేదం ఉందంటాడు డొ॥ బూదరాజు రాధాకృష్ణ్టగారు ఆరొలుపు ఒకే 
గ్రామస్థులు చేసేది. జాతర|/జ్యాత అనేవి సొరుగూళ్ల నుంచి కూడా జనం 
య్యాతకు వచ్చి పాలప చుకొని చేసే కొలుపు, తికునాళ్టు/తిరునాల అలా కొదు 
ఏదో నిశ్చితమైన పుణ్యదినంలో నూ(తమే జరిగే వేడుక, 


తెలుగు సాహిత్యంలో గంగజాతరను, క్యా నేప జాతరను గూర్చి (స్తా 
వించడం జరిగింది. 





1. జానవదగేయ గాథలు పుట = 856 
ల, మాటల మూటలు = ఈనాడు = పుట=కి0 = ఆదివారం 10-7-88 


298 క్ట సాహిత్యంలో 


తిక్కన ; ఆంధ మహాభారతంలోని 'మౌసలపర్యం' లో జాతరను 

గూర్చి విపులంగా చర్చించాడు సాధారణంగా గ్రామానికీ అపభాలు జరిగినపుడు 
కానీ, భయోత్సాతాలు పుట్టినపుడు కానీ, మారి, మళూచిలాంటి భయంకర రోగాలు 
వబలినప్పుడు కానీ (గామాల్టో జాతరను నిర్వహిస్తారు [గ్రామపెద్దలు ముందుగా 
సమావేశమై జాతర జరుపుట కై నిర్ణయించి ఆ విషయాన్ని ఊరి వాళ్లందరికీ 
తలియజైస్పుట కై చాటింపు వేయిస్తారు ఇదే విషయాన్ని భారతంలోని “మౌసల 
పర్యం'లో తిక్కన చెబుతాడు ద్వారకా నగరంలో మవోత్పాతాలు పుట్టి 
నపుడు శ్రీకృష్ణుడు మిగిలిన పెద్దలతో సమావేశమై జాతళ చేయడానికై నిర్గ 
యించి ఆ విషయాన్ని నగరంలో చాటింపు వేయించాడని [క్రింది వధ్యం సేల్లడి 
చేస్తుంది 

కజాతర సేయగా వలయు సర్వజనంబులు నంబురాశికీన్‌ 

[బాతిగ ధక్తితోడనని బంధులకెల్లను జెప్పివీట వి 

ఖ్యాతిగ నష్ట సాటుటకు నర్ణ్గని బంచీన ఘంటికాస్రనో 


శేతమ,గాగ వాడెలమి బెద్ద యెలుంగు నజాటె నెళ్లేడన్‌ో 
(వొనఠ ణి 1.84) 


జాతర్ణందు మద్యపానం చేయడం, మాంసభక్షణం సర్వసాథారణర్మ 
యాదవులు జొతర 'క్రె బయలువేరునపుడు తమవే౭ట తీసికొనిపోవృటక్రే వండిన 
వంటక ల్ని తయారుదేసే విధానాన్ని తిక్కన కింది పద్యాల్లో వర్ణించాడు : 
“అవి గనియు వినియ నులుకక 
సవర ణలొప్పార నధిక సంథభమత్తై యా 
దవులు మనోజ్ఞములగు సీ 
ధువులును మాంసములు వేడ్నతో నింటింటన్‌” 
(మాసల= 1-28) 
మరయు 
శ సమక టి కొనుము భోజ్యములు భక్షరుంబులు 
నావా విధముల నొగర్భి కొనుచు 


XXII సూంద ర్యమంజలి 


సాధన మగుచున్న ది, న్రకి డ్పాస్టయాపములును భావార్ణ ములు ను ని పియా 


క్రీయలును సాంఖ్యయోగ ములును నీవ్టునీనులున శేక నాట. మహో 


యోగానందము, రసోపాసనయండు ప ప్రువృత్సిస పర "మైన మయో-గానందము 
సాధ్యము. హృద్యకావ్యములు హ్యృదయాహ్లాదకర మైన రసోహెసనకు 
సాధనములు, 

నీవె నేనును నేనె నీవు నయ్యెదము, 

ఉను సముచ్చయ మదే యోగకారకము; 

అదియు నుభయముధ్య మందు లయింప, 

నీవు చే చీక మా భావంబె మసము! 

ఆ యక్యమందె శా 'నావిర్భవించు 

సృష్టికిం ట్రైతిసృష్ట్రి హృద్యకావ్యంబు ! 

x కన :k 3 

భఃకి మై (బ్రైమిల్లి ర్రారించునాట, 

చాల్యంబునుండి నీ భక్తుండ నంబ! 

దయ మోణు నాయం దుదయ నుందవమ్స 

సౌందర్యమంజరీసామ్యరూపమున ! 11 79-88 


'సకలపదార్గములందును పూర్షవై తన్న మేకముఖమున వ్యాపక 
మె యున్నను, బ్రతపంచీకరణమునందు మ నాకాళే 
త తత శ్రీషము శ్నీణించుటంయు పృథ్వత త్ర త్ర మ ప్ర బలుటయు సంభ 
వించుచున్నది. పంచభూతములును ననులోమవిలోమమార్షమున 
వ్రపంచీకరణమును. బడయాచున్న విధమును భూతేముల యాుల్స్‌లి 
స్థితిలయములును పంచీకర ణమార్షమును తెలుపుచున్న ని. సృష్టిపరిణామ 
మునం దాకాళశపరమాణువు పృథ్వీపరమాణువుగ పరిణమించుచు, 
శత తృజ్ఞున కనంతము లైన క్షేత్ర త యులు కల్పిం ప6ంబడుచున్నవి. ఆకాశ 
పరమాణువునందు పరీపూర్షమున వ్యాప్త మై యున్న వైతన్యశక్తి 


శానపథ విజ్ఞాన ధోరణులు 2:8 


శీర శర్కలును ఘృత బహు భంగిక 
వ్య. జనములు వివిధాన్న పాన 
ములను నక్షత గంధములును బుష్పంబులు 
గొావించుకొని బలుగొవళులును 
దలమోపులును బండ్లు దమతోడ నొప్పారి 
చనుదేర గరులు నళ్వములు నరద 
ములు నలంకార విర చనములును దా త్త 
లలిత రేఖింబులగు మూల్యనులును భూష 
ఇములు నొ లేసనములు వస్త్రములు వింత 
చెన్ను సేయ జేక్టలు విలసీల్ఞ చుండ” (మౌసల 1-29) 


సము దాన్ని యాదవులు భక్తితో పూజించిన విధం చూడుడు, 
పదపడి గీత వాద్య గతి బంధుర నృత్యము లుల్లసిల్లగా 
ను దధికి నంచితాక్షత మవా త్రర గంధ విశిన్ద పుష్ప సం 
పదలు బహ పకారముల |బస్తుతి కెక్కుగ బూజ ళ్చీనీ పెం 
పొళ్రవ నీవేద్యమిచ్సిరి సమ.జ్ఞ్ఞల బాధ్య పదార్థ కోటుల ని 
(మోథ ల legs) 
సమ్ముదుని పూజించిన వీదప యాదవులందకు నుద్యపొనం శేశారనడం 
జాతర్ణలో మద్యపాన 'సేననం అచారమని తెలుస్తుంది 
“సాత్యకియ గృతవర్మయు జారుథేష్టు 
డును గదుండును (బద్యుమ్నుడును మొదల గ 
గలుగు యాద వృలెల్లిను గాంత బూన 
విధి యొ గర్చిరి పెల్లుగ విధి వశమున” (మౌసల 1.40) 


థీ నాథుడు “శివర్యాతి మావోత్మ్యం'లో (వాొహ్మణుడు కాకాహోరాల తో 
చండికాదేవికి జాతర చేశాడని వర్ణించాడు 


"జాతర చేసె (వావ్యాణుడు చండికి గమ్మని పిండివంటతో 
నేతులతోడ మడ్డికడ నిర్మలినన్నాముతో రసావ[ 


లిక శిక్టసాహిత్యంలో 


చూత ఫలాళితోత వరసూపమ.తో జిటువాల తోడుతన్‌ 
నేతుల తోడ నప్పుడ కనిష్ణతరంబగు నిష్ట పెంపునన్‌ (4-6) 


(బాహ్మజణుడు కావున నియమనిష్టలతో శాకాహారాలతో చండికా దేవికి 
జొరర చేశాడు, 


జాతర్ణలో దేవతకు బోనా లెక్కించడం ఆనే సంప్రదాయం వుంది, 
నుహంకా? జాతరకు బోనాల పండుగ అనే మరోపేరు |పసిద్ధిగా విన్పిస్తుంది. 
బోశాలెత్తు ఆచారాన్ని డాక్టర్‌ నాయని కృష్ణకుమారిగారు ఇలా వివరించారు 
ోవోనము భోజనశబ్బ వికృతి, రంగులతో చక్కగా చి తించిన “పూజకుండిలో 
ముందురోజే వండిన అన్నము నుంచెదరు, ఆకుండను “చద్ది కలశము, “కడు 
ముంత' అందురు కశుముంత పై నుంచిన మూకుడువంటి దానిపేరు *కంచుడు'. 
ఈ “కంచుడు'నందు నూనెపోసీ వత్తివేసి జ్యోతి వలిగింతురు, ఇది దొంతిగా 
పెట్టుకొని యమ్మ వారి గుడికడకు గొనిపోవుటయే బోనాలు గొసిపోవుట్నొ ఈ 
బోనాల ఆదారం తెంంగాజంలో విశేషంగా కలదు శ్రీనాథుడు తన 'హరవిలా 
గం'లో “లోనామ గొంతి'ని గూగ్బ (పస్తావించాథు 


కోకానావిర పొకములుగ 

నొనాలుగ జేసీ రాలుగ్లే దట్టికలన్‌ 

టోనాము దోంతీ బేర్చిరి 

సూనాస్త్ర సమాన డైన సుతుసిరెయాలన్‌” (2128) 


ధూర్జటి | 'శ్రీకాళవా స్తిమాతోత్మ్యం'లో కాటేసి జాతరను గూర్చి 
మిక్కిలి విపులంగా వర్ణించాడు జాతిరను గూర్చి చాటింపు వేసీన పిదప ఎలుక 
లందరూ జారర శై బయలదేరాకట 


“చాటిన మరుసటి మంగశవారంబున నివ$రి బియ్యంబున బువ్వులవఠె 
నుండ దండివార్చిన యుపవార భాండంబులు, చమరీమృగంబుల పాలకు నను 
కూలంబైన గునుకం[బాల పానసంబుల కు-డంబులు, కచక తండులం వింది 
గొట్టి కోడబోసి యిప్పి గొప్పలుగా జేసి యావించిన కడునుల బానీలు, కాళింగ 


శి జానపద గేయగాథలు *పుఎ కింత, 1978 


ఖొనపద విజ్ఞాన ధోరణులు 2b 


భంగ సంగతలసన వాసనా పిశితంబులగు పిండికూరల చట్ల్టును, బచ్చగంధసీక 
పరిపాకంబులు చేసిన వనీళాకంబుల వెసళ్ళును నానావిధ మాంసంబుల యటికల, 
గుడాగుడగుగ పుష్పతాల హింతాల తండుల జనితాసవ కలశంబులను, గంప 
లను గావిళ్ళను బెట్టి బలివెట్టుటకై వన్మకోడ త్మామ చూడమహిష జీవిక (పము 
భాటవిక మృగంబులం బట్టుకొని బండి కట్టుకొని, కా థేని గుడికి నడచునప్పుడు 
తప్పెట చప్పుష్టను, వెట్టి సొరకాయల బుజ్జలం గట్టినసర కట్ల కిన్నెరలు మెఅఆయ 
మొరపంచు మేచ్చుల పాటల, తానమానంబులను, గుమ్మెటల చటులరవంబున, 
గోమ్ముల దిమ్మన జెలంగే” (8-88) 


జాతరకు నాథనాథుడు, తందె తమ కుమారడగు తిన్ననితో బయలు 
దేరారు, 
“ఒక్క (పొద్దుండి 'సెలయేట నుదకమాడీ 
నోథనాథుండు తందెయునై జమైన 
చతురలంకార ములు దాల్చి సహబభ కి 
నొత్మఖని టూచి ౩ సేయకున్న నతడు” (8-87) 
కొదీని పూజకై తిన్నడు తన సహాజ కీరొతవేక్షంతో బయలుదేరారట 1 
“జలకంబోడి వీభూతీ బెట్టుకొని రక్షమూలికా మాలికా 
వలయం బుల్జోడి; దట్టిగట్టుక, శిరో వర్దిష్ణు సీలాలకం 
బులలే దీగను జుట్టి కేం ఏలునమ్ము ల్పూని కాపీని పూ 
జలు సేయన్‌ వెడలెన్‌ గుమారుడు పిత్సృస్వాంతంబు లుప్పొంగగన్‌” 
(8.88) 
ఆలా బయలుదేరి కా| టేనిని పూజించారటి 
చని మృగయాధి దైవతము సన్నిధి బాణశరాసనాదినా 
ధనములునిల్సి యెజ్ఞ విరిదండల నివ్యరి పాల ర క్రచం 
దనమున గుగ్గిలంపు బొగదట్టు పునుంగున నెత్తు జోశులన్‌ 
ఘన వివిధోపచారముల గానుకలన్‌ కబరాళి గొల్యగన (8.89) 
15 


226 శిష్టసాహిత్యంలో 


పూజించిన ఫీమ్మట క్నాటేంకీ బలి పెట్టాగని చెప్పడం జాతర్హలో బలి పెట్టు 
ఆచారాన్ని సవ ర్ధ్‌స్తుంది ( 
“మునుపు వడి, మెకము గొనివచ్చి మిడి గుడ్డు 
పొడిచి, నీటికము దడీపి తోళ 
గోసి ధూవమివ్చి మీళంబు పెకలించి 
కానుకిచ్చి కాటిజేి గొలిచి (8=49) 


శెనాలి రామలింగడు ; “పాండరంగ మాహోత్మ్యం”లో పశువులకు 
వ్యాధులు (ప్రబలినపుడు జాతర చేస్తారని చెప్పాడు * 
వొల్బ్పత్రట్రి దన్నగరీవతి 
జాతర సాలింజె బవ విసరమనితర సా 
థ్యాతత వాకామయ ని 
ర్థాతాహతి దూలగాలిగంగల కెల్లన్‌ (8-78) 


పామర స్రీలు అలంకరించుకొని గేవతకు బోనాలు సమర్నించేందుతై 
శైభారట 
Wy 

గ్లో శ్యవ్య చీమురంటుకోనికి మస్టకషిల 
జలకమాడీ నికొమిళితవారి 

ళల్టీరి చిఖుత చౌకముం (కొంబుట్ట ముట్‌ 

3 ట్‌ 

కొటుకదీర్చిరి కన్నుగవల 

దిద్దీరి సిందూర తిలకంబు ఐబట.వుగొ 
దిక్కు. గొ పులి విరుల్మగక్కీరర్థి 

నింబ పవాళ మాల్యంబులు వైచిరి 
చిట్టిబొట్టు ధరించిరిట్టునట్టు 

దరుణధావవ ధగవగద్దశ సమణుం 

హత్తు కొలిపిరీ లీతవీన ,సు౬డాలు 

౮ పర్వదిన 1 లబామర [పమదలదిత 
నియబు ళంభావనార. భ నిభృ బుద్ధి” (8-74) 


జాతర సకు శూల్లో భక్తులు దేవత ముందు సాఛాస కృత్యాలు బేసి [వజ 


జొనఫద విజ్ఞాన ధోరణులు 227 


లకు వేడుక కలిగించే ఆచారం కబధు భక్తుల సాహ సకృత్యాల్ని వర్ణించిన 
విధం చూడుడు ' 


“అంభోధరము [కింద నసియాడు నై రావ 
తీయు బోలె సిడి వేలె దెజవయోర్తు 

చెందమ్మి కొలన రంజిల్లు నంచయుబోతే 
నివు పేట జరించె నెలతయోర్తు 

తొలుసంజ యెండ వర్తిలు జక్క వయుబోతె 
నీగె బందిరిగుండ మింతి యోర్త 

ఇలనీలిపై నిక్కు కలునమొగ్గయు బోలె 
ననటాకు వల్లించె నతివయో ర్త 

కొంత యొక్కరు మూపున గండలిచ్చె 

మారుగాలిక్నె నొత సుధామధథుగ వాణి 

లలన యొక్క రు నోరి కాళంబులిచ్చె 

శి జాతర థమభ డి శ క్తుతెస గ” (8=77) 


దేవతముందు “ఆత్మ హీఅసా' కద్దతిలో సాహాసళృత్యాలు చేయడం ఆన 
వాయితీగా కనిపిస్తుందని డాక్టరు నాయని కృష్ణకుమారిగారి అభీ! పాయం 
* గామదేవతలకు యీ '“వీరచరళ్లో రాను రాను, వీరశ్రై వము ముదిరిన వెనుక 
వీరశ్లై వలచే గహింపబడి మిక్కిలి _పళస్తి వహించినది” (జానపద గేయ 
గాథలు = పుట, 245) 


శాతర సమయంలో అమ్మవారి యెదుట మేకల్ని, కోళ్ళను, గొజ్జెల్ని 

బలి యిస్తారు జంతుబలి యిచ్చారని 'పాండుగంగ మాహాత్మ్గం"లో చెప్ప 
బడింది 

“ఎత్తులు నునువాకత్తుల 

మొ త్రిరి పన సమజముండనులు చండములౌ 

నెత్తురు ధారలు దారవి 

పత్తిమిర నవారుణ పథలు [పబలంగన్‌ (8-78) 
నెత్తుటి ధారలు | పవహించునట్లుగా బలిపెట్టాఠట 


228 శవ్టసాహిత్యంలో 


పొలవేకరి కడిరీపతి ; “వకస ప్రతిలో 'గంగజాతర'ను గూర్చి |పస్తా 
వించాడు, ధనవంతుడు, చద రేఖ గంగగుడికి వెళ్ళి పూజించిన విధానంలో 
జాతర చేయు పద్ధతిని చక్కగా వర్ణించాడు ! 
“కాపు సబ్చెతలు పొంగళు వెట్టిన పాల 
కడవ చాణీ4ల ప్రొక్కళ్లణాలు 
ఢ్రొరలు డెప్పించి ఐంతులుగట్టి యర్చించు 
పొబీళ్ళ నెత్తురు బుకదరొంవీ 
కోరి. చెల్లిన భుజంగులొనగ బెణికిన 
కుక్కుట పటలింపు తెక్కగుంపు 
నుం తమల్‌ ఫలయింస మాం|తికుల్‌ పయి జోలి 
వన్నెయంచిన ప.ఛవన్నె కోళ్ళు 
థరగుగ్గుల గురు ధూప పరిమళంబు 
శాకినీ జాకి?) భూత సం భమంబు 
చరదిత (పాణమృ త్రికాతురగ చయము 
నలరు నాగంగగుడి శేరనరగునపుడు” (= 6) 


జటోరితో తల ఖండించి భలియిళ్నాశని కింది వర్యంలో చేఫ్ఫబడింది | 


కశను దునుమ దలచు తిత్కా 
మిఏ కన్నను మున్నె యతడు మీసమి కటాిం 
దుమి బలియొసగో (2.77) 


కొటవి గోపరాజు ; “సింహాసన ద్యాతింశికళో వార వనితలు 
పూజించిక | గామడేవతల్సి పేర్కొన్నాడు 
కామాక్షి కిని మవాకాళీకి జఎడీకి 
నక్క జియ్యకు గ శికంబి" కును 
నింధజాసినికే* వీరకు మున్ను గా 
నెల్లవేలు\ లకు బిందించి మొక్కి” (4-£69) 
మరో సందర్భంలో “జాతర ఆని పేరానకపోమునా ష్మాగదేవతక్తు 


పూజ చేయుటకై (పఎలు తరలి వచ్చారని వర్ణించిన సర్పి వేశం జాతర నంట 
రోల గుర్తు చేస్తుంది 


జొనపద విజ్ఞాన ధోరణులు 299 


ఆ నగరంబు దెసనుండి దిమ్మురేగిన యట్టు తూగొమ్మలు బువ్యనం 
(గోవులునుం దప్పెఓలును డక్కులును బెక్కువిధంబుల దిక్కులు చెవుడు 
పజుపుచు మోయ నవ్వాద్యర వలబుసకు జొసఓటయై తమ యూర్చులం బెడ 
బొబ్బలను గిరిగహ్వరంబులను పబృహితంబులుగా గంధపుస్పార్చితుండగు 
నొక్కదనుని నడుమ నిడుకొని కజ.చ కాసకోజలు మెజయియ బరికె ఈలలు 
టకు గొండరులు సనదెంచిన” (11.86) 


“వీషిం బోవగనిండిదె 
నేను త్తమ కులుడ మాంసనిబిదుడ (వియస 
న్మానుడ నన్ను నరబలి 
గానిచ్చిన దే1మెన్చు గరుణంటోచున్‌” (11426) 
అనే పద్యంలో గామదేవతకు నరబలి యిచ్చే ఆచారాన్ని (పస్తావించబడింది, 


“చ గదశేఖర శతకంలో నాటి పల్లి పజల జాతర నర్జించబడిందని శ్రీ 
సురవరం పతా రెడ్డిగారు తమ “ఆ (ధుల సాంఘిక చర్మిత'లో ఉదాహరించిన 
పద్యమిది 

“ఇరిదిగ సూస్తి తీరతము లెన్నెనో ఆననగొం డగంగజా 

తరసరికావు పంబలును తప్పెటలున్‌ కొముగాండ్ల సిండ్లసం 

బరమరి దెల్పుమింకొశ పబానము రంకులరాటమెక్కెనే 

తిరిగిన సాటిరాదని నుతించును మూర్భుడు చంద్రశేఖరా 

(ఆం|ధుల సాంఘీక చరిత ఇ షప 401) 


జానపదుల వైద్య౦ 


జానపదుల్లో [పదారంలో ఉన్న వైద్య విధానాన్ని జానపద వైద్యం అని 
అంటారు ఆటవికుల అనుభవ? నుండీ పుక్టీన మూలికావై ద్యం, (గ్రామీణుల 
అనుభవంలోని గృహనవైద్యం లాంబీవన్నియు జానపద వైద్య విధానలిలోశే 
వస్తాయి (ప్రకృతిలోని [పతి మొక్క. చెట్టు వైద్యానికి పనికి వస్తాయన్న అతి 
శయోక్టీకాదు, చెట్టు ఆకులు, (వేస్త బెరడు ఏదో విధంగా రోగనివారణకు 
పనికి వస్తాయి వేపచెట్టు, తుం చెట్టు సర్వ రోగ నివారణులన్నది జగమెరిగిన 
సత్యం పొలంలో పనిచేసే రైతుకు గాయం తగిలితే ఏదో ఒక ఆకురసం 
ఉపయోగిస్తాడు, కోయలు, చెంచులు మొదలై న ఆటవికులు తాము సంపాదించిన 
మూలికలతో [గామీణులకు రోగచికిత్స చేయడం ఈనాటికి (గామాల్లో కని 
పిస్తుంది 'పెరటిచెట్టు ముందుకు పనికిరాద'నే భానం పాళ్చాత్య నాగరికతా 
(ప్రభావం వల్లి అనేక ఆరోగ్య స్ఫూతాలు కిళ్లీన ఆచారాల్ళి మనం దూరం 
చేసుకోవడం వల్ట జానపద వైద్యం విలువను గు ర్తించలేకపో వడం జరిగింది 
అయినా గ్రామీణ (ప్రాంకాల్లో జానపద్య వె ద్యానికి విలువ ఉందనే చెప్పవచ్చు, 
ఆకు ససరుల్ని ఉపయోగించడం, వః ధ చెట్ట ఆకుల్ని, వేళ్లను వాడడం, కొన్ని 
రోగాలకు ఇకుప కిడ్డీ ఎతో వాతలు వేయడం, బాలింతలకు వివిథ మూలికల్ని 
ఉపయోగించడం, మిరియాం, శొంరి కషాయాన్ని (తాగించడం, ధనియాలు, 
కరివేపాకును జీర్ణకారులుగా భావించడం జానపద వై ద్యానికి నిదర్శనాలు 


జానపద వె ద్యానికి నమ్మకం (వధానం వంశపారంపర్యంగా వచ్చేదే 
జానపద వైద్యం అని అంటారు డా॥ ఆర్వీయస్‌ సుందరంగారు. “సాంఘిక 
ఆచారంగా, సం పదాయంగా, నమ్మకం |వధానంగా తరతరాల నుంచి వస్తున్న 
అనుభవ గృహనైద్యమే జానపద వైద్యం ”| 

ఆయుర్వేదం, హోమియోపతి, యునాని, (ప్రకృతి వైద్యం, కొయేకల్ప 
చికిత్స, జలచికిత్స మొదలైన వైద్యాలన్నింటికి జానపద వైద్యం కొంతవరకు 





ls అంధుల జానపద విజ్ఞానం పుట 824 


జానపద విజ్ఞాన ధోరణులు 281 


మూలమని భావించవచ్చు, జాసిపద వెదా,న్ని “ంఖ్యంగా (సక్కతి జానపద 
వైద్యమని మంతి తిర్మత సహిత వై ద్యమనిో డా॥ ఆర్నీయన్‌ సుందరంగా 
విభజించారు భూతవైద్యం; వశీకరణ జౌ ధాల్ని ఉపయోగించడం, మర్ధుమందు 
పెట్టడం మొదలైనవి కూడా జానవద వైద్యంలో కపిస్తాయి, వ్యాధినివారణకై 
జాఫపదులు ఉపయోగించే జాషధాల్ని గూర్చి డాక్టర్‌ నాయని కృష్ణకుమారిగారు 
ఇలా వినరి_చారు 


“కథాగత ప్మాతలు రోగపీడితులగుచో వాడబడెడి యొషథములన్నియు 
నాకులు, మూలికలు, జంతుమఎము మొదలగునపిగా పేర్కొనబడినవి. వీనియం 
దనేకములగు వ్యాధుల (పస _క్తికలదు కాసె, ఉక్కెన, గంగ౭ట్టుయ, గండమాల, 
వాలగౌఢథలు కాకిసోమాల మొదలగు రోగములు (ప్రసంగవళమున పేర్కొనబడి 

, నవి, కాని వీనినన్నింటికిని భగవదను[గహమేగాని కీర రుగ్మతకాదని సిద్ధాం 

తము చేయబడును కావున ద్రోవాను[గహ విశేషము, భాగవ్యత్ససాదము కలి 
గిన నెంటనే రోగములు మాయమగును కొన్ని యెడల మం్యతములు, విభూతి, 
మంతబలమువంటి యతిమానుష శ_క్రిపూరితములగు వస్తువుల 'సోకు' వలన 
నా రోగములు నశిఎచిట్టు వర్ణించుట కలదుం” 


భక్తి ఆవేశంలో భక్తులు భగవంతుని యెదుట సాహసకృత్యాలు చేస్తో 
శరీరానికి తగిన గొాయాంకు భగవంతుని విభూతి, బండారు మొదలైన వాటిని 
పూయడం జాశసదుల జాతర్జలో కనిపిస్తుంది, 


జానపద వైద్య విషయాల్ని పాల్కురికి సోమన, తిక్కన వట్టన, 
(శ్రీనాథుడు, ్రీకృష్ణదేవరాయలు, అల్లసాని పెద్దన, ధూర్జటి, తెనాలి రామలిం 
గడు, రామరాజభూషణుడు, నంది తిమ్మన, అయ్యలరాజ నారాయణకవి మొడ 
లై నవాళ్ళు తను కావ్యాల్లో | పస్తావించగం జరిగింది, 


పాల్కురికి సోమన ; “బసవపురాణం లో కన్నప్ప వుని కంటికి 
జేసిన చికిత్సల్ని పేర్కొన్నాడు అరచేతులతో కనురెప్పల్ని ఎత్తి కంటిలో 








2, ఆం్యధుల జానపద విజ్ఞానం 2 పుట 882 
శి జానపద గేయ గాథలు , పుట 8వ 


282 శీష్ట సాహిత్యంలో 


నెరసున్నదేమోయని ఊదాడట నాలకతో కను[గుడ్డుపై _తిప్పాడట వస్తారిన్ని 
పొట్టంలా మడచి నోటితో అవిరిచేసీ కంటికి తాకించాడట 


చోగరతలాంగుశముం గనుజెవ్న లెత్తి 

నెర సున్నదని పాఅసిష్టించి యూదు 

బరగ నాలున (గుర్డుపె (దిప్పిటకిప్పి 

యొరయుచు నొరయుచు నొయ్యన జూచు 

జీరావిగొని కంటజేర్చి వాతించి 

చీరెల్ల దడిసిన జక్కు; వెండియును 

సీకడకంట వేలిడి యొ త్రనొ త్త (తృతీయ = 114 పుట) 


బసవపురాణంలోనే “వాపులకు వాయతైలాలు, వావిల చిగుళ్ళు, 
ఉమ్మె త్ర, ఆముదపు చివుళ్ళు జిల్లేడాకులు వీటితో కొచడం మొదలైనవి చేసే 
వారని చెప్పబడినట్టు డా॥ ఆర్వీయస్‌, సుందరంగారు పేర్కొన్నారు. 


తిక్కన ; 'మహాభారతం'లో శ్లేష్మాదిరోగ వికారాల్ని నిరూపిస్తూ 
జ్రద్యానికి సంబంధించిన విషయాల్ని (పస్తావించాడు 
తఎనుము తెలియంగ శ్లేష్మం 
బనుదోషం బారబరగి యవయవములు జా 


డ్యని రూఢంబుబుగా జే 
ఇమనులోపలి బయలు నెలనొయ్యన కప్పు” (ఆశ్వ 1.171) 


శ్లేష్మం గొంతుకు ఆడ్డుపడి శ్వాసను అడనీయక (ప్రాణాలు పోయే (ప్రమాదం 
కలిగిస్తుందని అంటాడు 

ోకత్తుకు నడ్జుపడనూ 

ర్పొత్తిలి పోనీక యాగు నూర్ధరశాష ఏం 

జెత్తగ జేయును జీవుం 

క త్రనువున నుండనేరకంతట వెడలున్‌” (అశ 14178) 





ణీ ఆం్మధుల జానపద విజ్ఞానం శ24 


జానపద విజ్ఞాన ధోరణులు లకీ 


శ్రేష్మరో గాది దోషాలు శరీరానికి వస్తే చివరకు సన్నిపాతంగా మారి [ప్రాణమే 
పోతుందట 

“ఏటి యిట్టిఎ దోషము 

లొక్కొక మరి రెండుమూడు నొదలి వరయ దా 

నక్కడు సన్నిపాతం 

బక్కజముగ దనువు బాపునది జీవాత్మున్‌” (ఆశ్వ 1-177) 


కపం చేరడంనల్ల మనిషికి కలిగే నష్టాన్ని క్రింది పద్యంలో చక్కగా 
వెల్లడి చేయబడింది 
“| సోతోమార్గములు కఫము 
చేత నిరుద్ధంబులై న జెడునిం[దియే జా 
భాత్రీతశక్తులు దానను 
వీతములగు జేష్టితములు వినుమనుజులకు” (అశ్వ 1-116) 


శరీరంలో వాయువు చేరడంవల్ర వికారాలు కలుగుతాయట 


“వాయవంగంబులందు దుర్వాసి గదిరి 
నొవ్వుదెవులును బుట్టించు (గొ వ్వు సెజదు 
సందు వెడలీందు (గమమున నెందుబర గి 
తనువు మానుగ జేసీ జీవుని వెలార్చు” (అశ 1-178) 


ఎజ్టన | “ఆరణ్యపర్వ "లో వశీకరణ జాషధాల్ని గూర్చి [పస్తావిం 
దోడు, మంతతం్మతాల వల్ణను, వివిధెవధాలతో భర్తలు భార్యల మనస్సుల్ని 
లోబరుచుకుంటారని ద్రౌపది చెబుతుంది 


“ఆలయక మంతతంత వివిధొెషధ భంగులజేసీ యెంతయున్‌ 
నలతురు నాథులంట మగువా కడు బేలఠతనంబు దానమున్‌ 
గలిగిన పేమయుం బొలియుగాని యొకండును సిద్ధిబొంద డ 
ప్పొలళులతోడి మన్కియహిపొత్తుగ జూదు విభుడెజింగినన్‌" 
(అరణ్య. క్‌=2ీ908) 


భర్తల్ని వళవర్తులుగా చేసుకోడానికి భార్యలు మందులు పె స్టేవాళ్లనీ, 


లీల శిష్టసాహిత్యంలో 
అందువల్ల ఆనేక రోగాలు వచ్చేవట 


“మగువ మొనర్చు వళ్ళపెధి మందులు మాయల నొ డువందమై 
మగనికి దెచ్చు రోగములు మానక మూకజడాది భావమల్‌ 
మొగినొనరించు నద్దుకితమల్‌ దవచేసీన చేతలై తుడిన్‌ 
జగమనకెక్కి. నిందయును -ద్గడి హానియువచ్చు నింతిన్‌” 

(అరణ్య 6-297) 


(శ్రీనాధుడు | “పల్నాధి వీరచ్చు తలో మూర్భనుండి తేరుకొనుటకు 
చేసిన చికిత్సరు వర్ణించాడు, బాలచందుని బొంగరం తాకి అన్నమ్మ యను 
వైళ్యకాంత సృహ తప్పి పడిపోగా కర్పూర పొడిని బాగుగా నూరి కొళ్లకు 
చితులకు పూశారట్క కస్తూరి గంధం కళిపీ పట్టించారట 


“*కర్చూర రజమును గలయం గనూరి 

పదత లంబులయందు పాణులయందు 

కస్తూరి గంధంబు గలిపి పట్టించి 

చానలు శై త్యోపచారముల్‌ సలిపి 

చింతింపటోకుడి చెలిలేచునిపుడ. 

అనుపల్కునంతలో ఆ మూర్భదెలిసి” (తవ భాగం = పుట 40) 
కర్పూరం, కస్తూరి, గంధం స్పృహనుండి తేరుకొనుటకు తగిన బౌవధాలని 
తెలి వచ్చును, 

శ్రీకృష్ణదేవరాయల : “ఆము క్రమాల్యద” అను _(గంథంలో జానవ 

వైద్యానికి సంబంధించిన అనేకాంశాలు కన్పిస్తాయి 


వేసవి కాలంలో శరీరారో గ్యానికి చల్జదనాన్ని కలిగిందే ఆహార ప్రానీ 
యాల్ని తీసుకోవడం బాల అనవసరం ఈ విషయాన్నే రాయలు (కింది 
పద్యంలో వివరించాడు , 

* శెలినులి వెచ్చయోగిరము దియ్యనిచారులు, దిమ్మ నంబులున్‌ 

ఐబలుచని యంబళ్ళుల్చెలుకు పా౭ిడసీళు రస్వాప ఎలి 

ళా 
బులును సుగంధి శీతల జలముల్వడ పిందెలు సీరుజల్లయు 
న్యాలయగ జెబ్టు భోజనము వేసవి జందన చర్నమున్నగన్‌ (1=81) 


జానపద విజ్ఞాన ధోరణులు £85 


శీతాకాలంలో వేడివేడి పదార్థాల్ని వింటే కఠీఠారో గ్యానికి చాల మంచిదనే 
విషయం అందరికీ తెలిసిందే అందుకే విష్ణుచిత్తుడు ఆన యింటికి వచ్చిన అలిథు 


లకు శీతాకాలానికి అనుగుణమైన ఒహారాన్ని పెట్టాడట 
“పునుగులదావి నవోదనంబు మిరియంపుం బోళ్లబొ జట్టి ద 
య్యను నాదాఅని కూరగుంపు ముకుమందై యేర్చునావం జిగు 


రను వచ్చష్టను, బాయసాన్న ముల నూరుంగాయలున్‌ జేసుణు 
క్కనునేయుం జిణుపాల వెల్లువగ నాహోరం బికున్సీతునన్‌” (1 రీ లి 


మిరియాల పొడి, కషాయం శీతాకాలంలో శరీరానికి చాల మంచిది ఊర 
గాయలు, పచ్చప్టలాంటి కొరపు పదార్థాలు కృవితో అనారోగ్యానికి కారణం 
కొగా అవే శీతాకొలంలో ఆరో గ్యానిస్తాయని పై పద్యం చెబుతుంది 


శరీరం ఆరోగ్యంగా ఉండాలంటే పుష్టికరమైన ఆహారం, మంచి విట 
మిసులు కల్గిన పడ్డు తినడం చాలా అవగరమని వైద్యుల అభ్మిపాయం, 
పండ్లను తినడంవల్స శరీరంలో రోగనిరోధక శక్తి పెరుగుతుంది, సమతుల 
ఆహారం (Balanced diet) శరీరారోగ్యాస్ని పొపాడుళుంది ఇంచుమించుగా 
సనుతుల ఆహారాన్నే రాయ (కింది పద్యంలో పేర్కొన్నాడు 
“సరిప S సురభిరంథా ఫలంబులతోడ 
దళమెక్కు పనస పెందొలలతోడ 
ఘృత పిండనిఖి కర్క-_రీఖండ ములతోడ 
బలదెజంగుల మావిపండ్లతోడ 
గో స్తన మృదుగళువ్భ స్తోమములతోడ 
గప్పులేటిన వడ పప్పుతోడ 
సుమధుర స్థూలదాడి వీజములతోడ 
దనుపొరు రసదాడిగ నెలతో 
బానకం బతిథులకిడ్డ దాన్నగోలి” (24/8) 


“*నుం[తనాని 
బొడ్డుగోసిన కొడనరివోతో (5=112) ఖను సందర్భంలో శ్ర 


288 శష్టసాపాత్యంలో 


చికిత్సను | పస్తాఫించినట్టయిండి బొడ్డు కోసే ప్పుడు మంతసాని వాడిన కొడ 
వలి పరిక భంగా ఉంటుంది ఎరగా కాల్చి స_భంచేసి ఉపయోగిస్తే థనుర్వో 
తం లాంటి వ్యాధులు రావు శస్త్రచికిత్స సమయంలో వైద్యులు వ థమైన పరిక 
రాల్ని వాడుతారు లేకపోతే చీమ పట్టి పుండై “శెఫిక్‌” అవుతుంది రాయలు 
[డింది పద్యంలో శస్త్రచికిత్సనే (ప్రత్యక్షంగా పేర్కాన్నారు 


“కొంగవాల్న అకు లంగకు ఒట్టుక జబ్బ 
లంట గుట్టిడ వెజ్టునర యువారు” (7.21) 
& 


కొంగలాగా వంకర గానున్న కత్తితో భుజాలు చీరినపుడు అ టుకొనేట్టు 
ప్రైద్కుడు కుట్టు వేస్తున్నాడని భావం. 
అల్ల సావి సెద్దన; “*మనుచర్మితో*లో _్రహ్మమి తుడు శిమ్యలకు 
ఆయుర్వేదాన్ని చెబుతుండెనని వర్ణించాడు, *“ (బహ్మమ్మిళుండు శిష్యులకున్‌ 
గంటను వత్తి బెట్టుకొని యాయుర్వేద మోరంత |ప్రొద్ధుంజెప్పున్‌” (5-7). 
వరూధిని ప్యుతుడ్తైన స్వరోచి (బహ్మమ్మితుని వద్ద ఆయుర్వేద వైద్య 
విదృల్ని నేర్చుకున్నాడట, 
గకార బాల్బగహోర్థాంగకములు నాల్లు 
శల్య దంష్టా9 జరొవృష సంజ్ఞనాల్లు 
నైన యష్టాంగక మురావులార గల్లు 
వైద యెనిమిది నెలల సర్వమును నేర్చి" (56.16) 


ష్మడుచులవల్ల కలుగు దోషాలవల్స వచ్చే జ్వరాది వ్యాధులకు తగిన 
చికిత్సను కూడా నేర్చుకున్నాడని చెప్పబడింది 


“ఇర్సమూడు రుచుల దోషపు 

విరసత మానన్‌ జ్వారాది దృష్యాంతేంబై. 

పరగు వికిత్సయుగని కాం 

బరి బొసీ తపస్వితోడ ముదమున నంటిన్‌” (6-18) 


అహోరలోపం వల్లనే శరీరంలో అనారోగ్యం ఏీక్పడుతుంది, అందుకే 


జానవేడ విజ్ఞాన ధోరణులు 287 


“*లంఖనం పరమౌషధం” అనే సామెత వ్యాధి వే నిరాహారమే వ్యాధి నివా 
రణమనని చెబుళుంది 


ధూర్డటి శ్రీకాళహస్తి మావోత్మ కం” అనే [గ్రంథంలో అచ్చమైన 
జానపద వైద్యాన్ని (పస్తావించాడు తిన్నడు శివుని కంటికి పసరు వైద్యం, 
నాటు వైద్యం, గృహవైద్యం చేశాడు 


ోకోక పొట్టం బావిగొన నూది యొత్తుచు 
గవణోన్ట కరభ భాగమున గాచి 
నెత్తి తంగేడాకమె త్తి రేచకి నిమ్మ 
పంటినీరున నూలి వట్టువెట్టి 
తెల్లదించెన పువ్వు దెచ్చి ద్మదసమిడి 
కలివె పువ్వులుగోసి నలచిపిడిచి 
'సేరిననేయి వెట్టి పెకగువత్తులు వైచి 
తనుభాలతో రావి సంకు చమిరి 


ఖిన్నమందులు తానరికన్న మందు 
అడిగి తెబ్బిన మందులు నడవీమందు (110) 


పె పద్యంలో చెప్పీన చకిత్సల్ని [గామ 1పొంతాల్లో చూడవచ్చు ఇదే విష 
యాన్ని శ్రీ సురవరం (పతాపరెడ్డిగార తమ “అంధుల సొంఘిక చరి తలో 
ఇలా వీవరించారు 


“జనులు సాధారణ జాడ్యాలకు చికిత్సలు కొంతవరకు తెలిసీ యుండిరి 
నిన్నమొన్న టివరకు [పతి (గామములో కొందరు మసలమ్ములు వాము, మిడి 
యాలు, దుంపూక్టNము పి ళ్ళు సొ టి మన్నగునవి మూటగా కట్టియంచు 
కొనెడివారు తు.ఫిగెట్లు చాలా యి డ్తలో నుండెడి వాటి రసము జ్యారాల 
కిచ్చెడివారు ఇంకా కొంత తెలిసినారు దుస్పికొమ్ము, గోరోజనము, కస్తూరి 
కుంకుమపువ్వు, వైష్టఏ, భైరవి మాతలు ఉంచుకొనెడవారు గడ్డలకు గోధును 
పిండి యుడికించి కట్టిరి నెత్తి నొప్పులకు గుళకరాళ్ళ ఆవిరి యిచ్చిరి నొప్పులకు 
వేపాకు మున్నగునవి కాచికాక తేసెడివారు అ (పుట 284) 


298 ఇష్ట సాహిత్యంలో 


“వేకివెచ్చనిలైన వెచ్చని మందుల 

గాదెమానునట్లు గంటికికి 

గంటికంచె మందుగలదె ముక్కంటికి” (8-114) బ్రునే పద్యరి 
లో “ఉన్జం ఉఊ్లేన శీతలం” అన్న ఆరోగ్య సూతం ఇమిడి ఉండడమే గాక 
కన్ను తొలగించి దాని స్థానంలో మరో కన్ను అమర్చడం నేబీ అవయవ 
మార్పిడికి సంబంధించిన శ్లస్త్రఓికీత్స వంటిదని భావింపవచ్చు 


తెనాధి రామలింగడు ; “పాండురంగ మాహోత్మ్యంిలో గృవావైద్యా 
నికి సంబంధించిన అంశాల్ని పేర్కొన్నాడు 
“గో ర్వెచ్చ చమురంటు కొనిరి మస్తకముల 


జఅకమాడిరి నిశామిళితవారి” (8-74) అనే పాదాల్లో తలంటు 
స్నానం వేడిని తగ్గించి ఆరోగ్యాన్ని కాపాడే వైద్యస్యూతం ఇమిడి ఉంది 


క్‌గ్గింబ (ప్రవాళ మాల్యంబులు వైచిరిో (8-74) 
వేపకుంగ్లల మాలలను ఇంటికి తోర ణంగా కట్టారట వేపచెట్టుకు హిందూ 
నం|పదాయంలో ఒక విశిష్ట స్థానం ఉండడానికి కారణం ఆది సర్వరోగని 
హారిణి కావడం (గామ దేవతల పండుగల్లో వీటి విని యె 6 ఎక్కువ, మారీ 
మహచిలాంటి భయంకర బ్యాధుకకిది జొషధం చేప చెట్టులోని (ప్రతి భాగం 
జొనధంగా పని చేస్తుందని ఆయుర్వేద వైద్యుల అభీ పాయం, హోతింళలకు 
కూడా వేపాకు రసాన్ని పూసి స్నానం చేయిస్తారు 


రామరాజభూషణుడు ; “వసుచరి తలో జొషధ రన (వస్తావన కన్ని 
స్తుంది, 


“పిడుగు కె వుదు పెట్టు తడకట్టగా బయో 
ధి మహౌషరి ౮సంబు చముదెననగ” (6-88) 
మరోచోట 


“మున్నీ టిపెన్నీ టి మదురం వీఐల యల 
జడికీ బచ్చల జోడు దొడిగెననగ” (5-86) అంటాడు 
గరుడ పచ్చలు ధకించాడని చెప్పాడు గరుడపచ్యలు ధరించిన వానికి సర్భ విష 
భయం ఉండ్లదని (వసిద్ధి 


జానపద విజ్ఞాన ధోరణులు 289 


నంది తిమ్మన ; “పారిజాతాపహరణం”లో సత్యభామ కోప గృహంలో 
(పువేశించినప్నటి వేషభాగణను “*వాసె* కట్టుగట్టి నిడువారికి కస్తురిపట్టవెట్టి” 
(1.99) అని వర్ణించాడు. తలనొప్ఫీ వవ్రే పట్టుకేయqం ఈనాటికి కనిపించే 
గృహవైద్యం 

పాలవేకరి కదిరీపతి ; “పకసప్రతి”లో ఎరుకలసాని వేషాన్ని వర్ణిస్తూ 


వ! 


“*నముంజేతులను మఖాంబు జముననొక వింత 
పొలుపు దెక్పడు పచ్చబొట్టుకసగ” (1=99) అని ఆంటూ 
“వచ్చబొట్టును (పస్తావింబాడు పచ్చ బొట్టు పొడిపించుకోవడంలో వారధి నిరో 
ధక చికిత్స కలదు పచ్చబొట్టు ప్రొడిపించుకొనడం నేటి “అక్కుపంచర్‌” 
వైద్యచికిత్స లాంటివి సౌధారణంగా మానిపోని నొప్పులకు పచ్చ బొట్టు స్రొడ్రి 
ఫీంచుకొనే ఆదారం కనిపిస్తుంది 


అయ్యలరాజు నారాయణకవి: 'హంసవింళతిలో వెద్య విధానం 
తోని రకాల్ని, వైద్యుల వేషధారణ, భూతవై దం, న్రీ శీర జొషధం, ఆయు 
సేద చ్రైద్య్భం మొదళెన వానిని గూర్చి (పస్తావించాడు, 


వ్రైద్యులు “నరవై డ్య, గజపైద్యాశ్వవైద్య పకువైద్యి" (5288) అని 
నలుగు: వ దాలతా..ఉనటోర ట ఆయక్వేద వైద్యుని వేకథోరణ నన్దించబడ్డ 
విధాన్ని చూడుడు 


“మెలివడు తీగచుట్ల జిగిమించిన పాగ జిన ంగుపచ్చడం 
బలవడు చల(దోశతి యొయాగపు ౧ దపుబూత డొల్లు స్టో 
గులు మణిమ్ముడికల్‌ వంపు+తలె డ ఏడ్యము చంక వట మౌ 
(ముల తుదమున్నెలన్‌ వెయగుప్త / ఖు డున వైద్కుడొవుగిన్‌" 
(1.884) 
భూతవైగ్యు9 వేషధారణ, భూత చికిత్సలో గల నై పుణ్యాన్ని వర్ణించ 
డః జరిగింది 


"భూతియు గావిబొట్టుపె బూనిన మూల్చె లు జొక్కుకల్మెమలీ 
చేతగడెంబు దాయెతుల జేర్పన మందు మం ఆ తం|తికో 


లీక శిష్ట సాహిత్యంలో 


శ్వేశపు నాగదెక్తమ+బెక్టైలు నొప్పగ రౌ దకర్ముడన్‌ 
భూత చికిత్సకుం గొకడు పొల్పుగ నచ్చట నుండుమా ననీ” (8-62) 


పికాదాలూ, దయ్యాలూ, భూతాలు, దుష్ట్రగజోలు భూతవై ద్యుని చూచి 
నంతనే పారిపోతాయట : 

“పైగారీసోకిన బాలు బీశాచక 
తండంబుకెల్లను దళ్లిడిల్లి 

పొలకువ గనుగొన్న బోవు దయ్యంబుల 
విసరముల్‌ భీతిజే వి స్తరిల్లీ 

“పీరు విన్నప్పుడే దూరమై చన భూత 
చయములు దిగులన సరభసిల్రి 

తొడరి నిల్చిన యంత దొలగు దుష్ట గహ 
(పచయముల్‌ భయమున బరిఢవిల్లి 

యజుకు సారౌదకర్ము ని కరముసోక 

(చేత బేతాళ మోహినీ పీళతభో క్ర 

కావినీ శాకినీ ఢాకినీ మదాంధ 

భలపక ్రహ్మో గొష్షడల్‌ పల్లటిల్లి” (8 88) 


ఎట్టీ దుష్ట గహమైనా భూత వైద్యుని తలంచినగో పొరిఫోవునట , 
“*కూర్మగహ చోర గహ 
చార గహ కూర్మ కాక చం(డి గ హాకా 
చేరి గహాంతర| గహ 
వారి (గహములును టోవువాని దలంపునన్‌”ో (8.64) 


దయ్యం పట్టిన వ్య కికి విభూదిపెట్టి యం తములుగట్టి భూతవైద్యుడు 
చికిత్స చేశాడని చెప్పబడింది 


శుతకాపును జుట్టి విభూతి పెట్టి 
యం్యతములు గట్టి వెజనకుమనుచు దట్టి" (8=122) 


శ్రీని వశం చేసుకోవడంలో ఉపయోగించే బౌవధాల్ని, వశీకర జౌషధాల్ని 
తయారుచేయడంలో ఉపయోగించే వస్తువుల్ని పేర్కొనడ8 జరిగింది , 


జానపద విజ్ఞాన ధోరణులు 841 


“ఇం దగోపంబు రోచన మెజ్జలు వెలి 

గారము జల[భమణములు సీర గొబ్బి 

విత్తనాల్‌ పుట్టపండు రసోత్తరముగ 

నూరి మడుపున బెట్టిన నారివలచు" (క్ర-129) 


“నల్లేరు కణికగంధము తేనె వగనూరి 
లేపీంచీ కూడినలేమ వలచు 
గరక తాం|డ యుసిరికలు కోష్టు షౌలతే 

నూరిపట్టించిన నారిచేరు 
వెలిగారమును నెజివిసె పూలు నిజ తనూ 
జలముల నూరిడ్గజెలియ కలియు 
గబుగొట్టు నీరావు కాల్మడిచే నూరి 
విడెసులో దగిలింప వెలదిచిక్కు 
గూర్మి జిల్లేడు దూదిని గోళఫలర 
సమునమేదించి న_రిగా జక్క జేసీ 
కుసువు నూనెను డీపంబు పొసగ జెట్టి 
చూప లోనొదు రెటురిటి సుదతుళ్రే న (క్రం180) 


కకాక్షకాధకుభు జావ తీ జొారపప్పు 

సిగ అనుములు గస గనల్‌ మునగపువ్వు 
మదన విత్తులు కోచ్చెర మందపాల 
నూర్మితాగిన మదవబ్బు జేరువేళ” (6-181) 


శ్రీకి వశీకరణ బౌషధంలాగా మగవాన్ని లోబరచు కోవడాసికీ మర్హుమందు 
“పెడతారు, ఆ మందు తీసుకున్న వ్యక్తి ఆ స్త్రీ చెప్పినట్టుగానే వింటాడు. ఆమె 
చెప్పినట్లే నడమకొంటాడు మర్టమందు ఎలా త _ారుచేస్తారో డింది పద్యంలో 
చక్కగా వివరించబడింది 
“గంబూరమను జాజికాయలుమ్మె త్త వి 
త్తులు మద్దుమాతంగి కలువగడ్డ 
16 


లగి ఇ్టసాహిత్యంలో 


వళ యెన్నుట కోషు ఫబ్బికమంచేను 
గువుదము గళ్ళ సున్నము ర్మద 

అడలేరు వు ఖూసాని బామమపుడు 
కలపోలుగాడు మై గారుగెముటి 

సీరావృ గజ్జల చేరిన మష్టును 
గాల్మడి భాతంటుగాను నూరి 

కలయ గురిగింజలంతేసీ గుళికలమర 

బేసిసీడని యాజించి తీసి దాచి 

యన్న మంథింత మడుపుతో నొనగెనతని 

క ధికతర మోహమూన నాహంసయానో (6.162) 


నుర్చఖందు పిట్ట వ్యక్తీ వెలా ఉంటాగ్రో, ధాని మహిమను. వెల్లడిజేసే 
లీగం రూడ్తుడు | 
శలారి మందు మనసగొనీ 
ఒహీలీడ తన కండ్లు గట్టినట్టుండు నతం 
శ్లేబుద్ధి లేక యళ్చెలి 
సోతెలకెవ ఖిక్కిచిక్కి గొక్కుచు రిరుగన్‌” (6=] 58) 


కె డర ధన్వంతరి అనదిగిన గుప్రనుబుండను వైద్యుని బాతుర్యాన్నీ 
వర్ణిస్తూ ఆయుకేేద కై ద్యానీకి సంఅంథింగిన మందులను పేర్కొనడం జరిగింది; 


క అళర్షగంధావ్‌ ఖభ్యుతీంబును, నై లీయక ఘృతంబును షట్ఫల ఘృతం 
బును, దూరొంది భృుతంబును, బంచగవ్య ఘృతంబున నార్థక ఘృతంబును, 
గదశీకంద ఘృతంబును, గలా?ణ మఘృతంబును దండులీయక ఘృతంబున్ను 
గూ గ్మిండ ఘృతంబును మొదలైన ఘృతంబులు 'సేయనేర్చును 


స్మూతస్థాన కారీర నిదాఎ శాస్త్రంబుల వరిబితియను డెల్బదిరెండు నాడి భేదం 
బుఎను వాత పెతృ శ్రేష్మంబు) నుణ సెకెన తిళ తన ష్టీరో గంబులకు దత్త 
చ్చికిత్సలు చేయు వాతుర్య:బును గలగి రెండవ ధచ్యంతరి యనంబ గు నతడు” 
(1-28 4) ఆంటూ ఆయర్వేదంలోని కైలాల్ని చూర్జాల్ని ర సాయనాల్ని, 
ది వ్యోషధాల్ని వివిధ భస్మాల్మి పేర్కానడ్తం జరిగింది ఆయర్వేద వైద్యాన్ని 


జానసథ విజ్ఞాన ధోరణుటు g4§ 


తెలుగు సాహిత్యంలో ఇంత విపులంగా చర్చిన కవి మరొకడు లేడని చెప్ప 
వేచ్చు 


గొరన ; “నవనాథ చరి తలో ఫథవృలక్షు వచ్చే వ్యాధులు, వాని 
నివారణా విధానం చెప్పబడీ౭రి | 


“*నసలక వెడలంగ మందులువెట్టి 


పసరంబు (పాణంటు వసనుగా గాతుో 


“నరుడు కన్నును నీరు నాలికళేర్లు 
గురుదెవులును గంటికురుమ కిట్టూ ర్చు 

కప్పనావురు గాలి గజ్జి సలేతిక్క 

పుఫ్పి పంపరయూ డు వొడ్డుబొల్లూత 

మొలవిగి సెఎతెవుల్‌ ముకుబంత్తి కవట్టు 

తలయేరు తొడుకువా తముకల్లవాప్ప 

నలటొబ్బ తేవులును నాదిగానెన్న 

గలప్రసకాల రోగములకు నెల్ట 

కుందులు బెట్టను తుం తంకజికృలు 

కందువుగని చూడగా నేర్త శోత్ప 

a ఆ, మీరిపుండుగం దైన 

ఘూటీంచి ఘోరమెకంబులు పట్టీ 

కజచిన |పొణంటు గలిగిన జాలు 

నెలవుగా [బతికీంప నేరుతు బసుల 

బనులపాపల జ్యరభార పీడితుల 

కెసరు రోగంబులు నిల్టీంకులింక 

వారీకీ గానని వారికీ నాడు” (1 = పుట, 88, 89) 


au 


246 శష్టసా హీత్యంలో 


జిగురుగండెలు గాంపు జివ్వ వెదురు 

లోదియగు సాధనంబులు నలవరించు 

కొని హుటా హృుటిఎడిలతో వబీశుగులెల్ల 

గదిసి నడచిరి యమ్మహీ కాంతు నజుత (1-250) 


హలాంక్షుడను రెడ్డి గృహాన్ని నర్ధించే సందర్భంలో ఇంట్లో పరికరాల్ని! 
ఇంటి పరెగితుల్ని చక్కగా కళ్లకు గట్టినట్టు వర్ణించాడు 
“అచ్చమైవాకీట రచ్చవాఖు మెటుంగు 
పంచతిన్నెలు గొప్పపారిగోడ 
కంపతెట్టులును రాకట్టు మంగిలిమల్లై 
సాకెదేవర య అచవికె యొకటి 
కోళ్ళగూండ్డును గొల్లు కఅగాడి (యేడికో 
లలు) కొడిఫలుపులు గలుగు నటుక 
దూడలు సెనుమూవకోడిలు కులుకాడి 
గిత్త లీనినమేటి గిడ్డ దొడ్డి 
యిణుక్కుమాను సెరంటీలో నెక్కుబొవి 
మున గలును జొవపెనునామి (జనుము) రుబ్బు 
టోలు పిడుకల కుచ్చెలు దాగిగుంత 
దనర నిరంతంబు వెలయ నాతనిగృహంబు” (2-408) 


వీలా నగరంలోని గోపొలుడను వీళ్లు భక్తుని ఇంటిని వర్ణిస్తూ గోపాలుని 
పనిముట్టను పేర్కొన్నాడు 
“పులుల వాకట్టు మందుజు పాముబద నిక 
ల్పొడుచు చేపుడు మం|తమలునుగోడె 
దామెన సగ్గము లల తాన్ళ నుర్మి తాళ్ళు 
చిక్కంబుఎను జల్దీ చిక్కములును 
మాజుమానిషిగన్న దూణువేపుల జోళ్ళ 
కొలికి చెప్పులు జమ్ము గూడలలతి 
పిల్లగోవులు నెక్కువెట్టిన విండ్రు కం 
ఒళ్ళు దుష్పట్టును వర్ణికాద్ళ 
మొదలుగాగల పధికరంబులో (2-546) 


జానపద విజ్ఞాన ధోరణులు 247 


అయ్యలరాజు నారాయణకవి తన “హంసవి:ళతి "లో గాను గవాళ్లః 
కుమ్మరి, జాలర, రైతు గొల్ల, కంశేలి, సాలె మొదలై నవాళ్ల వృత్తులకు 
స బంధించిన పవిమట్లను పేర్కాన్నాడు 


భణిహారుడను గానగవాని ఇంట్లో వస్తువుల వర్ణన 
“గానుగ కడెంబు మోకులగడ్డపాజు 
కాడిసిధ్ధైలు గూటంబు కడవజలి 
గంప కనగంత త క్కెడగట్టి యెద్దు 
ట a 
చుట్టు ఛచవికయు సర్వవస్తువులు దనర్‌ (5-205) 


చక దాసుడను కుమ్మ రివాని పనిముట్టు : 
"శలుప కడనరాయి సారె కలాసంబు 
కై యిసుము జల్లీకడన మట్టు 
మందేనుంత గుబ్బమాను నావేంబుసు 
మన్ను మోయ బొతు మలయుచుండుో (6-9) 


జొలరి సాధనాల్లో మొదట పడవల్ని పేర్కొన్నాడు : 
“కఈదుకొయ్యలు, తెప్పలు సీదుకాయ 
లరడ లరికోట్ట పడవలు తరులు పుట్టు 
చేపడన లోడలాదిగా జెలగునట్టి” (4-182) 


“కొడను తిట్లిడ్డ కొడమ (దొబ్బుడు పటంబు 

దాపయె క్రైం గూడ యు జల్లిగూడ 

లుంట గాలంబు తెర దీము లుసురుగాల 

మొసుకు గొరకు పుణుకు సొక్కులెసగుచుండు"” (4-184) 


అంటూ వనిముట్లను చెప్పి పిమ్మట వలల్లోని రకాల్ని వర్ణించాడు + 
“మిడవల సన్నపువల (తో 
పుడువల డొంకవల మింట ముక్కిడివలధా 


టుడువల సీంగిత మనుకున 
భేడవల కుండినల లాదు లేసగెడి వీలలున్‌” (4ం1 85) 


448 


శీష్టసాహీత్యంలో 
కృష్షీవలుని ఇంటి వర్ణనలో రైతుల పనిముట్టను పేర్కొన్నాడు ! 
“దేవర చవికె పందిరి కోళ్ళగూడులు 
గొజు గుంటక కాడి గొడ్డవల్బు 
లట్టువగల కాడి కొట్టంబు పలుగాడి" (1-124) 
ట్‌ 


గొల్బవాని గృహవర్ణనలో గొల్టల పరికరాల్ని పేర్కొన్నాడు 
“కంబళి తలదుడ్డు కవ్వము మజ్జిగ 
బాన గొడ్డలి నుచ్చు[పాతలగుడి 
కొనడియుట్టు చిక్కము సందికడియంబు 
సూకలతోప పొగాకు తిత్తి 
బొప్పి మజ్జిగముంత బౌటమంచి పీల్టల 
గూడు దామెన తాడు కోతక త్రీ 
తొస్తగటైయు జలచుబ్బ చిల్కుడుగుంజ 
పూజవిందెలు వెన్నపూస చట్టి 
పొలబుడిగలు వడిసెల |ప్రాతమెట్లు 
మలప మందుల పౌడిబుజ్ణ మన్నెముల్లు" _ (8=/5) 


నుణీవరమనేడి పురంలో నున్న కంసాలి వాని పరికరాల వర్ణన 1 


“కమటము కట్టసంది యొరగల్లుకు గత్తెర సు క్రెచీర్ణముల్‌ 
ధమనియే (గావణుబు మొల తాసును బట్టి నీరుకారు కొ 
అము సటకాలు మూ బలునాణే పరీక్షల మచ్చులాదిగా” (2-181) 


నేత వృత్తీగా గలవాళ్ళ పనిముట్టు ఇలొ ఉన్నాయి 1 


కంచె మగ్గపుగుంత గూటంబు పగ్గంటు 
సంటె (తొక్క్యూడుపపై పలకదోనె 


జానపద విజ్ఞాన ధోరణులు gay 


పరిపరి యచ్చులు చరికుండ యూడిత 
చీడు దబ్బలు దండెనాడె క్రోవి 

కోతిపుల్లలు నాల్క. కుడతరి కొయ్యలు 
జొప్పయాచలు గోత చూజక త్తి 

కొరంపు బడుగులు గండెలకప్పెర 
గోళము లాకలు సీలికడవ 


గంప డొల్ల కలాసంబు కదురు చెమికె 
నూలుకాట్నంబు జాఎంబు (గాలుగోడో (2-11) 


జానపదుల వౌద్యోలు 


శ్రీనాథుడు 'పల్ఫాటి వీరచరిత'లో యుద్ధ సమయంలో (మోగించే 
బాద్యవిశేషాల్ని (పస్తావించాడు (అహ్మనాయుడు కార్యమపూడి యుద్ధరంగా 
నికీ బయలుదేరిన పుడు, 


“నాయడు రాజులు నయముతోచనగ 

ముందు డమాయిలు మురజసంఘంబు 

బూరలు భేరీలు పోటుధారలును 

కాహళ వంకిణి రాలికొమ్ములును 

శంఖ సమూహంబు సన్నాయిజోళ్ళ 

మురశివయంఒుకు, ముఖవీణవితతి 

నరగలు తప్పెఓల్‌ నయమైనడోళ్ళ 

తమ్మటమ్ములు నెంచదగు వీరణములు 

ఘనమైన రుంజలు కకకత ప్పెటలు 

చేగంటలును మరి చిరుగంట చయము” (2న భాగం = పుట 8) 


మొదలై న వాద్యాలు వాయించారట, 


(శ్రీకృష్ణ దేవరాయణ : “ఆము క్రమాల్యద 'లో మాలదాసరి చండా 

లీకను మీటాడని వర్ణించాడు 
“గండాలేతర కీలుడుత్సలకియె చండాలి కన్మీటుచున్‌” (647) 
మరోచోట, 

“మృదంగంబు పాంగం బాషజంబుదండి తాళంబురుము కిన్నెర సన్న 
గాశి వీణె మఖవీణ (వాసే (గోలు డోలు మౌరి భేరి గౌరు గుమ్మెట తమ్మెటంబు 
డుక్క డక్కి చక్కి చుయ్యంకీ లోనగు నసంఖ్యాత వాద్మి త్యతితయ పరం 
పరలు మొరయో (4=ిక్‌) అంటూ మూడు రకాల వాద్యాల (ప్రస్తావన కన్ని 
స్తుంది, 


జాసపద విజ్ఞాన ధొరణులు Jbl 


పాలవేకరి కదిరీపతి : 'వకస ప్రతిలో ఛేరి, మృదంగం, శంఖం, 
ఇమలిక మొదలై న వాద్యాల్ని | వస్తా )ంబాడు 
“గేరీమృడంగి శంఖారావము లు మాగ 
దస్తవార్భటుల దిక్తబము ల్మదువ” (1-254) 
“నచ్చి జమలిక వాయించి వరనతోడు” (2-415) 


పెద్దపాటి ఎజ్జనార్యుడు + “మల్హణ చరిిత”లో మర్దణ పున్నగం 
ధులు వాయించిన వాద్యవివేషాల్ని (ప్రస్తావించాడు 


“స్యరమండలంబును జం తంబు నొకవేళ 
నింపుమీఅ౨గ వాయించుచుం[డు 
కిన్నెర వీణియు గేలమై నొకవేళ 
ముట్టి చూతురు జగన్మోహన ముగ 
సొంపుదండెలు |పతిగూర్చి యొకవేళ 
పదములు బిందులు బాడుకొం[దు" (పథమ =పుబ 20] 


అయ్యలరాజు నారాయణకవి , “హంస వింళతోొలో జానపదులకు 
సంబంధించిన అనేక వాద్యాల్ని పేర్కొన్నాడు 


“డమరు. పురబిడ్డ మరుసహచర భయదథక్కా హుడుక్కారవచాను 
కలహ పటహ తమ్మటావ జనిస్సాణ యురీ మర్జళము రజషణాతుత్తుంబిక జర్గరీ 
పాళ్మకోళ్ళకోలు మోరీ ఛేరీలును డోలు గౌరు గుమ్మెతమ్మెట వీరణ యురుము 
యొంటికంటి యురుమపంబ జిమిడిక తప్పెట గిడిబిడి తుడుము చక్కి. చుయ్యంకి 
యును దాళ మహోత్రాళంబులును జేగంట చిటికాళంబులు జిటికెలు ముఖవీణ శంథి 
కాంస్య శృంగకాహళంబులును సన్నేగాళన ఫీరు కరకొమ్ము నాగస్వరమును 
సుతిబెంగు చేనన్నాయి సీంగినాదము పీల్హ్యగోవ్మిమోలు వీకలును వీణ రుద్రవీణ 
స్యయంభువీణ మనోపహరవీణ నారదవీణ, బొణనీణ సరస్యతీవీణ స్యరమండ 
అంబు శంబుర రానణవా స్తంబు రవాలుగిన్నర తిపిరికిన్నర సిద్ధకిన్నర దండె 


లీరలి శీష్ట సాహిత్యంలో 
మొడలైన హృద్యానవద్య విశేషంబులు దిక్కులు పిక్కటిల్లో (8-29) ఇన్ని 
వాద్యవిశేషాల్ని తెఎగు సాహిత్యంఠో మరొకరు పేర్కొ నలేదనవచ్చు 

శీవద త్రయోగి వెంట శ్రీ'శై లమునకు బయలుదేరిన భ_క్తబృందాలు వివిధ 
వాద్యాళ్ని వాయిస్తూ వెళ్లారట 


“గమ్మెతల్‌ కిన్నరల్‌ గూడివాయించుచు 
బైరవంజోగి వెంబడినెకదల 


బఫవగంటలు బృహత్పటు శంఖములు (మోయ 
శివరా[తి జంగాలు చేరకొలువ” (8-189) 


మరోచోట సుద్దుల గొల వాద్యాల్ని (పస్తావించాడు ! 
“కొమ్ముల్‌ వీరణాలు జిగగుల్కెడు” (2-87) 


“ఫళఫెళ వీరణాల్‌ ఖి?పెళ వాయించి 
పాటుపో గొమ్ములు నాఓనూది” (2-89) 


జానపదుల ఆభరణాలు 


తెనాలి రామలింగడు ! “పాండురంగ మావీత్మ్యం'లో నిగమళర్మ 
తన భార్య నగల్ని దొంగిలించుకొని పోయాడని వర్ణిస్తూ వివిధ ఆభరణాల్ని 
ఫేర్కాన్నాడు* 
“గోమేద్ధి కోపలాంకూర మానితములు 
పుష్పరాగచ్చటా పుంభితములు 
వైడూర్య సంధాన వర్ణనయంబులు 
హరినీల కీలనాభ్యంచిత ములు 
కురువింద సందర్భ గురుతరంబులు చతు 
ర్విధ వ్మజదళ సమావేలితములు 
ఫ్రహనీయతర హరిమన్మణి పరీతం బులు 
నకలువస్థూల మౌక్రీక యుతమలు 


పద్మరాగ వరీరంథ భొస్వరమలు 

దండ వీదుమకృత సముద్గక భృళమలు 
మాత్తుక్రూషలు న త్రీకొమండనములు 

నిజయువ తీదాల్బు సొమ్ములన్నియు హరించి" (8448) 


పాలవేకరి కదిరీపతి; 'వకసప్తతి'లో హలాంకుడను రెడ్డీ భార్య 
ధరించిన ఆభర ణాల్ని ఇవా వివరించాడు 
“తిరునాళ్ళకై పోయి తిరుపతిలో గొన్న 
నొక్కు పూసలపేరు టెక్కు సూప 
జికుందనము గూర్చి మగడు చేయించిన 
మెటుగు కమ్మలు వింత యొజుప్పు నెజప 
దనుజూడవచ్చుచో దలితెచ్చిన యట్టి 
యల్లిక నానుసోయగ మెసంగ 


954 శిష్టసాహిత గంలో 


మొదటి కోడలిదంచు మదినత్త యిచ్చిన 

చుట్టు మెట్టలజోడు సొంచునింవ 
గడియములు కెంపురవల యుంగరము వెండీ 
కుప్పె సౌరంబు కుజుమాపుకునలమ్మ *“ (2241 1) 


ఫై పద్యంలో జానపద శ్రీం ఆభరణాల్ని సహజ సుందరంగా పేర్కొ. 
న్నాడు, 


చాకలి వనిత ధరించిన ఆభరణాల్ని [కింది పద్యంలో వివరించాడు * 


"పినమిన లీనుమేను నెటమించుల కొం ఎపుటంచు గమ్మ లుం 

గొనబగు ముద్దుమోము సమకొన్ని మేజంగుల కట్టదండ యు 

గనుగవగల్లు తేటి యొడికంబును సందికండెంబు మించిన 

న్వనిత యవాంతరంగ మృశ వాసర యై మొలంగు స్పృహంబునన్‌” 
(8-105) 


అయ్యలరాజు నారాయణకవి : “హంస వింశతి”లో తొగట స్త్రి 
పుంత స్పాన్సికి వివిధాభర ణాల్ని ఇస్తానని ఆంతట్రు=ది ః 

శోకవృక్రైన రతనాల ఐవిరికమ్మల నిత్రు 
నవినీకు మనను రావంలీకేని 

యాభిముత్ణమ్ము ల వోరమ్ము బొసగుదు 
వానిపై నీకిచ్చ పూనదేని 

గడుడ పచ్చలకీలు కడియంబు లర్పింతు 
నందుకు నీయాస చెందదేని 

తళుకు గెంపుల నంది దండలు చెల్టింతు 
వానిపై నీఖుద్ధి యానదేని 

సూసకము తీగ మెడనూలు సొజగునాను 

గుండ్ల పేడను గైకాన్మ కోతిసేతు” (2-87) 


మణివర పురమలోని కంసాలి భార్య ధరించిన ఆభర ణాల్నీ చూడుడు 


“క్సుపె రాగిడిబిళ్ల కుంకుమరేఖ పా 
నట బొట్టు కమ్మలు బావిలీలు 


జొనపద నిజ్ఞోన థోరణులు 256 


లలిసూర్యా చందవంకలు సూసకముకెంపు 
ఠవల పళ్లెరు బూవు రావిరేక 
బుగడలు నౌను గోవులు దీగ మెడనూలు 
కుంతీకంటు సరిపెణ గుండ్ల పేరు 
నరిగ ముక్కర బన్నసరము నుత్తండాలు 
కంకణంబులు కట్టు కడియములు 
సందిధండలు నొడ్డాణమందమై 
ము దికలు వాంసకంబులు (మోయుగజ్జె 
అలరు బొబ్బిలికాయలు గిలుకుమ కై 
లాదియగు సొమ్ము దాల్చి యయ్యఒల మెజయో (8.190) 


ఇంచుమించుగా స్త్రీలు ధరించే (వతి ఆభరణాన్ని పై పద్యంలో పేర్కొ 
న్నాడు 

పెదపాటి ఎట్టనార్యుడు ; “ోమల్హ ణ చర్మితొలో పువ్పగంధ్‌ రత్న 
కంచుకం, ఒప్పుల సెండెము, వ జాలి, ముత్యాల అభరణాలు ఢరించిందట 

“ఉరమున రత్నకంచుకము నొప్పుల'పెండెము వ జమో,క్రీకా 

భర ణములుం ధరీంచి” (2 ఆ, = 87వ పుట) 


జానపదుల ఆహారాలు 


మనిషి ఆహారపుటలవాట్లు పరిస్థితుల్ని బట్టి, కలాన్నిబట్టి భిన్నంగా 
ఉంటాయి మనిషి నివసీంచే [ప్రాంతంలో పండే పంటల్నిబట్టి, లభించే అఆవోర 
పదార్థాల్నిబట్టి మారుతూ ఉంటాయి జొన్నలు ఎక్కువగా పండే [ప్రాంతంలో 
వాటి వినియోగం ఎక్కువగా ఉంటే, బియ్యం ఎక్కునగా పండే (ప్రాంతంలో 
బియ్యం వినియోగం ఎక్కువగా ఉంటుంది ఇలాగే మిగిలిన అవోర పదార్థాల 
అలవాట్టు ఉంటాయి కులాన్నిబట్టి కొందరు కొన్ని అహోర పదార్థాల్ని తినడం 
తినకపోనడం జరుగతుంది అర్థిక పరిస్థితులు కూడా ఆహారపు టలవాట్టపై 
(ప్రభావాన్ని చూపుతాయి, మాంసాహోరులనీ, శాకావోరులనీ [పధానంగా నకు 
రెండు వర్గాలు కన్పిస్తాయి. తెలుగు సాహిత్యంలో అహార పదార్థాల (పస్తానన 
కొందరు కవులు చేయడం జరిగిండి, 


(శ్రీనాథుడు ! “హరలిలాసంోలో వంటి చేసే విధానాన్ని వర్ణించాడు : 


“కంట చెజుకట గేకున్నరామలే న 

వస్త్రములు శ్రైలమున ముంచి వహ్నీగూర్చి 
వంటకంబులు వండి యవ్యారిగాగ 

బెట్టు శివభ క్ర తతికి నంబి పభుండు” (2.81) 


సిరియాలుని'కై మేశమామ తెచ్చిన ఆహార పదార్థాల వర్ణన * 
“పల్లియ చోటనుండి యెల్మపాసగు టడ్కులు జక్కిలంబులున్‌ 
బేల్పపు టచ్చులున్‌ సెనగ బేడలు జిమ్మిల నువ్వులుండలున్‌ 
బెల్టుగ నంబి వియ్యములు పెద్దజీకంబు [బియంబు నొప్పమే 
నల్దునకుం గుమారసిరియాలు నకుంగొని తెచ్చిరర్మిలిన్‌” (2=92) 


తల్గిదం[డులు తమ పుతుడగు సీరియాలుని చంపి వండిన విధానాన్ని 
ఇలా వర్ణించాడు (శ్రీనాథుడు 


“మిరియము నుల్లియన్‌ బసుపు మెంతియు నింగున జీకరంబు శ 
ర్కరయును జింళపం డును గరాంబువు గమ్మని నేయిత్లై లమున్‌ 


శానవడ విజ్ఞాన ధోరణులు వర్‌? 


జరుగును మేళవించి కడు బెక్కువిధంబుల బొక శుద్ధివం 
డిరి సిరియాలునిం గటిక డెందమ నం దరళాక్షులిద్దఅన్‌” (2-12 1) 


వష్మడసోపేతంగా వంట వండినారని (కింది పద్యం వెల్లడి చేస్తుంది = 
తొక మ్మగా గాచిన కట్టునం జుళ్ళను 
సీరు వెళ్ళగ నొ త్తినేతవేచి 
చక్కగా దజిగిన సన్నమాంసంబులు 
పరిపాటియె జుజ్ట ఐదనవండి 
మూలబ్జుటెమ్ములతోడ నుదకగా కుండగ 
జాదు చేసిన నల్ల చారుగాంచి 
వలయు సంబరాలు వడియాలు బలియించి 
దళమైన [కొవ్వుతో దాలిబోన 
వ, డసోపేతములుగాగ చతుర భంగి 
నమృత పాకంబులుగాజేసీ రాక్షణంబ” (2-128) 


మాంసాహారాన్ని వండిన విధం రమణీయంగా వర్ణించబడింది 
“పల్నాటి వీభచరెత లో శ్రీనాథుడు పేర్కొన్న ఆహార పదార్థాలు ః 
“పెక విధంబుల పిండివంటలు 
పళ మాన్నము మంచి పప్పుకూరలును 
పానకంబులు జున్ను పచ్చష్ట నెయ్యి 
ఖండశర్కర తియ్య కందగడ్డలు” (1వ భాగం = పుట, ఈ) 
శాకాహారాల్ని (పస్తావించాడు పె పాదాల్లో 
వల్ల భరాయుడు ; “కీడాభిరామంోలో ఆనాటి పూటకూళ్ళ యింట్లో 
వండే ఆహార పదార్థాల్ని పేర్కొన్నాడు 
“కవ్పర భోగివంటకము కమ్మని గోధుమ పిండివంటయిున్‌ 
గుప్పెడు పంచదార యును గొత్తగా గాచిన యాలనే పెన 
17 


వ్ల్యర్రి శష్టసాహేత కంలో 


రృష్పును గొమ్మనల్లనటివండ్లును నాలుగునై దు నంజులున్‌ 
లప్పలతోడ [గొఎబెుగు లక్ష్మణ వజ్షి లయింట రూకకన్‌” 
{166వ పద్యం) 


(శ్రీకృష్ణదేవరాయలు ; “ఆముక్త మాల్యడ”లో వివిధ అహార సదా 
కాల్చి పేర్కొన్నాడు 
విష్ణువిత్తుడు వెన్టవ భక్తులకు పెట్టిన ఆవోర పడార్థాలు ఇలా ఉన్నాయి ః 
"గగనము నీరుబుగ్గ కెనగా జరీవట్టిన నాళ్ళు థార్యకన్‌ 
పొగ సొరకుండ నారికెడపుం బొతియల్డవిలించి వండన 
య్యగపల ముంచిపెట్టు గలమాన్నము నొల్చిన (పప్పు నాలుగే 
న్చొగపిన కూరలు న్వడియముల్వగురు త్నెరుగు క్ల తప్పుతిన్‌” 
{1.80} 
వేసవి కాలంలో భక్తులకు పెట్టిన ఆహార పదార్థాలు ః 


“తెలినులి వెచ్చ యోగిరము దియ్యనిబారులు దిమ్మనంబుణన్‌ 
బలుచని యంబళుక్చెజుకు పాలెడనీళ్ళ రసావకల్భలం 
బుటును సుంగధిశీతజలము ల్వడపించెలు వీరు జల్హయు 
న్వెలయగ బెట్టు భోజనము వేసవి జందన చర్నమున్నుగన్‌ో 
{1-81} 
శీతాకాలంలోని ఆహార పదార్థాల్ని ఇలా వర్ణించాడు : 
“పునుగుం దావి ననౌవశనంబు మిరియంపు బొళ్లతో బట్టీ చు 
య్యను నా దాజని కూరగుంపు ముకునుందై. యేర్చు నావంజిగు 
ర్కొను వచ్చళ్ణను బాయసాన్న మలు నూరుగాయలున్‌ జేషుటు 
క్కను నేయుం జిజుపాలు వెల్టునగ నాహారం బిడున్సీతునన్‌” 
(1-82) 
విష్ణుచిత్తుడు మధుర య్మాతకు పోతూ తమ వెంట తీసికొనిపోయిన 
వంటకాలు ఇలా ఉన్నాయి 


భ క్రి (దోవకు సాధ్విపరికరంబులు వెట్టి 
కట్టిన పౌరివిళం గాయగమియు 


=కానపద విజ్ఞాన ధోరణులు 59 


నెసటి పోతలుగాగ నేర్చినించిన చిరం 
తనపు కాలక్షేమ తండులములు 
వడిబెట్టిలో జెజకడము సాబాలూన్వ 
జెలగు సంచారంపు జింతపండు 
పెల్లు లోహండి కావష్ట కొమ్ముల! వేలు 
గిడ్డిమొ త్రపు నేతిలడ్డిగలును 
బెరుగు వడియంబులును బచ్చివరుగుబేడ 
లురుతరాచ్యుత పూజోవకరణపేటొ (2-97) 


వేసవికాలంలో (బ్రాహ్మణులు భుజించే ఆనోరము లిట్టున్నా యట : 
"పరిపక్వ సుర ధిరంభా ఫలములతోడ 
దళమెక్కు పనస పెందోలలతోడ 


ఘృత పిండనిభ కర్కర ఖండములతోడ 
బలుదెటింగుల మావిపండ్లతోడ 

గో స్తసీమృదు గుభచ్చ సోమములతోడ 
గప్పులేజీన వడ్మపప్పుతోడ 

సుమధుర స్థూల దాడిమ బీజములతోడ 
దనుపారు రసదాడిగ నెలతోడ 

బానకం బతిథుల కీడ్డ దాను గోలి" (2-78) 


పొలాల్లో పనిచేసేవాష్త్ర అంబలి తాగడం మనకు ఈనాటికి కనిపిస్తుంది. 
పౌలంలో కావలి కాసే తమ భర్తలకు స్రీలు అంబలి పాత్రల్ని బుట్టలో పెట్టు 
కొని పోవుచున్నారని, జొన్న, సజ్జ, గోధుమ, “విసికిళ్ట" తినేవారని వర్టిం 
వాడు 
న సొలమంబ క్రోయచుం బట్టి పె 
న్ముసురం దగెడు కొపుగుబ్బెతల పెస్గుబ్బల్పు నాసత్సేలం 
బిసికిష్టం బిసికిళ్ళ హోలికుల కర్పించెన్న భస్యంబునన్‌” (4-1 88) 


సామాన్య రెడ్లు వర్షాకొలంలో భుజించు ఆవిరం ఎలా ఉందో చూడుడు: 


ోగురుగుం జెంచలి తుమ్మి లే దగిరిసొకుం దింథతిణీపల్లనో 
శ్కరముల గూడ బొరంటి నూనియలతో గట్టావి కుట్టారుగో 


గిరముల్మెక్కి. తమింబసు ల్పొలము వో(గేపుల్మెయిన్నాకమే 
కెరువునం గుంపటి మంచమెక్కిరి [పభు_త్రెకా ప్తి రెడ్డజ్ఞడిన్‌” 
(4-134): 
ధూరటి 3 “శ్రీకాళహ సి మావోత్మ్యం'లో శాకాహార, మాంసావోరాల్ని 
(య గ్‌ 
రెండింటిని పేర్కొన్నాడు. 


వేటాడిన ఆనంతరం తిన్నడు తోటి కిరాత కుమారులతో కలిసి వేటాడిన 
జంతువుల్ని కాల్చి తినేవాడట 
చో కొవ్విన మెకలంబులను గొన్నటి కూర్చికమర్చి పెంచు 0 
జివ్యుచు నెట్టిమన్నలది చివ్వున నీరివురంగ నేర్చి న్లో 
బృవ్విళ్శార[ బేల్చి చమురుట్టి వడంగ గఅకుట్టు గాల్బిక 
ల్జువ్వుల నీగనొక పరిశుద్ధ శిలాతల భూమినందటున్‌ ”* (8450) 


తిన్నడు కొండల్లో తిరిగి వేటాడి చంపి కాల్చిన మాంసఖిండములను 
శిపునకు ఆవోరంగా ఇచ్చాడట 
త (క్రొవ్విన పందు వేళ్ళదుప్పులన్‌ 
జెండన జెప్క. చందముల జిన్నక బెద్ధక గారుకమ్మగా 
వండుదురట్లి పిట్టలను నండుదు రిచ్చట నుండనేలో (8-66) 
(wy) భి 


తిన్నడు శివునకు ఇవ్వగలనన్న కాకావోరాల్ని చూడుడు ? 


ోఓలింగమ విను నివ్వరి 

(పాలును నొగిపిష్ట గునుకు [బొబను వెదురుం 
(వాలును సవరపు మెకముల 

పాలును గలవచటనకు బాయసమునకున్‌ ” (8-67), 


ప్పబ్టతేనియ పెరతేనె పుట్టజున్ను 
తొజ్ఞ తేనియగలవందు దోచిదోచి 
కాలి దులదులన్నై వీండీవోలె రాలు 
నట్టినింజేట్టు గలవు నీకొరగింప”ొ (8.68) 


జానవద విజ్ఞాన ధోరణులు g6! 


తెనాలి రామలింగడు ; 'ఫాౌండరంగ మూహాత్మ్యం'లో పేర్కొన్న 
ఆహార పదార్థాయ ; 


“ఒక కొన్ని వడియంబులొక కొన్ని వరుగులు 
నొక కొన్ని తెలగుల యొలుషు ఒప్పు 
లొక కొన్ని [దబ్బెడలొక కొన్ని తాలింపు 
లొక కొన్ని విధముల యొల్లు జారు 
లోక కొన్ని కలగల్పులొక కొన్ని బజ్జు లొ 
క్కొక కొన్నికీతుల యూర్చువగలు 
నొక కొన్ని &ఖరులు నొక కొన్ని యంబళ్ళు 
నొక కొన్ని పహుల పూపోత్కర ములు 
వివిధ ఫలకందమూలం బులవియు గో 
యూరుబిండులు నొకకొన్ని యొక్క కొన్ని 
యూరకొయలు బచ్చళ్ళు నొక్కొ_కొన్ని 
షెరుగు పాల్‌ తేనె నేకాలు పెరు ఫెగుగు” (4-184) 


పింగళి సూరన | “కళాపూర్ణోదయం"లో చతుర్యిథాహారాల్ని శీర 
నతంతోఫొటు వీవిథ పండ్లను కోడా 'పేర్కోన్నాడు. 


“సురుచికక్య భోజ్యలేవా చోష్యపేయ ఖేడముల్‌ 
ఛరణి నెన్నిగలవు” (7.88) 


మరయు 

*కలవంటకములు బూరెలు లేనెలొలలు చా 
పట్టు మండెంగ లొబ్బట్టు వడలు 

కుడుములు సుకియలు కడియంపుఓట్టు వె 
న్నప్పాలు వడీయంబు లప్పడాలు 

పొంగరంబులు సొజై బూరె కొగులుసేవె 
లుక్కెర అరిసెలు చక్కలములు 

ఖర్జూర గోస్తనీ కదళికా సహకార 
ఫలములు కొబ్బెర పనస తొలలు 

18 


వీకిన్లీ శిష్టసాహిత్యంలో 


తేనియలు జున్ను మీగడ లానవాలు 
పానకములు రసావప్శ పచ్చడులును 
నాజ్యమొల పు బట్చలు కూరలనుపమాన్న” (7-82) 


పాలవేకరి కదిరీపత్రి ; “కస ప్తతి'తో ఆటవికుల ఆహార పదార్థాల్ని 
వర్ణించాడు | 


“ోనివ్యరిప్రాలు తేనియ ఫొలపండులు 
కారెను నులపేర్లు బాజపప్ప 
పునుగు జుట్టంబులు పునుగు కజ్దిజవాజీ 
కమ్మకస్తురి సచ్చకప్వురంబు 
నీణకంణులు కోల లేనుంగు కొమ్ములు 
బృరుడు జింకలు సఫెను పులులుగోట్ళ” (1=848) 
అమితి యెజటుంగక తుంపురుల్మీదబడగ 


శొన్న కూడను వజ్జిగ జుట్లిలేచి” (2.418) 
ట్రింట్లూ కొన్న భిఒలీనీ శేర్కాన్నాడు 


అయ్యలరాజు నారాయజకవి $ 'హంసవంళతి'లో ఆహార పదార్థాల్ని, 
ఆహార షానీయాల్ని గూర్చి | వస్తావిఎదాడు 


భక్తులు శ్రీశైల యాత్రకు సోను తమవెంట శీసికొనీపోయిన ఆహార 
పదార్థాలివి ॥ 


“ఆపన తి-పిష్ట చూర్ణ భాగశనమసిమి 
యుల్లి పచ్చ పులిదో సె లూరుబిండ్డు 
మూటెలు బోలెలు చిజగాళ్ల |మోసితేగా" (8-189) 
గొల్ల స్రీ జారశేఖరునికిచ్చిన ఆహార పానీయాల నర్జన 
“కమ్మని జున్ను మంచీనెయి గట్టి మీగడతో బెపంగు బొది 
క్క్మ్ముగు జున్నుబాలు చిఇకమ్మిసి దీసిన వెన్నమడ్డ వె 
చ్చమ్ములొ (2-111) 


జొనపద విజ్ఞాన ధోరణులు 288 


మరియు వేస) కాలంలో హరిశర్మ చలివందికిలో ఉంచిన ఆహోర పానీ 
యాల్ని వర్ణించిన విధం ఇలా కన్ఫిస్తుంది 


లనజగుంర జంభం రసానుయు క్రమౌ 
నీరువ జ్లి (కుండ బారులలయ 
లఘుల యైలానూక లలిత సౌరభమిళ 
శీతల జలకుంభ జాత మనుర 
జీరక కెడర్యచారు గంధములొల్కు 
పలుచని యంబళ్ళపంట్లు దనర 
రవయుస్ప నీరల్లీ: సము నించినచోళ్ల 
గంజికాగుల గుంపు కడురహింప 


గంధ బర్జిన్లలా నుజ్జక హస్త 
కాయమాన ముహుద్ము హురాయమన 


నుందపవమాన ఘనసార బృందవేది 
కాలయ విశాల పానీయళాల యొప్పె” (2-159) 


విస్థుకాసుని విదేశీ ప్రయాణ సమయంలో వెంట తీసుక వెళ్ళిన పదార్థాల 
వర్ణన చాలా విపులంగా కలదు, 


“గలనూన్నంబులురి గల వంటకంబులు బొంగలి పులియోగిరంబు, 
దధ్యోదనంబు, నానవాలు, జున్నులు, మీగడ పెరుగులు, నవీన తంపు ఘుబికలు, 
నొలుపుబప్పు, నప్పడంబులు, వయిగులు, వడియంబులు జరుగు వడియంబులు, 
మిరియంపు బోడి మెంతికూటువ సంబొరంబు, జింతపండులు బట్టా లుసిరికలు 
బచ్చళ్ళూరు బిండ్డూర గాయలు, మామిడితొక్కులు నివి మొదలుగా గల పరికరం 
బులును మణి యు వడపప్పు, బేశ్షలు, వేపుళ్ళు ననుపగుగ్గివ, బొరుగులు, బొడులు, 
బొకప్పు జలిమిడీ కాయమ్ములుం జమ్మీ రుంఓలు, నటుకులు, మూగలు, లాజలు, జటి 
కొటుకులు, నువ్వులు నాన బియ్యంబులు బేంపిండి (బేలసతు, దోసగింజలు, వెళ్ల 
గిసెలు గోగులు, గరింగరుము, ఇపిళ్ళు, సెనగపప్పు, బొరుగుపప్పు, సారపప్పు, 
జీడిపప్పు, బాదంగి పలుకులు గొబ్బెర, గసగసాలు, భర్జూరమ.లు, (దాక్షలాది 
ఫలహారంబులు మరియు నుం్మడంబులు మండెగలు, గుడుములు, దో సెలరొసెలు, 


284 శిష్టసాహీత్యంలో 


రొట్టెలు నిప్పట్టప్పంబు లతరసములు, సుకియలమృత కలశమ్ములు, సొగులు, 
జక్కేర బుడగలు గరిజులు, బొరివిళంగాయలు, దేమనంబును బాలకాయలు, 
చక్కి.లమ్ములు, మినుప చక్కిలమ్ములు, మినుపపోకలు, మనోహరంబులు, 
గారెలు, బూరెలు, మోరుండ, లంగరొలెలు, మణుగు బువ్వులు, బేణీలు, నరువ క్రి 
గెలు, మడతలు బప్పుబూరి, సజ్జ బూరెలు వడలామవడ, లొబ్బట్టు, సార సత్తులు, 
సీవలు, జరిమిళ్ళు, సరడాలు, బరిడ గవ్వలు, జాపట్టు, నిడెనలు; లేనెతొలలు, 
బొరుగులు, నేలకికాయలు, వెన్న మెలుంగులు, నిడికుడకలు, సడకడకులు, 
ము త్రెపుజిప్పలు చం దకాంతలు, గరిజకాయలు బెడదలు లడ్వాలు గోడచకి గూడు 
సరిగెలు, దెలుపరిగెలు బూరలు, గూళ్ళాపిడ, లాడిసిగల భక్యంబులు గూడలనించి” 

(1-106) 


ఉపయుక్త (గంథసూచి 


అన్నమయ్య సంకీర్తనల్లో 
జానపదగేయ ఫణితులు 

ఆంధ మహాభారతము 

అంధ మ హోభాగవము 


అంధ్ర యక్షగాన వాజ్మయ చరిత 
ఆంధ (పహ స్తీ 
ఆం|ధనాటక రంగ చరిత్ర 


ఆం (గావ? 


ఆర్యధుల జానపద విజ్ఞానం 
ఆర్మధుల సాంఘీక చరిత 
ఆము క్ల మాల్యద 


ఇందుమకీ పరిణయము 
ఊఉ త్రరహరివేంళం 
కళాపూడ్జోద యము 
కొశీఖండను 
[శ్రీడాలీరొనుము 
కుమార సంథనము 


హై వ్నాలీలావతమ్మ, పొన్నా వద్దికేషన్స్‌ 
పానకం 1988 
కవి తయం, తెలుగు విశ్వవిద్యాలయం 1989 


బమ్మెర పోతన, అంధస్రదేశ్‌ సాహిత్య 
అకోడమి, 1888 


యస్వీ జోగారావు, ఆంధ విశ్వకళా పరిషత్తు 
1981 


విశ్వనాధ సత్యనారాయణ, వీద్యాలయ 
'్రింటర్స్‌ 1978.79 


మిక్కిలినేని రాధాకృష్ణమూ రీ, రేణుకొ (గంథ 
మాల, 1968 


రాయప్రోలు సుబ్బారావు, లలిళాకుటిరం 1864 


ఆర్వీయస్‌ , సుందరం, అప్రసా అకాడమి 
1988 

సురవరం [1పతాపర్కి, అంధ సారస్యత 
పరిషత్తు 1950 


శ్రీకృష్ణదేవరాయలు, ఎమెస్కో పగరణ 
1970 


కుమార ధూర్జటి, వావిళ్ళ (ప్రతి, 1914 
నాచన సోమన, అ ప,.సా, అకాడమి 10'/0 
పింగళి సూరన, ఆ్నప్రసా, అకాడమి, 1980 
శ్రీనాథుడు, వావిళ్ళ | ప్రతి, 1917 
నల్జథరాయుడు, కాకతీ పస్టీకేషన్స్‌, 1979 
నన్నెచోడుడు, అ, పస, అకాడమి, 1000 


£66 
జానపదగేయ వాజ్మయ పరివయము 


జానపద కళా సంపద 


జానపద గేయ సాహిత్యం 
తెలుగు జానపద గేయ సాహిత్యం 


తెలుగు జొనపదగేయ గాథలు 


తెలుగు సోమెతలు 
తెలుగు సామెతలు = జనజీవనం 


తెలుగు సాహిత్యంలో |క్రీడావినోదాలు 
దశకుమార చర్మితము 

నవనాథ చరి తమ 
నిరంకుశోపాఖ్యానము 


పండితారాధ్య చర్మిత 

(సంబఫ రాజవేంక పేర విజయ 
విలాసం 

(సఠావతీ (పద్యుమ్నము 

పరిశోధన 


పల్నాటి పీరచర్మిత 


పౌండురంగ మాహళ్మ్యము 


శీష్టనాహత్యంలో 
హరి ఆదిశేషువు విజ్ఞాన (పచుకణలు 1987, 
తూమాది దొణస్ప 
అభినందన సమితి [ప్రచురణ 1987 
ఎల్లోరా, దీప్తీ పబ్టిశేషన్‌, హైదరాబాదు 1982 
బి రామరాజు, జానపద విజ్ఞాన (ప్రచురణలు 
హైదరాబాదు 1978 
నాయని కృష్ణక నూరి, ఆంధ సారస్వత 
పరిషత్తు 1917 
తెలుగు విశ విద్యాలయం, హైదరాబాదు 1989 
పీ నరసింహరెడ్డి, శ్రీనివాస మురళీ పబ్దికేషన్స్‌ 
తిరపతి 1988 
వడ్డా స్నుబహ్మణ్యము, 1987 
కేతన, వావిళ్ళ | పతి 1925 
గౌరన, ఆ (ప సా అకాడమి, 1984 
కందుకూరి రు దకవి, నాగార్జున (వెస్‌ 
నిడు! బోలు 1961 


పాల్కురికి సోమనాధుడు, అంధ సిక 
ము[ద్రశాల 1989 


గణపవరపు వేంకటకవి, ఆ |ప.సా అకాగమి 
19177 


పీంగళ సూరన, ఆ (ప సా అకొడమీ, 1868 
నాయని కృష్ణకునూర, ఆంధ్ర సారస్వత 
పరిషత్తు 

శ్రీనాథుడు, కారెంపూడి నీరొచార పీరాధిపతి 
(ప్రచురణ 1984 


తెనొలి రొనులింగడు, అప సా అకోడమీ 
1984 


జానపద విజ్ఞాన ధోరణులు 


నల్నాటిసీమలో కోలాట 
పల్లిపదాలలో (పజాజీవనం 
ఐసపీ పురాణము 
భాస్కర శతకము 


ఫీమేశ్వర పురాణము 
మనుచరి క 


యయాతి చరిత 
రాణ్యాపతాపసింహ చరిత 


రొధికొస్యోంతనము 
రోమా క్యుదయము 


వసుచర్శితీ 


వాల్మీకీ చర్మిత 
విజయవిలాస ము 
విష్ణుపురాణము 
వేమన పద్యములు 


వైజయంతీ విలాసము 
శతక నంప్పటకు 


267 


బిట్టు వెంక టేశ్వర్డు, తెలుగు విశ్వవిద్యాలయం, 
1088 


యెల్డండ రఘుమారెడ్డీ, గురుకుల విద్యా పీఠ 
ప్రచురణలు, 1979 


పాల్కురికి సోమనాథుడు, ఆ (ప సౌ ఆకాఢమి 
1989 


మారద వెంకయ్య, వాలనరస్వతీ బుక్‌ దీపో 
కర్నూలు 

శ్రీనాథుడు 

అల్లసాని పెద్దన ఆప సా అకొడమి 1084 
'పెదపొటి ఎట్టనార్యుడు, శృంగార కొవ్య 
(గ్రంథమాల 1940 

పొన్నికంటి తెలగనార్యుడు, ఆ ద సా 
అకొడమి 1981 

దుర్భాక రాజశేఖర శతావధాని, మారుతి (సెస్‌, 
(పొద్దటూడు 1988 

ముద్దుపళని, శృంగార కావ్యశుండిలీ, 1087 
అయ్యలరాజు రూమభదుడు, ఆ [పీ సా 
అకోడమీ 190607 


రామరోజభూషణుడు, ఎమెస్కో పచురణ, 
1970 


రి ఘునాథనాయలు, ఆ (ప సా అకాడమి 1068 
చేమకూర వేంకటకవి, వావిళ్ళ పతి, 1986 
వెన్నెలకంటి సూరన వావిళ్ళ పతి, 1955 


ఎస్‌ వి గోపాల్‌ అండికో, మ|దాస్‌, శార్వరీ 
ఉగాది 


సారంగుతమ్మ య్య, వావిళ్ళ పతి, 1960 
ఆంధ పరేశ్‌ సాహిత్య అకాడమి 


#68 


శివభారళము 


ట్రీ కాళహ స్రీ మాహాత్మ్యము 
శుకఫ ప్రతి 


సింవోసనద్యా తిం!క 
సుమతి శతకము 
హరవిలాసము 

హంస ఏింశతి 


హిందువుల పండుగలు 
వ్యాసాలు | 

ఆటభి, చేడుకలు, వినోదములు 
జానపదుల నమ్మ కొలు 
జానపద (డీడలు 


జానఫద సంస్కృతి 
తెలుగు సామ్తెక్లలు ఇ 


క్షిషసాహిర్యంల" 
ట్ర 


శ్రీనాథుడు, ఆంధ సొరస్యశ పరిషత్తు, 1051 


గండియారం వేంకటశేషకాస్త్రీ, శ్రీ జానీ 
మ్యుదాక్షరశాల, (పొన్దటూడ 1948 


ధూర్గబి, ఆ ప సా, అకొడమి, 1968 


షాలవేకరి, కదిరీపతి, అప సా, అకొడమీ, 
1979 


కొజివీగోపరాజు, ఆ ప్రసా, అకాడమి; 1982 
సి, వి కృష్ణా బుక్‌ డిపో, మచాసు 
శ్రీనాథుడు, ఆ (ప సా, అకాడమి, 1908 
అయ్యలరాజు నారాయణకవి, ఆః ప,సా 
అకాడమి, 1977 

సురవరం | ప్రతాపరెడ్డి, అం్యధ సారస్యత 
పరిషత్తు, 1987 


ములంకల్లి సోవుశేఖరళర్ళ, వన 
సర్వన్యం; సంపుటం ౪ 8 

జీ, యన్‌, మోహన్‌, శెటుగువాణీ, ఫ్మీఖవరీ= 
మార్చి = 1979 

సి, జే, జయదేవ్‌ విజ్ఞాన సర్వస్వము 
సంపుటం * 10 

కర్టశేషగిరిరావు, తెలుగు, ఏ పీల్‌ =జూన్‌ 1080 
చిలుకూరి సృుబహ్మ ఇ్యకాస్త్ర (సవంతి 
ఫ్మిఐవరి, 1980 


